సకలనీతి సమ్మతము 


మడికి సింగన 


సంపాదకులు 
విద్యారత్న శ్రీ నిడుదవోలు వేంకటరావు 
డా॥ పోణంగి శ్రీరామ అప్పారావు 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : 883 


సకలనీతి సమ్మతము 
- మడికి సింగన 


తొలి ముద్రణ : 1923 
ఆంధ్రపత్రిక ముద్రాక్షరశాల, 
చెన్నపురి. 


ద్వితీయ ముద్రణ : విజయదశమి-1970 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 


తృతీయ ముద్రణ : సెప్టెంబర్‌, 2019 


తెలంగాణ సాహిత్య అకాడమి 

పేజీలు 292 

ప్రతులు 1000 

వెల : € 180/ 

ముద్రణ కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, 
హైదరాబాద్‌. 

ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 


కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 
ఫోన్‌ : 040-29703142. 


Publication No : 83 


SAKALANEETI SAMMATAMU 
- Madiki Singana 


1*Edition : 1923 
Andhra Patrika Printing Press, 


Chennapuri. 


2"1Edition : 1970 
Andhrapradesh Sahitya Academi 


3౫ Edition : September, 2019 
Telangana Sahitya Academi 


: 292 
: 1000 


Pages 
Copies 


Price : Rs. 130/- 


Printed at : Karshak Art Printers, 


Hyderabad. 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhavan, Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph: 040-29703 142 


తెలుగులో తొలి సంకలన గ్రంథం 


పూర్వకవుల రచనలలోని ఉతృష్ట భాగాలను సేకరించి, వాటిని ఒక అంశం 
ఆధారంగా కూర్చినప్పుడు అది సంకలనం అనిపించుకుంటుంది. సంకలన గ్రంథాలు 
అనేకమంది కవుల ప్రతిభలను ఆవిష్కరిస్తాయి. వేరొక కావ్యం నుండి (గ్రహించి 
లోకానికి పరిచయం చేసేందుకు కవి ఎన్నుకున్న మార్గం ఇది. ఈ విధమైన 
సంకలనాలు కూర్చిన వ్యక్తి కవి కాకపోవచ్చును, కాని అతడిని పరిశోధకుడిగా 
భావించాలి. సృజనాత్మక ప్రక్రియ కన్నా ఇది విశేష కృషితోనే రూపొందుతుంది. 

సంస్కృత సాహిత్యంలో ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రక్రియను 
తాను అనుసరించి వినూత్న మార్గాన్ని తెలుగు సాహిత్యానికి మడికిసింగన పరిచయం 
చేశాడు. నీతి అనే విసృత పరిధిని మడికిసింగన ఎన్నుకున్న తాను పెరిగిన నేపథ్యాన్ని 
బట్టి రాజనీతికే ప్రాధాన్యమిచ్చాడు. కామందకం, పంచతంత్రం, నీతిసారం, 
ముద్రామాత్యం, నీతి తారావళి, బద్దెననీతి, భారతం మొదలైన గ్రంథాల నుంచి 
రాజనీతి సంబంధమైన పద్యాలను ఏరుకొని, వాటిల్లో తను రాసిన శాస్త్ర సంబంధమైన 
పద్యాలను కూడా చేర్చి “సకలనీతి సంకలనం” గా కూర్చాడు. అర్ధశాస్త్రం, రాజా్రితులు, 
రాజభృత్యులు, షోడశ సంధులు, సప్తవిధ ఉపాయాలు, సప్త వ్యసనాలు మొదలైన 
అంశాలు ఇందులో వున్నాయి. 

మడికి సింగన సకలనీతి సమ్మతాన్ని “సంకలన ప్రబంధం” గా పేర్కొన్నాడు. 
గద్య పద్యాల సమ్మిశ్రంగా సంకలనాన్ని కూర్చడంలో, అవతారిక రచించిన విధానంలో 
ఆనాటి కావ్య ప్రబంధాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా ఆనాటి 
కావ్య మర్వాదలను మడికి సింగన ఈ సంకలన (గ్రంథంలో పాటించడం గమనించదగ్గ 
విషయం. 

ఇది సంకలనకర్తలకూ, సాహితీమిత్రులకు తప్పకుండా ఉపకరిస్తుందని 
ఆశిస్తున్నాం. 


హైద్రాబాద్‌, 
23.08. 2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


విజపి 
(వరా 


“సకలనీతిసమ్మతము” మడికి సింగనచే కూర్చబడిన సంకలన గ్రంథము. 
ఆంధ్రభాషలో ఇట్టి సంకలన గ్రంథములకు శ్రీకారము చుట్టినవాడు 
సింగనామాత్యుడు. ఇందు ఆయన తనకు పూర్వులైన ఆంధ్ర కవుల గ్రంథముల 
నుండి రాజనీతి పద్యముల నేర్చి కూర్చినాడు. ప్రాచీనాంధ్రవాజ్మయ చరిత్రకిది 
చాల ముఖ్య (గంథము. 


ఇట్టి ఉత్తమ గ్రంథమును సుప్రసిద్ధ విద్వాంసులు కీ.శే. మానవల్లి రామకృష్ణ 
కవిగారు 1923 లో సంపాదించి ప్రకటించిరి. ఆ తరువాత ఎవరును దీనిని 
పరిశీలింపలేదు. ఈ గ్రంథమును మరల పరిశీలించి విశేష కృషి చేసి విపుల 
పీరికతో ముద్రణకు సిద్ధము చేసి యిచ్చిన పండితులు శ్రీ నిడుదవోలు వేంకటరావు 
గారికిని, డా. పి. యస్‌. ఆర్‌. అప్పారావు గారికిని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 
పక్షమున కృతజ్ఞతలు తెలుపుకొనుచు, ఈ [గ్రంథము ఆంధ్రావళి మోదము 
బదయగలదని ఆశించుచున్నాను. 


- దేవులపల్లి రామానుజరావు 


1. పరిచయము 


ప్రాచీనాంధ్రకవి మడికి సింగన రచించిన “సకల నీతి సమ్మతము” అను 
నీ గ్రంథము క్రీ.శ. 1923లో శ్రీ మానవల్లి రామకృష్ణ కవి మహోదయులచే 
విస్మృతకవుల కృతులలో పదవదిగా ప్రకటితమైనది. కవిగారా సంవత్సరముననే 
దీనిని ముద్రించినను, వారిప్పటికరువదేండ్ల (క్రిందటనే ఈ (గ్రంథము నెజుగుదురు. 
క్రీ.శ. 1910లో వారు ప్రకటించిన ప్రబంధమణిభూషణము” పీఠికలో నీ 
గ్రంథమునుగూర్చి యిట్లు ప్రాసియున్నారు. 


“ఇట్టి సంచితకృతులు సంస్కృతమున విస్తారముగా గలవు. ఆంధ్రభాషలో 
నాకు లభించినంతవట్టు పరికింప నట్టీ కృతికర్తలలో మడికి సింగనయే (ప్రథముడు. 
అతండు ప్రాచీన పంచతంత్రి, ప్రాచీన కామందకము, ముద్రామాత్యము, 
నీతిభూషణము, బద్దెన నీతి, కుమారసంభవము, భారతము, మనుమంచిభట్టు 
నశ్వశాస్త్రము మొదలగు (గంథములలోని రాజనీతి పద్యములనన్నియు నేతి సకల 
నీతిసమ్మతమను గ్రంథమును గూర్చను (పుట 1). 


కవిగారీ సకలనీతిసమ్మతమును ప్రకటించుటయేగాక, యెనిమిది పుటలలో 
విశేష విషయ విలసితమగు నొక యుపోద్దాతము వ్రాసియున్నారు. దాని 
మూలమున - మన ప్రాచీనాంధ్రవాజ్మయ చరిత్రలో నెన్ని కావ్యములు నష్టమైనవో 
తెలియుటయేగాక, తెలుగు సాహిత్యమున నీ నాటికి పరిశీలనలేని, 
శాస్త్రవాజ్మయమును గూర్చిన నూతనవిశేషములు తెలియుచున్నవి. ఇది చాల 
విలువగల (గ్రంథమైనను, నీ నలభై ఏడేండ్ల నుండి దీనిని కూలంకషముగా 
గాకపోయిన - అథవా అలవోకగానైన - విమర్శకులు పరిశీలింపలేదు. 


1. వనపర్తి బ్రహ్మవిద్యావిలాసముద్రాక్షరశాలలో ముద్రితమైనది. 


మడికి సింగన ర్‌ 


ఈ (గ్రంథ ప్రశస్తిని గూర్చి - పునర్ముద్రణావశ్యకతనుగూర్చి నేను మూడు 
పరియాయములు హెచ్చరించితిని. " నేటికిది ద్వితీయముగానేగాక, 
అద్వితీయముగా కూడా ముద్రణమైనందులకు ఎంతో సంతోషింపవలసియున్నది. 


ఈ (గ్రంథమింతవటికు అజ్ఞాతవాసము చేయుచున్నందున (పథమముగా 
(గ్రంథమునుగూర్చి. (గంథస్థవిషయములనుగూర్చి తెలిసికొనుట యావశ్యకము 
గాన వానితో ప్రారంభించుచున్నాను. 


2.(గంథరచనావిధానము 
శ్రీ కవిగారి వ్రాతనుబట్టి యిది సంకలన గ్రంథమగుటస్పష్టము. 


సింగన తాను రచియించినది సంకలన (గ్రంథమేయైనను, దీనిని 
పబంధిమనియే వ్యవహరించియున్నాడు - ప్రబంధమువలె నిందు, 
కృత్యవతరణిక, షస్ట్రంతములు, ఆశ్వాసాద్యంత పద్యములు, గద్య గలవు - 
“నారద వసిష్ట పరాశరబాదరాయణ భృంగ్వాంగిరసగురు శుక్రమతానుసారంబై 
దేవ మానవ రాక్షసంబులగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషా కోవిదులగు 
సుకవీంద్ర రచితంబైన ముద్రామాత్య - పంచతంత్రీ - బద్దె భూపాల - చాణక్య 
- ధౌమ్య - విదుర - ధృతరాష్ట్ర - బలభద్ర - కామందక - గజాంకుశ - నీతి 
సార - నీతిభూషణ - క్షేమేంద్ర - భోజరాజవిభూషణ - పురుషార్థసార - భారత 
- రామాయణాది మహాకావ్యంబులు, పురాణేతిహాసంబులు, కందనామాత్యునీతి 
తారావళి, లోకోక్తి - చాటు ప్రబంధంబులయందును గల నీతి విశేషంబులూహించి 
తత్తత్సారాంశంబులయ్యివిధంబుల వర్షసంగతంబుగా సకలనీతి సమ్మతంబను 
పేరనొక్క 


1. పూర్వగ్రంథములు పునర్ముద్రణావశ్యకత 
భారతి సం. 26. సం. 6 
436-441 పుటలు 

ఆకర[గ్రంథములు భారతి - జూలై 1963 
భారతి - జులై 1967 


6 సకలనీతి సమ్మతము 


(ప్రబంధంబు 


“రచియింవుదునని (ప్రబంధసారంబునకు ననుగుణంబుగానే 
పురుషునింబ్రార్థింతునో యని విత్మరించి” అని సింగన వ్రాయుటయే గాక 
గద్యయందు - 


“ఇది శ్రీనరసింహ ప్రసాదలబ్ధికవితా విలాస భరద్వాజసగోత్రాయ్యలార్యపుత్ర 
సరసగుణధుర్య సింగనార్య ప్రణీతంబైన సకలనీతిసమ్మతంబను “ప్రబంధంబు” 
నందు... ... ప్రథమాశ్వాసము” అని వ్రాయుట వలన సింగనదృష్టిలో నిది 


8. సంకలన [గ్రంథములు 


సింగన యిట్లు స్పష్టముగా ప్రబంధమని నిర్దేశించినను, ఇది సంకలన 
(గ్రంథమే. సంకలన(గంథమనగా కవి, తనకు పూర్వమందున్న కవుల కావ్యముల 
నుండి వర్ణ్గనాంశములుగాని శాస్త్ర విషయములుగాని సేకరించి, వానిని వర్గీకరించి, 
ఏకాకారమైన యొక కృతిగా సమకూర్చు సాహిత్య ప్రక్రియ. సింగన తనకు 
ముందిట్టి గ్రంథరచన లేకపోవుటచేత, తాను సమకూర్చబోవు కృతి నిట్లు, 
బహుమనోహరముగా సమర్థించియున్నాడు- 


స్ప “ఆలోల కల్లోలమగు దుగ్ధనిధిం ద్రచ్చి 

దేవామృతము తేటందేర్చు పగిది 

గంధకారుడు మున్నుగల వస్తువులు జోకం 
గూర్చి సుగంధంబు గూడినట్లు 

అడవిపువ్వులతేనె లన్నియు మధుపాళి 
యిట్టలంబుగ జున్నువెట్టుభంగిం 

దననేర్పు మెజసి వర్తకుండు ముత్తెములీడు 
గూర్చి హారంబు తాగ్రుచ్చు కరణిం 


మడికి సింగన 7 


గీ. గృతులు మునుసెప్పినట్టి సత్మృతులు దద్రవ్వి 
కాంచుకంటెను నొకచోట గానంబడంగ 
సకలనయశాస్తమతములు సంగ్రహించి 
(గంథమొనరింతు లోకోపకారముగను.” 14 


ఇట్లొక ప్రణాళిక నిర్ణయించుకొని సింగన, తనకు పూర్వపుకృతుల నుండి 
పద్యములను సేకరించినాడు - కాని పద్యములన్నియు నితరకవులవే గదా- 
అందువలన - వానిని వర్గీకరణముచేసి, వానినొకదానితో నొకటి యను 
సంధించునట్లు, తిరిగి యీ రీతిని చెప్పినాడు - 


క. “కడివెండు దుగ్ధము లోపలం 
దొడింబడంగొణిదెండుసల్ల తోండంబడిన 
ట్లైదనెడ నొక్ళొకపద్యం 
బడరించి మదీయ కావ్యమని వ్రాయింతున్‌”. 16 


ఆయా వర్ణముల పద్యముల కతుకులుగా, తాను సొంత పద్యములను 
వ్రాసియున్నాడు. పాలు పెరుగై విస్తరిల్లుటకు తోడు” స్వల్పమే ఆవశ్యకము. 
గదా! 


పై పద్యమున “*వ్రాయింతు అన్న క్రియ గమనింపదగినది - “వ్రాయు” 
అన్న క్రియకు - పూర్వకాలమున - కేవలము లిఖించుటయే యని యర్థము - 
అనగా, ఒకరు చెప్పినది వ్రాతమూలకముగా గ్రంథస్థము చేయుట. ఇప్పుడట్లుగాక, 
“ఆతడీ గ్రంథము వ్రాసెను, “వారిన్ని గ్రంథములు వ్రాసిరి” అని గ్రంథరచనకు 
పర్యాయపదముగా వాడుకలోనికి వచ్చినది. 


సింగన “వాయింతు” అను (క్రియనుబట్ట, ఆతడు లేఖకులనుబెట్టి - ఆయా 
(గంథములనుండి పద్యములు ఎత్తి వ్రాయించెనని విశదమగుచున్నది. అయితే 
కేవలము వ్రాయించుటయేగాక - వానిని సంధానము చేసిన రీతిని ఇట్లు 
సరసముగా వివరించియున్నాడు - 


1.  “వ్రాసితిమున్‌ ప్రతాపుకథ పండితమానులగుండె నీరుగా 
వ్రాసితి వెన్మనయ్యుష వివాహము సిద్ధసుధా ప్రవాహమున్‌” 


- అని వేదము వేంకటరాయశాప్రిగారు. 


రి సకలనీతి సమ్మతము 


“మును కవులెల్లం జెప్పినవి మున్మాని చర్వితచర్వణంబుగా 

బనివడి వ్రాయనేల కవి ప్రాజ్ఞులు చిత్తములందు జూడుం డా 
ఘనుండగు ప్రాఢమాలకరి కమ్మని పువ్వులుగూర్చి దండ గ 

ట్టిన క్రియ నీతిదామము ఘటింపుదు మీరలు మెచ్చునట్లుగన్‌.” 8 


పై రచనావిధమునుబట్టి - సకలనీతిసమ్మతము సంకలన[గ్రంథ శాఖకు 
సంబంధించినది యని స్పష్టము. ఈ శాఖలో తొలిది సింగన కృతియే. సకలనీతి 
సమ్మతము తరువాత మతీకొన్ని సంకలన [గ్రంథములు వెలసినవి. ఈ శాఖ 
చరిత్రను విశిష్టతను తరువాత వివరింతును. ప్రస్తుతము ప్రథమ సంకలన 
గ్రంథకర్తయగు సింగనకవిని గూర్చి తెలుసుకొందము. 


4. మడికి సింగన 


మడికి సింగన శ్రీనాథయుగమున వెలసిన మహాకవి. సకల నీతిసమ్మతమే 
కాక, మటి మూడు కృతులీతనివి లభించినవి. అవి - 1. పద్మపురాణోత్తరఖండము, 
2. భాగవతము దశమస్మంధము (ద్విపద). 3. జ్ఞాన వాసిష్ట రామాయణము - 
మూడును ము[ద్రితములై నవే. వీనినిగూర్చిగాని, సింగన రచనలు 
ప్రాచీనాంధ్రసాహిత్యమున కెట్లుపయోగపడునన్న విషయమునుగూర్చి గాని, ఆతని 
కవితా రచనను గూర్చి గాని యింతవజకు పర్యాప్తమైన పరిశీలన జరుగనేలేదు. 
సింగన కృతులలో - సకలనీతి సమ్మతము - సంకలన [గ్రంథశాఖకు 
ఆద్యమైనట్లుగా, జ్ఞానావాసిష్ట రామాయణము - ఆంధ్రవేదాంతవాజ్మయమునకు 
శ్రీకారము చుట్టినది. 


నేటి వాబ్బయచరిత్రలలో ఒక్క (గంథమున మా(తవే పద్మ 
పురాణమునుగూర్చిన విమర్శ వివరణ కలదు. * పద్మపురాణోత్తర ఖండమును - 
భాగవతదశమస్మంధమును సింగన కందనమంత్రి కంకితము చేసెను. 


1. సమగ్ర ఆంధ్రసాహిత్యం నాలుగవ సంపుటము 60-69 పుటలు 


మడికి సింగన 9 


కందన మంత్రి పూర్వులు కాకతి గణపతిదేవచక్రవర్తి కాలమునుంచీ 
ప్రసిద్ధులు - కందనమంత్రి అన్న కేసనమంత్రి రామగిరిదుర్గము రాజధానిగా 
సబ్బినాటి రామ్ష్రాన్ని పరిపాలించిన గురిజాల ముప్పభూపాలుని అమాత్యులుగా 
నుండి బహుధర్మ కార్యములు చేయుటయేకాక, రాజనీతిజ్ఞులని ప్రఖ్యాతి 


నార్జించినారు. 


ర్‌. సింగన కాలము 


మడికి సింగన తన కాలాన్ని తాను రచించిన పద్మపురాణోత్తర ఖండములో 
ఇట్లు తెలిపినాడు - 


“ఆకర యుగానల మృగాంక 

శకవత్సరములై పరగు శార్వరిని బుణ్య 

ప్రాకటిత మార్గశిర పంచమిని బొల్బు 

నుడుపాలసుతవాసరమునందున్‌ 

శ్రీకరముగా మడికి సింగన 

తెనుంగున రచించెందగం బద్మసుపురాణం 

బా కమలమిత్రశశిరాంశువుగం 

గందసచివాగణికి మంగళమహాశ్రీ.” 

ఈ పద్యమున నిచ్చిన శకవత్సరము - కర - 2, యుగ - 4, అనల - 

3, మృగాంక -1 - “అంకానాం వామతో గతిక” అను సూత్రము ననుసరించి 
1342- ఇది శకముగాన దీనికి 78 కలిపిన యెడల క్రైస్తవ శకాబ్దము వచ్చును 
- 1342 + 78 = 1420 - కాబట్టి క్రీ.శ. 1420 ప్రాంతము మడికి సింగన 
కాలమని నిర్జీతమైనది. " 


"క్రీ.శ. 1917లో వీరేశలింగము పంతులు గారు మొదలుకొని వాజ్మయ 
చరిత్రకారులు, సాహితీవిమర్శకు లందటును పై కాలము నామోదించి 
ప్రమాణీకరించిరి. కీర్తి శేషులు మల్లంపల్లి సోమశేఖర శర్మగారు. క్రీ.శ. 1948లో 
సింగన కాలమునుగూర్చి తమ రెడ్డి రాజ్యముల చరిత్రలో విమర్శించుచున 
క్రింది రీతిని వ్రాసియున్నారు -అందు 'ఆకరయుగానలశశాంకశకి అన్న పూర్వోక్త 


పద్వము వెనువెంటనేగల యాంగ్రేయ వాక్వము లిట్లున్నవి. 


10 సకలనీతి సమ్మతము 


1. మడికిసింగన కాలము - భారతి సం.44 సం. 7 జూలై 1967 


According to this, the date is Saka 1342, corresponding to 
the Cyclic year Sarvari, Wednesday, the 5th Tithi of the month of 
Margasira. The fortnight, whether it was the bright half or the dark 
half, is not stated. The date is irregular as the fifth tithi in the "said 
month does not fall on wednesday in any one of the two fortnights. 
This verse, found only in a very few manuscripts, seems to be an 
interrplolation; for, the age of Madiki Singana at the time of the 
composition of the Padma Puranam would be seventy three, even if 
he is taken to have been born to Ayyalamantri in saka 1269, the 
date of Toyyeti anavota's Dakshram record. If this date in the Padma 
Puranam is accepted, a still later date to his Vasistha Ramayanam 
has to be postulated. This does not seem to be the case, If he were 
such a late poet, he would have certainly mentioned Erra Pregada in 
his Kavistuti. The date given in the Padma Puranam does not seem 
to be correct. 


(History of the Reddi Kingdoms. Page 5 14-Foot Note) 


చదువరులకు సుకరముగా నుండుటకై పైభాగమునకు సారాంశముల 
నిచ్చుచున్నాను. 


1. తిథి వారములు కుదరకపోవుటచేత ఉదాహృతకాలము సరికాదు. 
2. కొద్దిప్రతులలో నుండుటచే తరువాతివారెవరో దీనిని చేర్చిరి. 


8. సింగన పేర్కొనిన అనపోతనాయకుని శాసనము క్రీ. శ. 1347 లో 
నుండుటచే సింగనకాలము 1420 కాదు. 


4. ఇతడు ఎజ్టాపైగడను పేర్కొనలేదు 


పైని వివరించిన శర్మగారి యభిప్రాయములే “నన్నెచోడుని కవిత్వము” 
అను గ్రంథమున ననువదింప బడినది. " మడికి సింగన క్రీ.శ. 1347 ప్రాంతము 
వాడని అందు నిరూపితమైనది. 


1. గ్రంథకర్త శ్రీ వేదమువేంకటేరాయశాస్తి - పుట-82 ముద్రణము-1959 


మడికి సింగన 11 


ఈ గ్రంథాన్ని అనుసరించే, 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో మడికి సింగన 
కాలనిర్ణయము చేయబడినది." అందు సింగనకాలము క్రీ.శ. 1347 అని నిర్ణీత 
మవడ మేకాక, మటికొంత మంది కవుల కాలాలు దానిననుసరించి మార్చబడినది. 


పై గ్రంథముల కర్త లిర్వురును, శర్చగారి అభిప్రాయాలను పరిశీలించకుండా, 
యథాతథంగా గ్రహించి నందువల్ల, సింగన కాలాన్ని గూర్చి అవ్యవస్థ యేర్పడినది. 


వాస్తవంగా సింగన కాలనిర్ణయమును గూర్చి భేదాభిప్రాయాలుండవలసిన 
ఆగత్యములేదు. ఈ వ్యాసంలోని పై యభిప్రాయాలను పరామర్శిస్తూ, సింగన 
కాల నిర్ణయానికి ఆధారమైన ఒక నూతనాంశమును ప్రకటిస్తున్నాను. 


మొదటి “రెడ్డి రాజ్యముల చరిత్ర” (గ్రంథములో వెలువరించిన 
యాక్షేపములకు సమాధానము. 


1. ఈ పద్యమున తిథి వారములు సరిగానే యున్నవి. అచ్చులోనున్న “ప్రాకటిత 
మార్గశిర పంచమిని బొల్బు నుడుపాలసుత వాసరము నందున్‌ అను 
పాదమున పాఠము సరికాదు. అది ప్రాకటిత మాఘ సిత పంచమి 
బొల్బు నుడుపాలసుతవాసరమునందున్‌ అని యుండవలెను. “మాఘసిత 
పంచమికి” అని వ్రాయుటకు బదులు లేఖకుడు “మార్గశిర పంచమి అని 
వ్రాసియుండవచ్చును. ప్రాత వ్రాతలలో నిట్టి లేఖన ప్రమాదములు 
సహజములు - పరిశోధకుల కివి సుపరిచితములే! 





పై పద్యమున “మాఘ సిత పంచమి” అనుపాఠముతో (గంథరచనా 
కాలముసరియగుచున్నది. దీని ననుసరించి - శార్వరి సంవత్సర 
మాఘ శుక్ల పంచమీ బుధవారము - పద్మపురాణ రచనాకాల 

మగుచున్నది. దీనికి సరియైన ఇంగ్లీషు తేదీ 8-1-1421. 

2. ఈ పద్యము పద్మపురాణ తాళపత్ర ప్రతు లెన్నింటి యందున్నదో 
తెలియరాలేదు. కాని, బౌనుదొరవారి కాలమున, ఐదు ప్రతులతో 
సం(ప్రదింపబడిన - పరిషృత ప్రతియందున్నది. * ఈ కారణముచేత 
1. గ్రంథకర్త శ్రీ ఆరుద్ర నాలుగవ సంపుట- రెద్దిరాజుల యుగం 

పుటలు-76-78 (జులై65) దీనిపై విమర్శకు అనుబంధములో చూడుడు. 
౨. మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము వివరణాత్మక సంపుటి 1. సంఖ్య 


18 పుట 36 (1915) 


12 సకలనీతి సమ్మతము 


నిది యితరు లెంతమాత్రము చేర్చినదికాదు. ఇట్లని చెప్పుటకు వేటొక 

యాధారమున్నది. 

(గంథాంతమున కొంతమంది లేఖకులు పద్యములు వ్రాయు నాచారము 
లేకపోలేదు. అయినను నా చూచినంతలో 'మంగళమహాశ్రీ” వృత్తము నెవ్వరును 
వ్రాయలేదు. మంగళమహాశ్రీవృత్తము తగ్రంథాంతమున నున్నచో నది కవి వ్రాసినదే 
యని మనము (గ్రహింపవలెను. - ఏలననగా, కావ్యము 'శ్రీతో ప్రారంభించి 
మంగళమహాశ్రీ వృత్తముతో సమాప్తి చేయుట నన్నెచోడుని కుమార సంభవముతో 
ప్రారంభమైనది. తరువాతి కవులు క్వాచిత్మముగా దానిని పాటించినారు. అట్టివారిలో 
మడికి సింగన యొకడు." కాబట్టి సింగనయే యీ పద్య రచయిత. 


3. సింగన పేర్కొన్న తొయ్యేటి అనపోతనాయకుడు క్రీ.శ. 1847లో నున్న 
అనపోతానాయకు డనుట కేయాధారములేదు. సింగన తన తండ్రి యైన 
అయ్యలు మంత్రి - తొయ్యేటి అనపోత భూపాలునకు మంటత్రియని 
చెప్పియున్నాడు. ఈ అనపోతనాయకుని శాసనములు రెండింటిలోను. 
అయ్యలు మంత్రి ప్రస్తావనయేలేదు. కాబట్టి శాసనోదాహృతుడగు 
అనపోతనాయకుడు సింగన పేర్కొన్న ఆనపోతనాయకుడు కాదని 
నిర్ణయింపవచ్చును. 

4. మడికి సింగన ఎట్టా ప్రెగడను పేర్మొనక పోవుటకు కారణ మతని 
స్వాతిశయభావమేయని ఇప్పటికే బదేండ్లకు పూర్వమే వీరేశలింగము 
పంతులుగారు తమ ఆంధ్ర కవుల చరిత్ర ప్రథమభాగములో సింగన 
జీవితమున వ్రాసియున్నారు. 


ఇక మడికి సింగన క్రీ శ. 1420 ప్రాంతము వాడే యగుట నిరూపింతును- 


I 
సింగన తన జ్ఞానవాసిష్ట రామాయణముని, తన తాత అల్లాడమంత్రిని 
గూర్చి యిట్లు వ్రాసి యున్నాడు. 
1. నన్నెచోడని కవితాప్రభావము మడికి సింగనపై చాలగలదు. దాని మతియొకప్పుడు 
తెలుపుదును. 


2. జ్ఞానవాసిష్ట రామాయణము - వేదము వేంకటరాయశాస్త్రి అండ్‌ (బ్రదర్స్‌ వారిచే 
ముద్రితమైనది. రెండవ కూర్చు 1935. 


మడికి సింగన 13 


సీ. అతడు తిక్సనసోమయాజుల* పౌత్రుండై 
కొమరారు గుంటూరు కొమ్మ విభుని 
పుత్రి చిట్టాంబిక బుధలోక కల్పన 

వల్లి వివాహమై వైభవమున 

భూసారమగు కోటభూమి కృష్ణానదీ 
దక్షిణ తటమున ధన్యలీల 

నలరు రావెల యను నగ్రహారము తన 
కేకభోగ్యంబుగా నేలుచుండి 


గీ. యందుం గోవెల గట్టి గోవిందు నెన్న 

గోపికానాథుని ప్రతిష్టం గోరి చేసి 

యఖిల విభవంబులందున నతిశయిళ్లె 
మనుజమందారుండల్లాదమంత్రి విభుండు. (1-29) 


ర్త 


గడచిచినవి. 


"మై పద్యము ననుసరించి, తిక్కన నుండి అల్లాడ మంత్రికి మూడు తరములు 


తిక్కన 


1. వ తరము పుత్రుడు 


2. వ తరము పౌత్రుడు-కొమ్మన 


3. వ తరము - చిట్టాంబిక - భర్త అల్లాడమంత్రి. 


1. ఇందే 'పుత్రుడ అను పాఠము 6వ పుట యడుగున చూపబడినది. కాని యిది సరికాదు 


14 సకలనీతి సమ్మతము 


అల్లాడదమంత్రి కొమారుడు అయ్యలుమంత్రి కొడుకు మన సింగన - 
అప్పుడా వంశక్రమ మిట్లేర్చడును. 
అల్లాడమంత్రి 


4వ తరము అయ్యలుమంత్రి 


5వ తరము సింగన 


పై క్రమమునుబట్టి సింగన తిక్కనకు 5వ తరమువాడగుచున్నాడు. తిక్కన 
క్రీ.శ. 1260 - 70 ప్రాంతమువాడు గావున, తరమున కిరువదియైదేండ్లు 
లెక్కించినచో 1260+125 = 1385-1395 ప్రాంతము సింగనకాల మగును. 

ఉపలబ్ధములైన జ్ఞానవాసిష్టరామాయణ ప్రతులలో పౌత్రుడని యున్నను 
అచ్చట సరియగు పాఠము ప్రపౌత్రుడని యుండనగును. అచటి పాఠము- 

“అతడు తిక్కన సోమయాజి ప్రపౌత్రుడౌ కొమరారు గుంటూరి కొమ్మ 
విభుని” అనునది. ఈ పాఠమిట్లే యుండదగుననుటకు ప్రమాణమున్నది. తిక్కన 
సోమయాజి వంశవృక్షమిప్పటికి దెబ్బదియేండ్ల క్రిందట ప్రకటితమైనది. * 
అందిట్లుగలదు- 


1. అముద్రిత (గంథచింతామణి - సం. 9. సంచిక 11; నవంబరు, 1896. 
ఇందావంశవృక్షమును గూర్చిన సంపూర్ణ వివరములు గలవు. నా 'తెలుగు కవుల చరిత్ర తిక్కన 
యుగమున - తిక్కనకు పూర్వముగల ఏడుతరములతో నీ వంశవృక్షము జతపజచి విపులముగా 
వ్రాసితిని. అది అముద్రితము. తెలుగు కవులలో నాటి నుండి నేటి వరకు నవిచ్చిన్నముగానున్న 
కవికుటుంబములలో తిక్కన దొక్కటియే యని చెప్పవచ్చును. 


మడికి సింగన 15 


ఈ కొమ్మన తిక్కన ప్రపౌత్రుదైనప్పుడు మడికి సింగన సరిగా క్రీ.శ. 
1420 ప్రాంతము వాడగును- 


Il 
ఆంధ్ర సాహిత్య పరిషత్సుస్తక భాండాగారమున తాళపత్రప్రతులలో 
జ్ఞానవాసిష్ట రామాయణ ప్రతి గలదు. దాని సంఖ్య 1157/16. ఆ ప్రతిలో 190 
తాటాకు చివర నీ క్రింది పద్యము గలదు. 


“శ్రీకర శకాంకములు 

సింధు రవ రామయుత 
శీతకరమైన పరిధావిన్‌ 
ప్రాకట వసంతయుత 
ఫాల్గునమునందు 
సితపంచదశి కావ్యతిథి కావ్య 
శ్రీకి నిధియౌ 

మడికి సింగన తెనుంగున 
వసిష్ట రామాకృతి 

యొనర్చిన్‌ - 

చేకొని యహోబలము 
శ్రీనరమృగేంద్రునకు 
సేమముగ మంగళమహాత్రీ..” 


ఇది మంగళమహాశ్రీవృత్తము. పింగనపేరు - - కృతిపేరు కూడ నుండుట 
చేత నిది సింగనకృతమే యనుట నిర్వివాదము. ఇదియు, పద్మపురాణము నందలి 
మంగళమహాశ్రీ వృత్తము సింగనకృతమే యని నిర్ధారించుచున్నది. 


ఇందు జ్ఞానవాసిష్టకృతి రచనాకాలము కలదు. శకాబ్దములు సింధు - 
4, రవ -5 (పంచమహావాద్యధ్వనులు), రామ-3 (పరశురామ, శ్రీరామ, 


16 సకలనీతి సమ్మతము 


బలరాములు), శీతకర - 1. ముందటి సూత్రము ననుసరించి - ఈ కాలము 
శకము - 1354. దీనికి క్రైస్తవ శకాబ్దములు 78 కలిపిన - 1854 + 78= 
1432 అగును. కావున జ్ఞానవాసిష్టకృతి రచనాకాలము క్రీ.శ. 1432. 
శకాబ్దములేకాక, తక్కిన వివరములును పద్యమున గలవు. పరీధాని సంవత్సర 
ఫాల్గున పౌర్ణమి శుక్రవారమున నీ కృతి ముగిసినది - అది క్రైస్తవ శకము 
1-3-1433 తో సరిపోవుచున్నది. 


పై జ్ఞానవాసిష్ట రచనాకాలము క్రీ.శ. 1420 అగుట సమంజనమే 
యగుచున్నది. అయితే వీని రెంటి నడుమ పంద్రెండేండ్లు వ్యవధి యున్నది. ఈ 
పంద్రెండేండ్లలోను, సింగన భాగవత దశమస్మంధ ద్విపదను రచించినట్లు మాత్రమే 
జ్ఞానవాసిష్టము నుండి తెలియుచున్నది. జ్ఞానవాసిష్టము వెనుక మడికి సింగన 
సకలనీతి సమ్మతమును రచించెను. ఇది సమగ్రముగా దొరకక పోవుట చేత 
(గంథాంతమున నెట్లున్నది తెలియుటలేదు. ఎట్లున్నను, నీ పంద్రెండేండ్లలోను 
సింగన సకలనీతి సమ్మతము రచించుటకు (గంథసేకరణము చేసి రచన ప్రారంభించి 
యుండునని తలంచుట సమంజసము. 


సకలనీతి సమ్మతము పీఠికలో నా గ్రంథ రచన క్రీ.శ. 1430 ప్రాంతము 
కావచ్చునని కలదు. కాని పై జ్ఞానవాసిష్ట రచనా కాలమువలన, సకలనీతి 
సమ్మతము క్రీ.శ. 1440 లోపుగా రచితమైనదని నిస్సంశయముగా చెప్పవచ్చును. 


ఈ నూతనాధారమునుబట్టి, సింగన పేర్కొనిన తొయ్యేటి అనపోత 
భూపాలుడు క్రీ.శ. 1347 ప్రాంతముననున్న అనపోతనాయకుడు కాడనియు, 
నాతని కుమారుడో మనుమడో యనియు నిశ్చయింపవచ్చును. 


సింగన క్రీ.శ. 1400-1440 ప్రాంతమున వెలసి, శ్రీనాథ మహా కవి 
సమకాలీనులలో నొకడై యుండెననుట స్పష్టమగుచున్నది. 


ఇక (గ్రంథమును గూర్చి తెలిసి కొందము. 


6.గంథస్వరూపము - మూలప్రతి 


ఈ గ్రంథ ప్రథమ ప్రకటన కర్తలైన కవిగారు తమ ఉపోద్దాతములో 
“శ్రీమంతు రాజాముక్కర సీత్రారామభూపాల బహద్దరువారు... ... ... సకల 


మడికి సింగన 17 


నీతిసమ్మతమును లిఖింపబడియుండు కాగితపు సంపుటమును ముద్రణార్థ 
మొసంగిరి అని దీని మూలప్రతిని గూర్చి వ్రాసియున్నారు. మరియు వారే - 


“సకల నీతిసమ్మతము లేఖక దోష సహగ(స్రపూరిత మగుటచే నా 
దర్శ్భాంతరము కొఅకుం జిరకాలము ప్రతీక్షించియు లభింపమింజేసి తుదకున్న 
దానిని సవరించి ప్రచురించుటయే మేలని తలంచి” కైలాసవాసి విశ్వదాత 
కాశీనాథుని నాగేశ్వరరావుగారి “సహాయ సంపత్తితో” లోకమున కందించినట్లు 
తెలిపియున్నారు. ఇందు వలన దీనికి మూలము కాగితపు ప్రతియేగాని తాళపత్ర 
ప్రతికాదనుట తెల్లము. ఈ తరువాత తాళపత్ర గ్రంథగవేషణ ఎంతో జరిగినను 
దీనికి ప్రతిలభ్యము కాలేదు." అయినను తమకు లభించిన ప్రతితో దీనిని ముద్రించి 
ప్రకాశమానమొనర్చిన మానవల్లి కవి మహోదయులకు వారు ప్రకటించిన తక్కిన 
కృతులకు వలె, తెలుగుదేశము శాశ్వతముగా బుణపదియున్నది. 


1. తెలుగులో కొన్ని ప్రాచీనకావ్యములకు తాళపత(ములు లభింపలేదు. ఎజ్జన 
నృసింహపురాణమునకు నేటికిని తాళపత్ర ప్రతి లభింపలేదు. కొన్నింటికి - నన్నెచోడుని 
కుమారసంభవము, కేతన దశకుమారచరిత్రము మొదలగు వాని కొక్కటే ప్రతి. తాళ పత్రగవేషణ 
తీరాంధ్రప్రాంతము, రాయలసీమ, దక్షిణదేశములలో జరిగినట్లు పూర్వ హైదరాబాదు రాజ్యమున 
నెంత మాత్రము జరుగలేదు. విశాలాంధ్ర మేర్పడినను, ఆ పని ప్రారంభము కాలేదు. గద్వాల, 
వనపర్తి, ఆత్మకూరు, అమరచింత, పాల్వంచ, బిక్కనవోలు, దోమకొండ - ఈ సంస్థానములలోను 
నితరత్ర వందలకొలది తాళపత్ర గ్రంథములున్నవి. వాని పరిశోధనసాధికారముగా జరిగిన, 
తెలుగున నీనాటి కెజుగరాని ప్రాచీనకృతులు తప్పక లభింపగలవు. ఇదిచేయుట ప్రకృతమెంత 
యావశ్యకమో, ఒక్క ఉదాహరణము చూపుచున్నాను-ఒక్క ఉదాహరణము చూపుచున్నాను- 


విష్ణువర్ధన మంత్రి బృహజ్ఞాతక తెలుగు టీక- చాలా ప్రాచీనమైనది; దీనిని గూర్చి 
కవిగారు తెలిపినారు (భారతి-ఆగస్టు-1927) దీని ప్రతి తంజావూరు సరస్వతీ మహలు 
(గంథాలయమున మాత్రమే గలదు. నేను 1949లో దానిని పరిశీలించి నా తెలుగుకవుల చరిత్రలో 
దానిని గూర్చి వ్రాసితిని. తంజావూరి ప్రతి అసమగ్రమగుటచేత నేను వ్రాసినది నాకే 
తృప్తికరముగాలేదు. 


రెండుమూడేండ్ల క్రింద - తాళపత్ర గ్రంథపరీక్షకై మహబూబునగరము వెళ్లగా అచ్చట 
శ్రీ నారాయణస్వామిగారి తాళపత్ర గ్రంథసంచయములో విష్ణువర్ణనమంత్రి బృహజ్ఞాతక 
టీక-సంపూర్ణ ప్రతిచూచి చాలా ఆశ్చర్యపడినాను - ఈ బృమజ్ఞాతక టీక క్రీ.శ. 11వ శతాబ్దిదో 
లేదా క్రీ.శ. 12వ శతబ్దిదో కావచ్చును. 


ఇట్టియపూర్వరగ్రంథము లింకనూ ఎన్ని ఈ ప్రాంతమున నజ్ఞాతవాసము చేయుచున్నవో 
తెలియరాదు 


18 సకలనీతి సమ్మతము 


లుప్తములు -పూరణములు 

పై నుదాహరించిన కాగితపు ప్రతియైనను అది కవి గారికి లభించు 
నాటికి చాలాకాలమునకు ముందు వ్రాయబడినదగుటచేత కాబోలు అందందు 
లోపములగుపడుచున్నవి. అవి తాళపత్ర మూలమునం దున్నవేమో తెలియరాదు. 
వాని వివరణ- 


ప్రథమాశ్వాసమున లుష్తములులేవు. 


ద్వితీయాశ్వాసమున 401. సీ. సత్ములుండు... ... ఇందు నాల్గవపాదము ఎత్తుగీతి 
మొదటి రెండు పాదములు లేవు. 


తృతీయాశ్వాసమున లుప్తములు హెచ్చుగానున్నవి. 
646. పీ. “తన సమానుండగు” - ఇందు మూడవపాదము లేదు. 


651. సీ. “వైద్యులు వంటలవారు” - ఇందు మూడు నాల్లు పాదములు 
ఎత్తుగీతిలో పాదము లేవు. 


652. వ. ఇందు మూడు పంక్తులు లేవు; ఉన్నవానిలో కొన్నియక్షరములు 
లుప్తములు. 


653-657. ఇందు ఒక సీసము, అయిదు కందపద్యములు గలవు. అన్నింటి 
యందు పాదుములు పాదభాగములు లోపించినవి. 


659. మ. “మృగముల” ఇందు మూడవపాదములో చివరకొన్ని 
యక్షరములు లేవు: నాల్గవ పాదములో చాలా భాగములేదు. 


858. సీ. “కందరోన్నత” .... ఎత్తుగీతిలో చివర పాదములో కొంతభాగము 
లేదు. 


859. గీ. మొదటి రెండు పాదములు లేవు. 

894. క. “పగయడప” మూడు నాలుగు పాదములులేవు. 

911. మ.“తనకున్‌ గెల్వంగ” నాల్గవ పాదమున రెండక్షరములు లేవు. 
అచ్చులో పై స్థలములయందున్న చోట్లను చుక్కలు పెట్టీ లుప్త భాగములు 
స్పష్టముగా ప్రదర్శితము లైనవి. 


మడికి సింగన 19 


పూరణములు-కుండలీకరణము 


కాగితపు ప్రతిలో పైని చూపినపట్టులుగాక, మరికొన్ని పద్యములలో - 
కుండలీకరణము చేయబడి, పూరణములు కనబడుచున్నవి. కుండలీకరణమనగా 
లభ్యమైన మూల([గ్రంథ ప్రతిలో - అచ్చటచ్చట - పద్యములు పద్య భాగములు 
లోపించిన, (గ్రంథ సంపాదకులైన పరిష్మర్తలుగాని, ఇతరులుగాని - 
కవిహృదయానుసారముగా, కథాసందర్భము ననుసరించి - ఆ లుప్తభాగములను 
పూరించుట. సాధారణముగా నిట్టి ప్రాచీనకావ్యములకు సంపాదకులు పరిష్మర్తలు 
- కవులు పండితులే గావున - వారే ఈ పూరణములను చేయుచుండిరి. ఈ 
(గంథమున పరిష్యర్తలైన కవిగారే ఈ క్రింది పూరణములను గావించిరి. 


మొదటి పద్యము - స్వామిత్రి (లోకనాథుడు) 
183. సీ. ఆ. వె. నతండ (మంత్రివర్యుం) డవనిపునకు. 


196. సీ. కన్న గాండ్రును జూదగాంధ్రు తెక్కలి కాండ్రు 
నాటవికులు (పొలయరులు) తగవు. 
650. సీ. 4వ పాదము - (యొరు) భేదముగంజేయనాయ్య 


ఎత్తుగీతి. 4వ పాదము - (నాంగ జగతింబరంగు) 

658. క. వనితాసక్తియు బానం 
బును జూదము వేంట యర్థము (నదూషణ మొ 
ప్పనిదండమ్మును వాక్కున 
ఘనపరుషత వ్యనస సప్తకం) బనంబరంగున్‌. 

668. మ. మృగయా యానగుణంబులన్‌ బడయు సంప్రీతిన్‌ బ్రజాధీశండీ 
మృగయాక్రీడన సద్విధిన్‌ (గుశలియైమేకొన్నంగా కన్యథా 
మృగయుంబోలె యథేచ్చ దుర్గవన భూమింజొచ్చి వేంటాడినన్‌ 
వగలంబొందండె శత్రుసత్త్వ విపదధ్వక్షేశ విభ్రాంతుందై) 

ఇందు పద్యమున -రెండుపాదములు, ఒక పాదమర్ధము -పూరణమే. 


20 సకలనీతి సమ్మతము 


855. సీ. ఆజిలోపల రిపురాజుంజంపిన వాని 
కొగి నియుతార్థ మీనోపుచుండు 
(దానిలో నర్ధ్థంబు తత్పుత్రుంజంపిన 
సేనాపతి వధింపంజెల్లు నంతె 
పదివేలు వీరాధిపతింజంప సగమందు 
నేనుంగైన రథంబు నైనంగూల్ప 
నాళ్వీకాధీశ్వరు నడగింప నొకవేయు 
నందర్ధమాళ్విక హతికినీగి 
ఆ.వె. నగుంబదాతిముఖ్యు నాజిలోమార్శొని 
బారిసమర నూజు పణములీయ) 
నితర జనులందలకు నిరువదియును వారి 
భోగమినుమడింప నీగి యొప్పు 


ఈ సీసపద్యమున మూడు పాదములు, ఆ.వె. మొదటి రెండు పాదములు 
కవిగారి పూరణములే! ఈ పద్యమే కాక, పై పద్యములు కామందకాది 
(గంథములలోనివి. వానికి సంస్కృత మూలమున్నది. మూలమును బట్టియే 
కవిగారు వానిని పూరించిరి-లేనియెడల సందర్భము ననుసరించి యవి 
యతుకవుగదా. 


పూరణముల ప్రాముఖ్యము 

ప్రాచీన కావ్య పరిషృరణమున నీపూరణముల కత్యంత (ప్రాధాన్యము 
గలదు. ఇట్టి పూరణములు స్పష్టముగా, కుండలీకరణముచేసి, పూరించినవారి 
పేరు తెల్పిచూపక పోయినచో, వాజ్మయపరిశోధనకు విమర్శనకు - ఎంతో అనర్ధము 
గలిగించును. దీనికొక యుదాహరణ చూపుచున్నాను - 


ప్రాచీనకావ్యములలోని పూరణకుండలీకరణ విధానమునకు మార్గ 
దర్శకులైన వీరేశలింగము పంతులుగారు, నాచనసోముని యుత్తరహరివంశము 
ప్రథమముగా క్రీ.శ. 1900 లో తంజావూరి పుస్తకభాండాగారము నుండి ప్రతి 


మడికి సింగన 21 


వ్రాయించి తెప్పించి ముద్రించిరి. అందు, ప్రథమాశ్వాసములో చివరభాగము 
లేనేలేదు. 


వీరేశలింగముగారు దానిని పూరించి, కుండలీకరణము చేసి దానిని 
ప్రకటించిరి. వారు కుండలీకరణము చేసిన భాగమును, వావిళ్ల వారు - ఆ 
(గ్రంథమును తాము ముద్రించునపుడు చూపకుండగనే-(గంథమూలముతో 
అచ్చువేసిరి. దీని వలన నేమైనది? వీరేశలింగముగారు పూరించిన భాగము 
ఉత్తరహరివంశములో నాచన సోమనాథుని కవితగానే - పరిగణితమైనది. 


శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు “ఆంధ్రవాజ్మయమున నాచన సోమనాథున 
కీయందగిన స్థానము” అను వ్యాసమున - ఆ భాగము కూడ నాచన 
సోమనాథకృతమే యని, పూర్వాపరపదసందర్భములు విచారింపకయే నిశ్చయము 
చేసి విమర్శసాగించిరి. కీర్తిశేషులు విమర్శాదర్శక నడకుదిటి వీరరాజుగారు - 
తమ సోముని హరివంశము అను వ్యాసమున తాళపత్ర పరిశోధనచేసి, ఈ 
భాగము నాచనసోమనాథుని రచన కాదని, వావిళ్ల వారు కుండలీకరణము 
చేయకుండ చేసినవారి పేరు చెప్పకుండ నుండుటచే నిట్టి అవ్యవస్థవచ్చినదని 
నిరూపించిరి.* 


ఇంత ఎందుకు, ఈ గ్రంథ ప్రచురణకర్తలైన రామకృష్ణకవిగారే - క్రీ.శ. 
1908, 1914లో నన్నెచోడుని కుమారసంభవ ప్రథమ, ద్వితీయ భాగ 
ముద్రణములో, నీ పూరణ కుండలీకరణ విధానమునే అవలంభించి యుండిన 
యెడల, కుమారసంభవము పాఠబేధముల విషయమై - అరవై యేండ్ల నుండి 
నేటి వరకు నవిచ్చిన్నముగా సాగుతున్న వాదోపవాదములకాస్మారమే లేకుండ 
నుండెడిది. అంతేకాదు పూర్వ గ్రంథపాఠములను మార్చి వేయుదు రన్న వాదమునకు 
కవిగారు గురియె యుండెడివారు కారు.” 


1. ఉత్తరహరివంశము తరువాతి ముద్రణలో (1952) నేను దీనిని సరిచేసి 
ఆ ప్రథమాశ్వాసములో భాగము లుప్తముగానే ముద్రింపజేసితిని. 


2. కుమారసంభవ ముద్రణ విమర్శన యిచ్చట ప్రసక్తము కాదు కావున నా విషయ ప్రస్తావన 
విరమించితిని 


22 సకలనీతి సమ్మతము 


287. సీ. భద్రసేనుండు నిజపత్ని యింటికి (జన 
నతని తోంబుట్టువ యతని ందునిమెం 
దల్లి మంచము క్రింద నల్లన యడంగి తాం 
బు(తుండ కారూషు బొడ వడంచె 
లాజలు విషమున నోజించి తేనియ 
యని కాశిరాజుందద్వనిత యడంచె 
గరళాక్త మేఖలా ఘనమణి సౌవీర 
భూపు వైరంత్యు నూపురము చేత 
జాతుషీశస్త్రంబు జడ యందు నిడుకొని 
రమణి యొక్కత విదూరథునింజంపు 
గీ. టెటింగి నమ్మక సతి యింటికేగం జనదు 
కెరలి శత్రుల పయిం బ్రయోగింప వలయు. - కామందకము 


ఈ సీసపద్యమున 5 పాదములు గలవు. ఎత్తుగీతిలో రెండే పాదము 
లున్నవి. తక్కిన రెండు పాదములులేవు. లేనట్లుగా నిందు చూపబడినవి. 


యతిచ్యుతులు 
196. సీ. గీ. ౩ వ పాదము 
“లంచములు గొన్నధరయెల్లంబాడుగాదె” 
518. సీ. “ప్రాకార రక్షార్థమై యఖిలంబైన” 
ఇచట యతిగాని ప్రాసగాని లేదు. 
ప్రాకారశబ్దమున “ప్రా'లో యతివిరుగదు; '(ప్ర+అ) కాదు. 
“పర్షేణ క్రియత ఇతిప్రాకారః డుకృజ్‌ కరణే” అని అమరము. 


మడికి సింగన 23 


637. “గానెతింగి యుచిత కాలము తోడ ను 
పేక్ష యోజమీందంజేయ వలయు. 


కవిగారి ముద్రణమున నివియిట్లే నిలిచియున్నవి. దీనికి ప్రత్యంతరము 
నేటికి లభింపక పోవుటచే నీముద్రణమున నట్లే నిలుపబడినవి. 


ప్రశ్నార్థక చిహ్నము 

ఇందు పూర్వముద్రణమున కొన్ని పద్యములకు? చిహ్నములున్నవి. ఈ 
ముద్రణమున నలంతి మార్పులతో పద్యములు సరిచేయబడి, యవితీసివేయబడి 
నవి. 


111. ఉ. కావునం గాపులొక్కటికి ంగాంగలహించిన వక్రశీలులై 
చేవిరులం గృషిక్రియలు సేయక తక్కిన నెన్ను పన్నుకున్‌ 
గావడిం బోరిన న్మనవి కాలమెజుంగక చెప్పిరేనియున్‌ 
భూవరు నెగ్గుగాంగొనక బుద్ధివిధిం జనువిత్తురాత్ములై. (2) 

పై పద్యమున, “ీలు లై అనుచోట “శీలు రై అనియుండవలెను. 


భూవరు నెగ్గుగాం గొనక అనుచో “'భూవరులెగ్గుగా? అని యుండవలెను. 
అర్థమిది. కాపులు (రైతులు) ఒక్కటై కలహించినను, శీలముతప్పి సేద్యము చేయక 
పోయినను, కాలముకాని కాలమున రాజుగారి వద్దకు వచ్చి మనవులు చేసికొన్నను 
రాజులు వారిని అనగా కాపులను తమకు హానిచేయు వారినిగా భావింపక, 
వారిని ఆత్మీయతతో చనువుగా చూచెదరు. ఇచట ఆత్మీయులై ఆనుటకు 'ఆత్ములై 
అనివాడబడినది. 


180 ఆదపం గలంతియ (?) బానసి 
యొడలంటుట వైద్యమొద్దనుండుట తనకుం 
గుడువంగం బెట్టుట యను పను 
లడరంగ నాప్త్పలనె పంచునధిపతి నుమతీ. 
ఇందుప్రశ్నార్థక చిహ్న మావశ్యకములేదు. 


24 సకలనీతి సమ్మతము 


అడప-అడపపని-అనగా తాంబూల పేటిక ధరించు పని. 
అదప-తాంబూలకరందవాహి, బాలవ్యారణము. 
గలంతియ-గలంతియపని-పాత్రలు పెట్టుపని 

బానసి వంటపని 

ఒడలంటుట స్పష్టము 

వైద్యమొద్దనుండుట -స్పష్టము 

కుడువంగంబెట్టు -ఆహారము పెట్టుపని 


ఈ పనులకురాజు- ఆప్పలనే నియమింపవలెను గాని ఇతరులను నియ 
మింపరాదు అని అర్థము. 


గ్రంథ పద్య సంఖ్య 
ఈ గ్రంథమున మూడాశ్వాసములున్నవి. ఆయినను ప్రత్యేకముగా ఒక్కొక్క 


ఆశ్వాసమునకు వేజుగా పద్యసంఖ్య యాయబడలేదు- ఆశ్వాస విభజనమున్నను 
(గంథమంతటికి నొకేసంఖ్యయున్నది. ముద్రితమున గ్రంథ పద్య సంఖ్య-992 


కానీ యీ సంఖ్యసరికాదు. మొదట ఇందు 191 వ పద్యము 
క. బలిమియుం గలిమియుం గలిగిన 

నలఘుమతీ! తెగువవలయు నవనీశునకున్‌ 

దలపోసి చూడవలదా 

బలవాచా పృధివి భూమిపాలుర కెల్లన్‌. 


అనునది- 959 వ పద్యముగా తిరిగి ముద్రితమైనది-- అందుచే గ్రంథసంఖ్య 
991. ఇంకను పరిశీలింపగా- రెండుపట్టులసంఖ్య లీయబడలేదు. 


854 సంఖ్యతరువాత సీ, ఆజిలోపల..... 
గి. భోగమినుమడింపనీగియొప్పు. అన పద్యమునకు సంఖ్యలేదు. 
ఇట్లే రి57 సంఖ్యతరువాత- 
సీ. కందరోన్నతశైల గహననదీతట.... 


మడికి సింగన 25 


గి. జనవిభుండు అను పద్యమునకు సంఖ్యలేదు. ఈ రెండింటికి సంఖ్యలనిచ్చిన 


991+2=993 మొత్తము (గంథసంఖ్యయగును. 


ఈ 993 లోను-ఆశ్వాసాద్యంత పద్యములు-11- 


(ప్రథమ-3 ద్వితీయ-4, తృతీయ 4)- పోగా మిగిలినవి 982. 


ఇవి (గంథవిషయమునకు సంబంధించినవి. 


వీని వివరములు-అనగా. ఉదాహృత(గ్రంథములలో నే యేగ్రంథములలో 
నే పద్యసంఖ్యలుగలవో అవి యనుబంధమున చూపబడినవి. 


7. ఉదాహృత గ్రంథములు 
ఈ సంకలన (గంథమున నీ క్రింది శీర్షికల పై పద్యము లుదాహరింపబడి 


యున్నవి. 
అజ్ఞాతము 
కామందకము 
కుమారసంభవము 
కేయూరబాహుచరిత్ర 
చాటువులు 
చారుచర్య 
ధృతరాష్ట్రనీతి 
ధౌమ్యనీతి 
నీతితారావళి 
నీతిభూషణము 
నీతిసారము 
పంచతంత్రి 


పద్మపురాణము 


26 


పురుషార్థసారము 
బద్దెనీతి 
భీష్మపర్వము 
మదీయము 
మార్మండేయ పురాణము 
మిత్రనీతులు 
ముద్రామాత్యము 
విదురనీతి 
శాంతిపర్వము 
శాలిహోత్రము 
శ్రీగిరీశశతకము 
శ్రీరామాయణము 
సభాపర్వము 
సౌప్తికపర్వము 


సకలనీతి సమ్మతము 


సై శీర్షికలలో అజ్ఞాతము, చాటువు, మదీయము అనునవి మూడును 
గ్రంథములుకావు. ధృతరాష్ట్ర ధౌమ్య విదుర నీతులు భారతము - ఆశమవాస 
విరాటోద్యోగ పర్వములలోనివి. భీష్మ, శాంతి, సభా, సౌప్తిక పర్వములు 
భారతభాగములోనివి. కాబట్టి ఈ యేడును నొకేగ్రంథము. ఇందు వలన 
నిందుదాహరింపబడిన గ్రంథసంఖ్య పదిహేడు అని చెప్పవలెను. 


పన్తుత గ్రంథోదాహృతపద్యములను, లభ్యములైన వానితో 
సంప్రదించినప్పుడు, కొన్ని కానవచ్చుటలేదు. కొన్ని ఒక గ్రంథమునకు బదులు, 
మరియొక గ్రంథము నుండి యుదాహరింపబడినవి. గ్రంథకర్తయే స్వయముగా 
(వాయించిన ప్రతిగాన లేఖన ప్రమాదమనుటకు వీలులేదు. వాని వివరము - 


24 క. అమరంగ వేల్పులచేంగ 
బృము చెప్పియ కాదె వరము వడసిరి మును బా 
ణ మయూరాదులు సత్మా 
వ్యముం జెప్పినం బడయరాని వస్తువుగలదే. 


ఇది కృతి ప్రారంభములోనిది. ఆకరములేదు. ఇది సింగనదికాదు. సింగనకు 
మూడువందలయేండ్లముందు వెలసిన కవిజనాశ్రయము." లోనిది - చూ. 
సంజ్ఞాధికారము -9 వ పద్యము. 


130 వ్యవసాయము కొలందియు దే 
శవిధముం గాలంబుం బూర్వసంచితమగు సొ 
మ్ము విచారింపక యుబ్బునం 


దివిరి వ్యయము సేయునరుండు దీనతం బొందున్‌ 
- బద్దెనీతి. 


ఈ పద్యము - బద్దెనీతులలోలేదు. కేయూరబాహుచరిత్ర_3 _163లో నున్నది. 
149 స్వామియు మంత్రియు దుర్గ 
స్తోమము రాష్ట్రంబు ధనము సుహృదులు బలమున్‌ 


1. కవిజనాశ్రయము - వావిళ్ళముద్రణము - 1952 


మడికి సింగన 27 


గా మహి సపాంగంబులు 
నేమజక యొనర్పవలయు నిందుల రక్షల్‌. 
-నీతిభూషణము. 
ఇది కేయూరబాహుచరిత్ర -4 _ 204లో నున్నది 
160 కలిమియె చూపుచు నొరులకు 
ఫలియింపని రాజసంబు పని యేమిటి 
యిలకేల బూచిరాజస 
మలవడం గొజమాలినట్ల యౌబళకందా. -మదీయము 
ఇందు - కందనమంత్రి సంబోధనయుండుటచే-నిది నీతితారావళి 
నుండి గ్రహింపబడినది. 
180. అడంప గలంతియ (?) బానసి 
యొడలంటుట వైద్య మొద్ద నుండుట తనకుం 
గుడువంగ బెట్టుట యనుపను 
లడరంగ నాప్పులనె పంచు నధిపతి సుమతీ. " 
-పురుషార్థసారము. 


ఈ పద్యమునకు - “సుమతీ” అను మకుటమున్నది. ఇది పురుషార్థ సారమునందలి 
పద్యముగా నుదాహరింపబడి యున్నది. 


కాని యిందు పురుషార్థసారమునుండి (గహింపబడిన, ఏ యితర పద్యము లందును 
“సుమతీ” అను సంబోధనము కానరాదు. కాబట్టి యిది బద్దెన సుమతి 
శతకమునుండి సింగన యుదాహరించి యుండును. ? 


1. దీనిని గూర్చి ప్రశ్నార్థక చిహ్నములు అను శీర్షిక చూడుడు. 

2. ప్రస్తుతము వ్యాప్తి లోనున్న సుమతిశతకము తాళపత్రములతో సరిచూచి ప్రకటించబడినదికాపదు. 
క్రీశ. 1868 నుండి, యిది ముద్రితమైన ప్రథమ ముద్రణ ప్రతి నుండియే పునర్ముద్రిత మగుచున్నది. 
ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు, తమ వద్ద నున్న తాళప్రతిలో నిపుడచ్చులో నున్న సుమతిశతకములో 
లేని, ఏబది పద్యములను క్రీ.శ. 1938లో సంపుటి. 27 సంచిక 121-128 పుటలలో 
ముద్రించిరి. పై పద్య మిందును లేదు. కాని సింగన కాలమునాటి కుండి యుండవలెను. 
పద్యరచనము బద్దెననే తలపించు చున్నది. సుమతిశతకమున కుపలభ్యమైన తాళపత్ర ప్రతులతో 


సంప్రతించి దానిని ప్రకటింపవలసియున్నది. ఇది చాలా ప్రాచీన కృతి. 


28 సకలనీతి సమ్మతము 


243. సీ. పగలేచి పెట్టు నాపదల నుపేక్షించు 
మేలు చేసినలేంత గాలి బుచ్చు 
మిన్నక కోపించు మెచ్చెనేనియు నీయం 
డడుగుచో విన్నపమాలిసేయు 
బని నాసగొల్పుందత్భలిసిద్ధిం దప్పించు 
నిష్ణురంబులు పల్మునేర్చుందెగడు 


మర్శ్మంబు లాడుం బ్రమాదంబుం దొడరినం 
బోనీడు నిక్కంబు బొంకుసేయు 
ఆ.వె. మాట లాడు నాడ మాన్పించు నడుమన 
సెజ్జంబట్టుం గొలువుం జేరినపుడు 
వెడంద నిద్రపోవు విరసచిత్తుండైన 
మానవేశ్వరుండు మంత్రి సోమ! -చాటువు 
ఈ చాటువున పేర్కొనబడిన మంత్రి సోముడు కొలని సోమమంత్రి; కొలని 


రుద్రుడనియు నీతనికి నామాంతరము. ఈ మంత్రివంశీయుడైన కొలని 
గణపతిదేవకవి యీతని గూర్చి యిట్లు చెప్పియున్నాడు. 


“లీలంగొలని మండలీకుల నోడించి 
కొలని సోముందనంగం బరగె జగతి” 
శివయోగసారము- అవతారిక 
295. సీ. ఆయవ్యయంబుల 
296. గీ. వ్రాయందేని 
297. సీ. సరులు గ్రుచ్చిన యట్లు 


మడికి సింగన 29 


298. సీ. పదియంక నంబును 
299. సీ. దొరలు ప్రజలు బంట్లు 


ఈ యైదు పద్యములు - 'మదీయము” క్రింద నుదాహృతములు. అయితే 
యీ అయిదింటి యందు కందమంత్రి సంబోధనలున్నవి గాన నివినీతి 
తారావళిలోనివి. 


344. ఉ. మేధయు వాక్చటుత్వమును 
hg సుగుణోన్నత యబ్బయకంద ధీమణి 
-మదీయము. 
కాని కందమంత్రి సంబోధన యుండుటచే నిది నీతితారావళిలోనిది. 
401. సీ. సత్ములుం దౌదార్య సంపన్నుం ... ... 
-చాటువు. 


కాని, ఘనకళాభోజ! యబ్బయ కందరాజ! యను సంబోధనయుండుటచే 
నిది నీతితారావళిలోనిదే. 


487. క. చనువాండు సేయుకార్యంబున... ... ... 
488. గీ. రాజు పెద్ద పలతువురరు. క 
489. గీ. ఉత్తమాసనములు నుత్మృష్ట వాహనంబులు.... 
-ధృతరాష్ట్రనీతి. 


అని ముద్రణమునగలదు. కాని ఇవి విరాటపర్వమున ధౌమ్యనీతిలో 
1-125. 1-126. 1-132 పద్యములుగానున్నవి. 


704. గీ. నీతిపథముం దప్పినెతి వేగపడిచేయు... 


ఇది కామందకములోనిదని ముద్రణమునగలదు కాని ఇది సింగన 
పద్మపురాణము 8-50 లో నున్నది. 


717. గీ. అంధకారంబునప్పుడు నడంగిపోదు... 


ఇది ముద్రామాత్యములోనిదని కలదు కాని యిది సింగన జ్ఞానవాసిష్ట 


30 సకలనీతి సమ్మతము 


రామాయణములోనిది (1-170). 
"785. చ. మునుకొని దేశకాలబలమున్‌. 


ఇది ముద్రామాత్యములోనిదని కలదు. కాని ఇది నన్నెచోడుని 
కుమారసంభవము (10-189) లో నున్నది. 


97౩. గీ. _ దేవగురుని బోలు ధీమంతుండై నను 
వేగమొరుల వలదు విశ్వసింప 
విమలయశము సుఖము విత్తంబు వృద్ధియు 
వర్ణనీయజయము వడయువాండు. 
980. గీ. _ దేవగురుని బోలుధీమంతుండై నను 
నమ్మవలన దహితు నమ్మవలవ 
దతుల యశము మిగుల నాయువు వృద్ధియు 
భూరి సౌఖ్యములను గోరువాడు. 
-పంచతంత్రి. 


పై రెండు పద్యములు ఎత్తుగడలోనే కాక భావములలోను పదముల 
లోను సమానమే. అప్పుడు ఇవి రెండు “పంచతంత్రముూల లోని వగునా? 
పరిశీలింపవలయును. 


పై పద్యము లొకరి నుంచి మరియొకరు గ్రహించి యుండగూడదా యన్న 
మనకు, కామందకము, పంచతం|(త్రి మున్నగువాని కాలములు తెలియవు. 
ముద్రామాత్యకర్త కాలము సునిశ్చితముగా తెలియనందున - ఎవరి నుండి, 
ఎవరు గ్రహించిరో నిరూపించుట కష్టము. 


మడికి సింగన 31 


8. ఉదాహృత గ్రంథములు; కవుల వివరణ, 


అలభ్య గ్రంథములు 


కామందకము 

ఇందుదాహరింపబడిన [గ్రంథములలో కామందకము ప్రధానమైనది. 
అందుండి 310 పద్యములు గైకొనబడినవి. అనగా గ్రంథములో మూడవభాగ 
మీ కామందకమే. కాని యీ కృతి రచయిత పేరు తెలియదు. ఈ కృతిరచన 
క్రీ.శ. 1430కి పూర్వముదనుట స్పష్టమే. 1 
పంచతంత్రము 

కామందకము తరువాత హెచ్చుపద్యములు గైకొనబడినది పంచతంత్రము. 
ఇందుండి 189 పద్యములుగలవు. ఈగ్రంథకర్తయు తెలియరాలేదు. 


ఇంక అలభ్యములు; కవులు తెలిపినవి. 


నీతిభూషణము 

ఇందుండి 25 పద్యములు గలవు. దీనిని ఆంధ్రభోజుడను కవి రచించిన 
ట్లొక లక్షణ(గంథమున గలదు. బాలబోధలక్షణము దీనిలో నుండి పెక్కు పద్యము 
లుదాహృతములై నవని, ఈ (గంథమునలేని రెండు వద్యములను 
కవిగారుదాహరించియున్నాడు. * 


నీతిసారము 

ఇందుండి 144 పద్యములు గలవు. దీనికర్త విద్యాభూషణ బిరుదాంకితుడు, 
ప్రసిద్ధ కాకతీయచక్రవర్తియగు ప్రథమ ప్రతాపరుద్రదేవుడు. కాలము క్రీ.శ. 
1140-1195. 


వెంకటరాజు తెలిగించెను. అది మదరాసు రాష్ట్ర ప్రభుత్వమువారిచే క్రీ.శ. 1950లో కీర్తిశేషులు 
వేటూరి ప్రభాకరశాప్రిగారి పీఠికతో ప్రకటితమైనది. దీనిని సంపూర్ణముగ క్రీ.శ. 1860లో తడకమళ్ల 
వేంకటకృష్ణారావుగారు వచనముగ రచియించిరి. ఇందిరువది యధ్యాయములు గలవు. 
(అముద్రితము) చూ. ఆంధ్రవచన వాజ్మియము - పుట 116 


2. చూ. ప్రథమ ముద్రణ పీఠిక 


32 సకలనీతి సమ్మతము 


పురుషార్థసారము 

ఇందుండి 89 పద్యములు గలవు. కాకతి గణపతిదేవీ చక్రవర్తి దీక్షాగురువు, 
మహాయోగియు, రాజనీతిజ్ఞుడునునగు విశ్వేశ్వర శివదేవదేశికులను శివదేవయ్య 
దీనిని రచించెను. ఈతడే శివదేవధీమణి శతకమునుగూడ రచించెను. అందుండి 
రెండు పద్యములు మాతము లభ్యమగుచున్నవి. తెలుగుకవులీతని స్తుతించిరి. స 
కాలము క్రీ.శ. 1250-1300 
ముద్రామాత్యము 

ఇందుండి 39 పద్యములు గలవు. దీనిని క్షేమేంద్రుడని యుపనామముగల 
లక్కాభట్టు రచించెను. ఈతడు ముద్రామాత్యమునేగాక శతపక్షి సంవాదము, 
శూద్రకరాజచరిత్రము అను రెండు పద్యకావ్యములు రచించెను. వాని నుండి 
లక్షణ గ్రంథకర్తలుదాహరించిన, ఒక్కొక్క పద్యముతప్ప, గ్రంథములు కానరాలేరు. 
ముద్రామాత్యములో రాజరాజు పేరుండుటవలన, ఈతడు క్రీ.శ. 1060కి తరువాత 
వాడు. ఈ కవిని గూర్చి వివరములకు చూడుడు.* 


శ్రీగిరీశశతకము 

ఇందుండి రెండు పద్యములున్నవి. “చిరతర ప్రకాశ శ్రీగిరీశి అను 
మకుటముండుటచే నిది శతకమనుట స్పష్టము. దీని రచయిత శ్రీగిరికవి. ఈత 
డీ శతకమునేగాక, నవనాథచరిత్ర (పద్యకృతి - అలభ్యము). శ్రీరంగ 
మాహాత్యమును కూడ రచించియున్నాడు. అందుండి రెండు పద్యములు మాత్రమే 
లభ్యములు.* కాలము కీ.శ. 1315 


శ్రీరామాయణము 

ఇందుదాహరింపబడిన పద్యము క్రీ శ. 1400కు ముందు మనకు లభ్యమైన 
భాస్మరరామాయణములో గానరాదు. ఇక కవిత్రయములోని వాడగు ఎట్టా ప్రెగ్గడ 
రామాయణము రచించినట్లు ప్రఖ్యాతము. అది లభ్యము కాలేదు కాని, మడికి 
సింగన తనకాలమునకు ముందు చాల ప్రసిద్ధిజందిన ఎజ్జినను కవిస్తుతిలో 
పేర్ళొనలేదు. కాబట్టి, ఆతని రామాయణమునుండి సింగన పద్యముదాహరించడని 
చెప్పవచ్చును. ఇక కొజవి గోపరాజు పెత్తండ్రి సత్తెనారన యొక రామాయణము 

1. తెలుగుకవుల చరిత్ర-తిక్కన ఎజ్జనలయుగము (అముద్రితము) 

2. తెలుగు కవులచరిత్ర. (క్రీ.శ. 850-1250) (అముద్రితము) 

3. తెలుగు కవుల చరిత్ర - తిక్కన, ఎజ్జనలయుగము. (అముద్రితము) 


మడికి సింగన 33 


రచించినట్లు గోపరాజు చెప్పియున్నాడు. * అది లభ్యముకాలేదు. మతి 
యిది యే రామాయణములోనిదో? 
మిత్రనీతులు 

ఇందుండి యొక పద్యముదాహరింపబడినది. ఇది యొక ప్రత్యేక 
(గంథముగా నేను భావింపను. ఏదో కావ్యము నుండి యైయుండును. 
నీతితారావళి 

సింగనకృతి పూర్తిగా లభ్యముకాలేదు. ఇందుదాహరింపబడిన 
పద్యములగూర్చి ముందుచూడుడు. 


లభ్య గ్రంథములు 

నన్నెచోడకవి - కుమారసంభవము 

కుమారసంభవము శీర్షికతో రెండుపద్యములున్నవి. 

184 - 10-182 ప్రస్తుతము ముద్రణము 

644 - 10-153 (్‌ 

కాని 785 సంఖ్య గల పద్యము “ముద్రామాత్యము” అని యున్నది; ఇది 
కుమారసంభవములోనిదే ('మునుకొని దేశకాలములకు”-10- 189). కాబట్టి 
కుమారసంభవమున పద్యములు మూడు. 
కేయూరబాహుచరిత్ర - మంచెన 

ఈ [గ్రంథము నుండి - రెండు పద్యములే -పై శీర్షికలో గలవు. 
504. నైజగుణంబులుదనమది - 2-86. ప్రస్తుత ముద్రణము.* 


1. రామాయణ కృతకృతియై... .... సత్యనారన వెలసెన్‌. 

2. నేటి ముద్రిత ప్రతులయందు స్పష్టముగా పై రెండు పద్యములు కనబడుచున్నను సమ 
(గాంధ్రసాపాత్యం-2 నం-199 పుటలో నెట్లు వ్రాయబడి యున్నదో చూడుడు - 
“కేయూరబాహుచరిత్రములోనివంటూ ఈ రెండు పద్యాలను మడికి సింగనయిచ్చాడు. 
'నైెజగుణంబులుతనమది” “పొడమదుచేయనికార్యము” అయితే ఈ రెండూ కేయూరబాహుచరిత్రలో 
కనవడవు.” ఈ శెండేకాదు శకేయూరబావుచరిత నుండి యింకను రెండు 
పద్యములుదాహరింపబడినవి. ఈ పద్యములనేకాక, సకలనీతిసమ్మతము మరికొన్ని పద్యముల 
యాకరములను చాలాకాలము క్రిందటనే శ్రీ నిడుదవోలు శివసుందరేశ్వరరావు గుర్తించి యున్నాడు. 
ఈ సందర్భమున-సాహిత్య అకాడమి కేయూరబాహుచరిత్ర-శ్రీ గడియారము రామకృష్ణశర్మగారి 


పీరిక-28 పుట చూడదగినది. 


34 సకలనీతి సమ్మతము 


736.  పొడమదు చేయనికార్యము - 3-232. 
ఈ రెండుగాక మరి రెండుపద్యములు గలవు. 
130. వ్యవసాయము కొలందియు 3-168. 
149. స్వామియు మం(తియు. 4-204. 
కాబట్టి యిందలి పద్యములు నాలుగు. 


మార్మండేయపురాణము - మారన 
ఇందుండి 3 పద్యము లుదాహరింపబడినవి. 


189. వ్యయము నార్జవంబు దయయు, 3౩-132 ప్రస్తుతముద్రణము. 
931. సమర మొనరించినంతనె చావురాదు. 1-100. న 
932. _ చచ్చెనేని యోగిచాడ్బున ముక్తికి - 

పై మూడవ పద్యము ప్రస్తుతమార్మందేయపురాణమున కానరాదు. 


పద్మపురాణము 
ఇది సింగనకృతమే. ఈ శీర్షిక (క్రింద నొక్క పద్య ముదాహరింప బడినది. 
204. సీ.  ఎవ్వండేపనివెంట... ... 8-57 


704. కామందకము క్రిందనుదాహృతమైన యీ క్రింది పద్యము - 
ఆ. నీతిపథము దప్పినెటి వేగసడిచేయు... 


పద్మపురాణము - 8-50 లో నున్నది. కావున పద్మ పురాణమున 
పద్యములు రెండు. 


జ్ఞానవాసిష్టము 
ఇదియు మడికి సింగన కృతియే. 
717. అంధకారమునప్పుడు నడంగిపోదు... 
అనునది 
ముద్రామాత్యము అనుశీర్షిక క్రింద నున్నది. 
కానియిది జ్ఞానవాసిష్టము 1-170 లో నున్నది. 


మడికి సింగన 35 


చారు చర్య 
మంత్రి అప్పనకృతము. ఇందుండి యొక పద్యము గలదు. 


258. _కొనగొని కొండముచ్చులం జకోరములన్‌ 
ఇది 26వ పద్యముగానున్నది. 1 


శాలిహో(త్రము -మనుమంచిభట్టు 
ఇందుండి ఒక్క పద్య ముదాహరింపబడినది. 


828. క. నాలుగు కాళ్లును గొనయును. 


ఈ పద్యము ముద్రితమున నాల్గవ యాశ్వాసమున నున్నది. అది 
అశ్వశాస్త్రము అను పేర -గుజిలీ ప్రతిగా నున్నది.” 


నీతితారావళి 

సింగన రచించిన లఘుకృతులలో “నీతితారావలి” యొకటి. ఇది 
పద్మపురాణకృతిపతియెన కందనమంత్రి కంకితము. అతని పేర చెప్పబడినది. 
కావున సింగనయే [గ్రంథ ప్రారంభమున “భారత రామాయాణాది మహా 
కావ్యంబులు పురాణేతహాసంబులు 'కందనామాత్యుని నీతితారావళి” అని స్పష్టముగా 
పేర్మానినాడు. “తారావళి” అనగా నిరువదియేడు పద్యముల చాటుకృతి. దీనినే 
నక్షత్రమాలిక యందురు. ముక్తకములని మటియొక పేరు వీనికిగలదు. 


ప్రస్తుత గ్రంథములో పై నీతితారావళి యందలి పదునేడు పద్యము 
లుదాహరింపబడి యున్నవి. ఉదాహృతపద్యములలో కొన్నింటికి, సంబోధన 
లేదు. అయినను సంబోధనలేని పద్యములుకూడ 'నీతితారావళి” అనుపేరితో 
నిందున్నవి. కాబబట్టి అవి నీతితారావళిలోనివేయని నిశ్చయింపవచ్చును. 


28. అమలమగు సంబోధన 
28. పలుకులుగొన్ని “నీతితారావాళి” 


1. దీని వ్రాత ప్రతి - ఆంధ్రసాహిత్య పరిషత్తు (కాకినాడ) లో గలదు. శ్రీ ముక్తాలరాజా 
వారు తొలుత ప్రకటించిరి. ఆ వెనుక నాపీరికతో వావిళ్లవారు చక్కగా దీనిని ముద్రించిరి. అందు 
తెలుగులో శాస్రీయ గ్రంథముల సూచిక గలదు. 

2. ఇది ప్రశస్తమైన రచనగలది. అయినను నింతవణకు దీనికి సాధికారమైన 
ముద్రణ లేదు. దీనికి తాళపత్ర ప్రతులు లభించుచున్నవి. వెంటనే ముద్రింపదగినది. 


36 సకలనీతి సమ్మతము 


80. పలుకులతీపును సంబోధన 


41. ధరనొప్పు : 

రి5. బలవంతుడు 1 

160. కలిమియె 1 మదీయము 
295. ఆయవ్యయంబుల స న 

296. వ్రాయందేని 5 గ 


297. సరులుగ్రుచ్చి 22. 09 
౨98.  పదియంకనంబును & » 
299. దొరలు ప్రజలు » » 


344. మేధయు ( b 

401. సత్ములుండౌదార్య 2 చాటువు 
411. తన్ననినమ్మిన ష్‌ 

791. _ వివిధకళా 2 

819. కరిరథకళా ల చాటువు 


988. ఖలు సంపద ప 


మదీయము, చాటువు- అని పేర్మొనబడినను, అవి కందనమంత్రి సంబోధనతో 
నున్నవి. అందువలన నవి నీతితారావళి లోనివేయని నిశ్చయింప వచ్చును. 
సాధారణముగా నిట్టి ముక్తకరచనలలో అన్నియు నొకేవిధమగుం 
వృత్తములుండవలెను. లాక్షణికులును, లక్ష్యములును నట్లే యున్నవి. కాని 
సింగనరచన యిందుకు విరుద్ధముగా నున్నది- ఇందు కందము, సీసము, ఉ 
త్సలము నున్నవి. * 


1. సమ(గ ఆంధ్ర సాహిత్యం నాలుగవ సంపుటమున ఈ నీతితారావళి 
కందనామాత్యకృతమని కలదు. దాని విమర్శ యనుబంధములో చూడుడు. 


మడికి సింగన 37 


బదెనీతి 
© 


బద్దెనీతి యనగ భధ్రభూపాలుని నీతిసారముక్తావళి. ఇందుండి80 
పద్యములు సింగన యుదాహరించియున్నాడు. నేటి ముద్రిత ప్రతికిని. * సింగన 
యుదాహృతపద్యములకు పాఠభేదములున్నవి. పాఠభేదములేకాక, పద్యములు 
బద్దెనీతి యన్న శీర్షిక క్రింద పేర్మొనబడినవి నేడు ముద్రితప్రతిలో కానవచ్చుటలేదు. 
భావిపరిశోధకుల కనుకూలముగా వానిని తెలుపుచున్నాను. పద్యముల 
మొదళ్ళు పాఠభేదములు మాత్రమే చూపబడినవి- 


నకలనీతిసమ్మతము పా.భే బద్దెనీతి 
78 _అనుజులు తనుజులు స్‌ an 13 
90 మండలనాథునాజ్ఞకు జంపుచునుండిరేని జంపుచునుండెనేని 49 


మేలయుండు మేలనిల్బు 
99 _ గనులకృషిప్రపంచము  నర్భముగూర్చక నర్ధమురోయక 45 
104 (ప్రజందల్లి పెంచు సత క. 4 
105 క్రూరుంబజవిడుచు షరి క 40 
108 మండలము సెడిన ప భా 50 
118 సాధింపంగడిది 2 న. 35 
114 జనపతితన(ప్రజ న న 27 
128 ఇది దేశంవిదికాలంబిది _... స 80 
129 ఆయంబువ్యయము ప వా 11 


1. బద్దెన నీతిసారముక్తావళిని ప్రథమముగా, “విస్మృతకవులు” అను ప్రాచీనగ్రంథమాలలో 
-రెండవదానిగా-మానవల్లి రామకృష్ణకవిగారే తొలుత ముద్రించిరి-1912. బ్రహ్మ విద్యావిలాస 
ముద్రాక్షరశాల, వనపర్తి. 

రెండవది-ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు పరిషత్పత్రిక. సం. 40 సం. 2,3 లో ప్రకటించిరి. 
ఇది రెండు మూడు తాళపత్ర ప్రతులలో సరిచూడబడినది. కాని ప్రత్యేక పుస్తకముగా ప్రకటితము 
కాలేదు. ఇందు సకలనీతి సమ్మతము _ నుండిపద్యములు సంప్రతింపబడినవి. 

మూడవది- సాహితీవల్లభ ముళ్లపూడి తిమ్మరాజుగారు అచ్చువేయించినవి. దీనికి సంస్కృత 


ముద్రణము, విపుల పీఠికాదులతో వెలువదవలసియున్నది. 


38 సకలనీతి సమ్మతము 


172 
176 
228 
231 
403 
4183 
420 
421 
446 
447 
448 
496 
499 
501 
691 
695 
958 


109 
110 


130 
131 
173 


క్షితిజనులకుం బరిజనులకు ... 


తలవర్గము సామంతుల 
పరికింప నీతిమార్గము 
పరిదోషకథ వినోదము 
అతిమహిమోన్నతియు 
నవసినవాం (బ్రస్త్రవమున 
తనకెన్నండుండియును 
మనుపంగొఅయేని 
దొరవడయు 
కోపప్రసాదములలో 
జీవితమీండు 
కెలసముచేసియు 
నేరమిదొడరిన 
జీతములూందికొండ్రు 
ఆపు లెటింగిన 

ఆప్త నవివేకి 

పదను దొరకొనుడు 


నేరముచేసియు 


28 


ముద్రితప్రతిలో లేనివి, సింగన బద్దెనీతినుండి యుదాహరించినవి- 


ఆ.వె. తడవుం బెంపనేర్చి తమకాలముల 


క. జనపతికిం బ్రజాపాలన 


క. వ్యవసాయము కొలందియు 
ఆ.వె. తనకు నాయమైన ధనములో 
క.ధన ధాన్య వాహనములెడ 


మడికి సింగన 


39 


174 క. నృపరాజ్యాంగములందొక 
230 క. కొండియములు విన్నపములు 
414 క. నుడివిన జీతంబెప్పుడు 
415 క. భూపతి విరక్తుండైనను 
772 పీ. దవ్వులవెయుండి 
7783 ఆ.వె. శత్రుశోణితమున 
పైపద్యములలో 180. “క. వ్యవసాయము కొలందియు” అన్న పద్యము 
మంచెన కేయూరబాహుచరిత్ర (38-1683) లోనిదని నిరూపింపబడినది. ఇక 
బద్దెనీతియందు, కందములు, వృత్తములేగాని తేటగీతులు, ఆటవెలదులు లేనేలేవు. 
కాబట్టి 109, 131, 772, 778. పద్యములు బద్దెనీతిలోని వెంత మాత్రమును 
కావు-తక్కిన ఏడును కంద పద్యములు-ఇవి బద్దెనీతి వ్రాతప్రతులలోను లేవు. 
బద్దెన నీతిసారముక్తావళిలో ప్రతాపరుద్రుని నీతిసారము సూచించి యున్నాడు 
కాడట్టి యీపద్యములు నీతిసారములోనివి కావచ్చును. 
భారతము 
సకలనీతిసమ్మతము సభాపర్వము 
56. చ. బహు ధన ధాన్యసంగ్రహము బాణ శరాసన యోధవీరసం 
(గ్రహము నిరంతరాంతరుదకంబునులే జాలంగ నింధనంబు సం 
(గ్రహము ననేకయంత్రములు గల్లి యసాధ్యములై ద్విషద్భయా 
*వహములనంగ నొప్పునె భవత్సరిరక్ష ్యములైన దుర్గముల్‌. 


(1-53) 
67. క. ధరణీనాథ భవద్భుజ 
పరిపాలిత మైన వనుధం బరిపూర్ణములై 
కర మొప్పుచున్నె చెజువులు 
ధరణి కవగ్రహభయంబు దగు*లక యుండున్‌. 
(1-43) 


1. లు ఘాసరసేంధ నౌఘ సం; 2. వహులగు చుండ; 8. యైన; 4. దనుకల్‌ యుండన్‌; 


40 సకలనీతి సమ్మతము 


168. 


205. 


206. 
207. 


224. 


225. 


వలయు నమాత్యులం చుట్టం 

బులు మూలబలంబు రాజపుత్రులు విద్వాం 

సులు బలిసియుండ నిచ్చలు 

కొలువుండుదె లోకమెల్లం1 గొలువంగ నిన్నున్‌. 
(1-48) 


క. ధనలుబ్బుల ముచ్చులంగూ 


ర్పనివారినీ బగజ వలని వారిని ధృతి సా 

లని వారిని దుర్ణనులను 

బనుపపు గా రాజీ కార్యభారము దాల్బన్‌. (1-41) 
ఉపధాశుద్ధుల..........౨౨౨౨౨౨౨. (1-26) పాఠభేదములేదు. 
చోరభయ వర్ణితంబుగ 
ధారుణో రక్షింతె యధికధనమునన్‌ 
జోరుల రక్షింపరుగా 
వారలచే ధనముగొని భవద్భత్యవరుల్‌. (1-42) 
హలికులం బరివారము నె 
గ్గులు పజిపక తగిన వడ్డి గొని నడిపి కొనం 
గల వణిజుండు తనభూమిం 
గలుగుట యది పసిండి చేర్పు కలమి నృపతికిన్‌. 

-ముద్రితపత్రులలోలేదు. 

హీనులకుంీ గర్చకులకు 
భూనుత ధాన్యంబు భీజమును వణిజులకున్‌ 


1. కొనియాడంగన్‌; 2. వారల; 3. వారల; 4. రాచకార్య 5. బాలింతె; 6. హీనులగు; 


మడికి సింగన 


41 


226. 


318. క 
324. క 


325. 


327. క 
328. క 
371. క 


42 


మానుగ శతైకవృద్ధి న 

నూనముగా బుణములిత్తె యుత్తమబుద్దిన్‌. (1-44) 
నలిగి పరపంక్తింబొందిన నరుల నోలి 

భీతచిత్తుల నవమానపీడితులను 

అభయ మిచ్చియు నీందగు నర్ధమిడియుం 

బ్రియముంబల్మి యుందగ నాదరింపవలయు. 


-ముద్రితపత్రులలోలేదు. 
న్‌ నమ్మినవారి మాననీయుల హితులన్‌. (1-31) 
అనిశము సేవింతురె... ... ... (1-34) పాఠభేదములు లేవు. 


ధీరుడు ధర్మాధర్మంవి 

శారదుండు బహుథశుతుండు సమచిత్తుండు వా 

ణీ రమణీ" కృతవదన 

సరోరుహుండనయి దగునె నీ పురోహితుండధిపా (1-29) 
తనయింటి చేటు పరులకు 

వినిపింపంగం దగదు కార్యవేళనె తక్షన్‌ 

వినంగం బురోహితుం దర్వుండు 


విని చక్కం జేయుం దనదు విద్యామహిమన్‌ . ముద్రిత (ప్రతులలో 
లేదు. 


జననుత ... .... .... ... ... ... (1-౩30) పాఠభేధములు లేవు. 
క్రితినాథ ... ... ... ౨౨౨౨ ౨౨ (1-88) స 


పరి కింపుచు బాహ్వాభ్యం 

తరముల లోపలననారరతము నిజరక్షా 

పరులైన* పరమహీశుల 

చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్‌. (1-49) 


1. శిత; 2. జనునె. క. కించుచు; 4. పరుందవయి; 


సకలనీతి సమ్మతము 


400. క. 


412. క. 


426. క. 


427. క. 


428. క. 


429. గీ. 


నానావితీ రణవిజయమ 
హానిపుణు లవార్యవీర్యులనం దగు వారిన్‌ 


సేనాధ్యక్షులంజేసి 
వ నమ్మినవారి మాననీయుల హితులన్‌. (1-31) 
తమతమ కనియెడు తతి ... ... ... ... ... ... (౮-౩8) 


పాఠభేదములు లేవు. 
కులి భృత్యులైన సద్భ్భ 
త్యులకును సత్మార మర్థితో ంజేయుదె వా 
రలు నీ ప్రస్తవమున ని 
మ్ముల గృత్యమూ దలంచి ప్రాణములు విడుతు రనిన్‌ (1-39) 
అనఘా నీ ప్రస్తవమున 
ననినీల్లిన వీరభటుల యనురోగుజనుల నె 
ల్లను బ్రోతె భోజనాచ్చా 
దనముల వారలకు నెమ్మిందజుంగక యుండన్‌. (1-40) 
జనపతి ప్రాణము లిచ్చినం 
జనువారలంబ్రోవకున్న సత్యము పాపం 
బునం బొరయు వారిం బ్రోచిన 
తన వారినింబ్రోచు మీంది దైవము గరుణన్‌. ముద్రితప్రతులలోలేదు. 
ప్రాణమిచ్చియు రణమునం టబ్రతికె నేని 
నతని రక్షించుందని కొజకైన రాజు 
శూరవృత్తిని మోక్షంబు సూజఅంగొన్న 


వారి వారలం బ్రోవంగవలయుగాని. 
ముద్రిత ప్రతులలోలేదు. 


1. విధ; 2. పుత్రులైన; 3. కృతము; 4. అనుపోష్యుల 


మడికి సింగన 


43 


689. క. రాజులకు విజయమూలము.... (1-28) పాఠభేదములు లేవు. 
690. ఆ.వె. కార్యమెట్టిదియును గాసియౌ మంత్రంబు 

దలంప నొరులచెవులు సిలికెనేని 

కాననాల్లు సెవుల నూనంగ రక్షింప 

వలయు నెజుకగలుగువారు ధరణి.  ముద్రితప్రతులలోలేదు. 


సకలనీతిసమ్మతమున 'సభాపర్వము అను పేరితో నిచ్చిన యిరువది మూడు 
పద్యములలో 224. హలికుల, 226. నలిగి, 825. తనయింటి, 428, జనపతి, 
429. ప్రాణమిచ్చియు అన్న అయిదు పద్యములు ప్రస్తుత ముద్రణము లందే 
కాక తాళపత్ర ప్రతులలోనూ లేవు. * 


ఈ సందర్భమున - పండితులు - సభాపర్వమును సంస్కృతమూలముతో 
చక్కగా పరిశీలించి, ప్రస్తుత తాళఠపత్రముద్రణములలో లేక సకలనీతి సమ్మతమున 
నుదాహృతములైన హెచ్చు పద్యము లుండవలసిన యావశ్యకత యున్నదో లేదో 
తెలియజేయుట కర్తవ్యము. 


సస. విరాటపర్వము. 
79. క. పుత్రులు పౌ(త్రులు భాతలు 

మిత్రు లనరు రాజులాజి మీజినచోటన్‌ 

శత్రులుగారో దమయలుకకుం 

బాత్రము సేయుదురు నిజశుభస్థితి పొంటెన్‌. 


480 ధరణిపు చక్కంగట్టెదుర (1-129) పాఠ భేదములులేవు. 
481 నగళులలోపలిమాటలు (1-130) +; 
482 తానెంత యాప్తుండైన (1-136) ' 


1. ఉస్మానియా విశ్వవిద్యాలయము వారు ప్రకటించిన మహాభారతము సభాపర్వమున 
పై పద్యములలో మూడింటి నుదాహరించిరి. తక్కిన రెండు నుదాహరింపలేదు. ఈ యైదును 
తాళపత్రములలో లేవని నిశ్చితముగా చెప్పవచ్చును. 

2. మిగిలినచోటన్‌; 3. శత్రులకా. 


44 సకలనీతి సమ్మతము 


483 ఆవులింత తుమ్ము (1-137) ్ల 


486 కలిమికి భోగములకు (1-140) 2 
487 చనువాడు (1-125) : 
488 రాజు పెద్ద పలువురకు (1-126) ళ 
489 ఉత్తమాసనములు (1-132) 1 


విదురనీతి - ఇందుండి 8 పద్యములుదాహరింపబడినవి. 


సస. ఉద్యోగపర్వము 
109 గీ. మాలకరిపుష్పములు గోయుమాడ్కి (2-5 7)పాఠభేదములు లేవు. 
369 క. ఎదిరికి హితమును (2-59) 7 
449 చ. ఒకరుని చేతంబోపును (2-77) , 
712 ఉ. నీతిపథంబునం బ్రతుక (2-71) 2 


788 ఆ.వె. కమియంబండుమున్ను కాయంగోసినంజని 
చేటెగాదు విత్తుచేటు గలుగు 
పక్వమైనంగొనిన ఫలమిచ్చుం జెడదుబీ 
జంబు కార్యసిద్ధి చంద మిట్లు. 

భారత ముద్రణమున పై పద్యమిట్లున్నది - 
ఆ.వె. తనియంబండకుండ మునుగోసికొనంజని 
చేటెకాదు విత్తు చేటుగలుగు 
పక్వమైనంగొనిన ఫలమించుం జెడదు వీ 
జంబు కార్యసిద్ధి చందమిట్లు. 


ఇందీ శీర్షిక క్రింద నుదాహరింపబడి ప్రస్తుతముద్రణములలో లేని 
పద్యములు మూడుే- 


1. వీనిని మూలముతో పరిశీలింపవలసి యున్నది. 


మడికి సింగన 45 


870. క. మత్తుండు సుప్తుండు హృదయా 
యత్తము విదితంబుగాంగ నాడుదురగుటన్‌ 
యొత్తజి నేకాంతమున న 
మత్తత నిద్రింపవలయు మానోన్నతుందై. 

451 ఉ. ధీరత దక్కి భీతింబడి దీఅమినిల్పక పాతిపాతి వీ 
రారులచేతంజచ్చిన భటాధములేలినవాని దుష్కృతం 
బారంగ నంతయుం గుడుచునాతండు చేసిన పుణ్యమంతయున్‌ 
జేరుందదీయభర్తకనిచెప్పుదు రుత్తమధర్శకోవిదుల్‌. 


734 ఉ. ఆతతనీతి మేలునకునై యొనరింపంగ దైవమొక్క కీ 
డా తరువాత జేయుటయు నక్కొాజగామియు శాంతిసెందంగా 
నీతియె చేయంగావలయు నెక్కుడు నేర్చరులైనవారు వి 
ఖ్యాతింగనంగ నొక్కయెడంగాటిన నగ్గిన కాంపమానదే. 

భీష్మ పర్వము 
97. క. వినికిగలిగి... (1-26) పాఠభేదములేదు. 


aN 
aN 


ఇది ఆశ్రమవాస పర్వము 1-76 లోకూడ కలదు. 
సస. సౌప్తిక పర్వము 
917 గీ. ఎత్తినప్పుడు విడియుచో నిజుకటంపుం 
దెటువునందును నడిచెడి తిరుగంబట్టి 
నట్టియెడ నిద్రపోయెడు నవసరమున 
శాత్రవుల బీట్టుపైంబడి చంపవలయు. (1-25)శాంతిపర్వము 


న 
ల 


843 సీ. వానయు సీతును వర్ణించి మండువే 
సవిగాకమున్న సస్యములపంట 


46 సకలనీతి సమ్మతము 


921 


సస. 


1. నీళ్లులు, 2. పల్మలును, 3. చెట్టును జాయియి, 4. గదగదుప, 5. సీతు, 6. పొడువ 


లొదవెడు తటి నెత్తునది శత్రుపైంబూరి 
గడ్డియు" నీళ్లును గలుగుతెరువు 

గాంజూచి నడచుట కర్ణంబు సిడెములు 
గంకటములు "బడిగలును విండ్లు 

మొదలగు నాయుధములు రథగజహయం 
బులు సవరణలు నవూర్వభంగి 

గి. _ నొప్పి యతిభీకరంబులై యుండవలయు 
శంఖకాహళ పటహనిస్సాణముఖము 

లైన తూర్యముల్‌ మంచివియగుట లెన్న 

యధిప విడిదల సమతలమగుట మేలు. 


, ిగట్లుసుజెట్లును మిటయుంబల్లంబుం 
లయ © 9. న? 


గలిగినచోటు కాల్బము నేల 
వినుము నీళ్లును రొంపియును లేక సమవిశా 
లమునైనచోటు గుజ్జముల నేల 
క్రమ్మి గ్రుంగక “గదగదగు వంపులు గలు 
గమి నొప్పుచోటరదముల నేల 
యెడనెడ మాంకులు మడువులుగలచోటు 
కురునాథ : యెజుంగుము కరులనేల 
యేబలంబు దనకునెక్కుండు గలుగు న 
బ్బలుమ నేల పోరుగలనుగాంగ 
నినుండు శశియు గాలి వెనుకగా మొన నడ 
పించి" పొదువ సంభవించు జయము. 


(1-3) 


ఆశ్రమవాసపర్వము-ధృతరాష్ట్ర నీతి 


మడికి సింగన 


47 


169 క. కొలు విమ్ము మాపకడ.....(1-61) పాఠభేదములు లేవు. 
198 క. న్యాయంబు" దొడరి వివిధో 

పాయంబుల నర్థముల నుపార్ణింపుము భూ 

నాయక రాజ్యవిఘాతము 

సేయునరుల నెటింగి చంపరి జెబుపంగవలయున్‌. (1-63) 


404 క నీ విలసద్భక్తి స్నే 
హావేశముగలిగి శూరుండై యలజడిరో బడియున్‌ 
దా విసువని నత్ములజుల్‌ 
గావింపుము సైన్యవిభునింగాం గురుముఖ్యా. (1-64) 
777 క. _(డ్రైగడలమనసులు విరసము 
లగుగతి నడచు రిపురాజ్యమడంచి విశీర్ణం 
బుగందాం గలంచి పైకొని 
జగతీవర కొనంగవలయు సౌకర్యమునన్‌. (1-70) 
పాఠభేదములులేవు. 
778 ఆ.వె. _ కుడువ నిచ్చుతజియు గురువర కేడించు 
నవసరంబెటింగి యాన్భపాలు 
నిలుపు ధీరవృత్తి నిడు ద్రాటంబోనిమ్ము 
(గమ్ముకటుల సగ్మగమ్మి చెజుపు. 
ఈ పద్యమునకు ప్రస్తుతముద్రిత పాఠమునకు చాలా భేదమున్నది. 
ఆ.వె. కుడున నిచ్చుతజియుంగురు వర : క్రక్మించు 
నవసరంబునెటింగి యరిన్భపాలు 


1. తోడ, 2. చెజుపన, 3. నీ వలనను, 4. జడికిం. 


48 సకలనీతి సమ్మతము 


నీవుధీర వృత్తి నిడు 6ద్రాటంబోనిమ్ము 
(కమ్ము కపిల యనంగంగ్రమ్మి చెజుపు. (1-72) 


మహాభారతముశీర్షిక నుండి మొత్తము 49 పద్యములు కానబడుచున్నవి. 
ప్రస్తుత ముద్రణములను బట్టి 41 పద్యములు కాన్పించుచున్నవి. ప్రస్తుతము 
భారత ఆది, సభా, ఆరణ్య పర్వముల సంస్కృతముద్రణము (తాళపత్ర ప్రతులతో 
పరిశీలించినది) వచ్చినది. 


అందును సింగన యుదాహరించిన పద్యములు, తాళపత్రప్రతులలో లేపని 
తెలుప బడినవి. ఇంకా, తక్కిన విరాటోద్యోగాదిపర్వములు రాలేదు. వచ్చినగాని 
తాళపత్రప్రతులలో నివి యున్నవి లేనివి తెలియజెప్పుట యసాధ్యము. మడికి 
సింగన కాలము నాటివి (క్రీ. శ 1430) అనగా నిప్పటి కైదువందలయేండ్లకిందటి 
తాళపత్రప్రతులు లభింపవు; నాలుగువందలయేండ్ల క్రిందటి ప్రతులుమాత్రమే 
మనకు లిభించుచున్నవి. 

ఇప్పుడు మనకు భారతతమున లభింపని పద్యములకు మాలమున్నదో, 
లేదో పరిశీలించిన ఈ సమన్య విడిపోగలదు. దీనిని బట్టి తెలుగు 
మహాభారతమునకు మూలసంస్కృతభారతముతో తలస్పర్శిగా పరిశీలింప వలసిన 
యావశ్యకతయున్నదని స్పష్టమగుచున్నది. 


9.విషయ విభాగము 


ఇందు శాస్త్రవిషయములు (ప్రతిపాదింపబడినవి కావున సింగన 
విషయవర్గీకరణము చేసియున్నాడు. గ్రంథములోనున్నక్రమము- 
ప్రథమాశ్వాసము 


1. నీతిశాష్రపశంస 383- 43 ప. 
2. దుర్గసంరక్షణము 44- 76 
3. ఆజ్ఞాపాలనము 77- 91 
4. ప్రజాపాలనము 99-127 


మడికి సింగన 49 


© 0 1 ర 9 


. రాజాదాయవ్యయ (ప్రకారము 


రాజనీతి 


. రాజునకుంగొజగానిగుణములు 
. అంగీకరించి విడుచుట 


స విషపరీక్షాలక్షణము 


ద్వితీయాశ్వాసము 


50 


10. 
11. 
12. 
19. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 
21. 
22, 
28. 


24 


కరణికపునీతులు 
రాయసము - కరణము 
వాచకలక్షణము 
(బ్రాహ్మణాచారము 
వైద్యనీతులు 
పురోహితనీతి 
యాజ్ఞికుడు 
జ్యౌతిషికుడు 
విద్వాంసుడు 
రాయబారప్రకారము 
చారులనీతులు 
సేనాపతిలక్షణము 
రాజభృత్యనీతులు 
భృత్యులకుంగొఅగాని 


రాజుల లక్షణములు 


. రాజులకుంగొఅగాని భృత్యులు 


128-140 
141-229 
2830-248 
249-255 
256-288 


292-301 
302-305 
306-308 
309-316 
317-322 
3283-326 

327 
328-331 
332-335 
336-370 
371-399 
400-405 
406-443 


444-449 
450-454 


సకలనీతి సమ్మతము 


25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 


38. 


సేవకనీతులు 
'సేవకుంగొజగానిరాజులు 
షోడశసంధిప్రకారము 
సామము 

దానము 

భేదోపాయము 
దండోపాయము 
మాయోపాయము 
ఉపేక్షోపాయము 


తృతీయాశ్వాసము 


34. 


షాద్దుణ్యము 


35. అష్టాదశవ్యసనములు 


36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44. 
45. 


మడికి సింగన 


పానవ్యసనము 
మంత్రరక్షణార్థములు 
అనసూయత 
దండయాత్ర 
శకునజ్ఞానము 
యుద్ద్ధదాన ప్రకారము 
ప్రయాణవ్యసనపరీక్ష 
కూటయుద్ధము 
కార్యత్వరితనీతులు 


455-490 
491-511 
512-567 
568-585 
586-602 
603-615 
616-631 
632-634 


635-638 


644-653 
654-679 
680-687 
688-761 
762-1765 
766-806 
807-852 
858-855 
856-937 
938-954 
955-960 


అధికాధముల సయోధ్యప్రకారము 961-966 


51 


46. చోరనీతులు 967-971 
47. శత్రునపనమ్మికనీతులు 971-988 


గంథముపేరు సకలనీతిసమ్మతమేయినను, ఈమూడాశ్వాసములలో 
రాజనీతి ప్రధానము కాబట్టి దానిని గూర్చి 915 పద్యములు గలవు. తరువాత 
ముఖ్యమైనది మంత్రరక్షణార్థములు. కావున అందు 78 పద్యములు. రాజసభలో 
విద్వాంసులుందురు. వాచకలక్షణము తెలుపబడినది. 


వాచకలక్షణము 


ఈ నాడు మనకు మానవస్వాభావికమునకు కంఠముగాక, వాక 
చారమునకు, యంత్రసాధనములుండుటచే పద్యములనెట్లు చదువలెనో, ఆ 
వాచకలక్షణములు పూర్తిగా విసృత ప్రాయములైనవని చెప్పవచ్చును. 


రాజసభలలో పద్యములు గమకముతో, అనగా రసోచిత స్థాయులతో, 
స్వరపరిమితితో చదువు వారికి 'గమకి అని పేరు- “కవిగమకి వాది వాగ్న్మి” 
అనువీరు శాసనములందే గాక కావ్యములందును గానవత్తురు. నన్నెచోడకవి 
దీనిని తెలిపినాడు - “కవి గమకి వాగ్మి గాయక నటచింతా మణి” (3-112). 
శాసనములయందీ సమాసపదము ప్రచురముగా గన్పట్టును. వాక్ష్రచార 
సాధనములున్నను, వాచక మెట్లుండవలయునో పురుషార్థసారము నందలి యీ 
కంది పద్యము తెలుపుచున్నది - 


306. చ. “వెనుకకు ౦బోక హాయనక వేసటనొందక బంతి బంతిలో 
బెనంపక కానమిం బ్రమసి బెగ్గిల కెంతయు మున్ను చూచుచున్‌ 
గనుకని యక్షరాక్షరము కందువుదప్పక యేకచిత్తుండై 
యనుపమ భక్తితోం జదువునాతని వాచకుండండ్రు సజ్జనుల్‌. 22 
ఈ నియమము లీనాటికి ననుసరణీయములేగదా! 


295-299- ఈ పద్యములలో ఆకాలమున బేరీజులువేయుట - పద్దు లెక్కలు 
వేయు విధులు తెలుపబడినవి. ఇందా కాలము నాటి అంకగణిత 


పారిభాషికపదములు గలవు. 


52 సకలనీతి సమ్మతము 


302.లో - బుణ పత్రములు - రాజకీయలేఖలు వ్రాయుపద్ధతి 
తెలుపబడినది. 


వచనము 


ఈ సంకలనమున - ముందుచూపినట్లు 993 సంఖ్య గలిగినను, అందు 
80 వచనములు మాత్రమే యున్నవి. వానిలో “అదియెట్లంటేని - అది మజియు” 
అను చిన్నవచనములు పోగా యిరవై నాలుగు పెద్దవి - వానిలో మూడు మాత్రమే 
ఒక పుటకు మించినవి. తక్కినవి మూడు నాలుగు పంక్తులు గలవే. కాబట్టి 
ప్రాయికముగా దీనిని పద్య కృతియేయని చెప్పనగును. 


10. ఆంధ్రవచన రచనా పరిణామము 


సింగన యుదాహరించిన వచన రచననుబట్టి - ఆంధ్ర వచన రచనా 
పరిణామమును (గహింపవచ్చును. తెలుగున వచనరచనకు ప్రథమాచార్యుడు 
కృష్ణమాచార్యుడు. " ఆతని సింహగిరివచనములు నలక్షణ గ్రాంథికవచన రచనకు 
శ్రీకారము చుట్టినను - అవి - ఆధ్యాత్మికములు, భక్తి ప్రతి పాదకములు; 

లౌకికములు కావు. ఈ (గంధఢథమున నుదావారింవబడిన 
వచనభాగములనుబట్టి చూచినచో, క్రీ.శ. 1450 ప్రాంతము నాటికి ముందే, 
అనగా, 18వ శతాబ్లి నాటికే భావ ప్రకటన కనుకూలమగు శాప్రీయ 
(గంథవచనరచన తెలుగున వ్యాప్తమైనదని చెప్పవచ్చును. 

ఆనాటి గ్రాంధిక వచన రచన ఎంత చక్కగా, చిక్కగానున్నదో చూడుడు- 

“రాజునకు సర్వకార్యంబులు మంత్రపూర్వకంబు గావున బుద్ది సహాయులం 
గూడుకొని యుండవలయు. బుద్ధిసహాయులు ధనార్జకులు రణశూరులు నాదియగు 
కార్యపురుషులు కార్యకాలంబ కూర్తుమనుట గృహ దాహంబగువేళ 
నూతికుప(క్రమించుట, వారికి వలయుధనంబులిచ్చుట సుక్షేత్రంబున 
విత్తనంబిడినయట్లు, విభవంబెంతగలిగినను భోజనసహాయులు గల్లుదురు గాక 
కార్యసహాయులుగల్లనేర్తురే? మజియు మూర్చుండు కార్యసహాయుండగుట 


యంధుండంధునకు దెరువుచూపినయట్లు, వారి వలన నొక కార్యంబు 


1. చూడుడు- ఆంధ్రవచన వాజ్బ్యయము పుట 30. 


మడికి సింగన 53 


గల్గిన నది కాకతాళంబును, ఘుణాక్షరన్యాయంబును నగుంగాని 
యథార్థంబుగాదు. రాజు చేపట్టిన మూర్జెనం గార్యవేది యగుననందగదు. శివుండు 
గరళంబున ధరించిన కాలకూటం బమృతంబగునె?” 


(సంఖ్య. 735) 

“మలి యుద్దంబు నిరూపింతునదియును సంకుల ద్వంద్వైకాకిభేదంబులన 
మూండుదెఅంగు; లందు ద్వంద్వైకాకియుద్ధంబులు మత్సరగ్రస్తులగు వీర భటుల 
పనిగాని రాజకృత్యంబులుగావు. సంకులంబునకుం గరికోటచాతురంగ 
యుద్ధంబులన మూండుభేదంబు లందును జొచ్చిపోయి పోరుట కరియుద్ధంబు, 
దుర్గంబుంమీద విడిసిపోరుట కోటయుద్ధంబు, బయలం జతురంగ బలంబులం 
బన్ని యుద్ధంబుసేయుట చాతురంగంబనంబడు, నివిక్రమంబున నధికు నందును 
హీనునందును నధమునందును బ్రయోగించునది. యధికుందడెత్తినం 
గార్యోపాయంబున వేలం బుసొచ్చి పొడుచుటయు ననువైన దుర్దంబు కల్ల 
కోటగోడగొనుటయు సంధికి నుపాయంబులు; హీనుండగువాని దుర్గంబు మీంద 
విడిసి మహాయత్నంబున బహుయంతంత్ర కార్యంబులగొనుట యుచితంబు; 
సముతోడ బయలంబోరునప్పుడు బలువెజుంగని నరుగొంత మిగులంజూచి 
కానియుపక్రమింప వలదు. దైవమానుషంబు కలిమి యధికశక్తి యనంబడు” 


(సంఖ్య. 933) 


పై వచనరచన చిన్నయసూరి నీతి చంద్రికను స్మృతికి దెచ్చుచున్నది. ఇట్టి 
రచనలు ముందున్నవని ఆతనికి దెలియదు గదా! అందువలననే ఆతని ప్రత్యేక 
విశిష్టత మనకు విశదమగుచున్నది. 1 


11. సింగన కవిత 


ఇది సంకలన(గ్రంథము గావున సింగనకవితా వైశద్యము చర్చించుటకు 
తావుగాదు. ఈ గ్రంథమున సింగన సొంతపద్యములు 38 మాత్రమే గలవు. 
ఈతడు “ఆ పరమేశ్వరమకుటవ్వాపిత గంగా ప్రవాహవరకవితాసల్లాపుడు”. 
పద్మపురాణోత్తరఖండము. భాగవతదశమస్మంధద్విపద. జ్ఞాన వాసిష్థూూామాయణము, 


1. ప్రాచీనవచన రచన లిట్టి వానిని సంగ్రహించి, వర్గీకరించి, వచనసంకలన గ్రంథము 
నొకదానిని వెలువరించుట ఈ నాడత్యంతావశ్యకము. 


ర్‌4 సకలనీతి సమ్మతము 


అను నీతనికృతులు ప్రసిద్ధములు. ఇందున్న పద్యములును, ఆతని 
కవితాపటిమను ప్రకటించుచునే యున్నవి. వాని కీవజికే ఉదాహరణలు 
చూపియున్నాను. ఇందొక్కచో పూర్వకవియనుసరణ, సింగనను వేటొకకవి 
యనుసరించిన రచన చూపుచున్నాను. 
12. పూర్వకవి యనుసరణలు 
ఈ (గ్రంథమున పూర్వకవి యనుసరణ ఒక్క చోమాత్రము కాననగుచున్నది. 
కుకవినింద 
పాల్కురికి ద్వి. “జల్లి పూరక మపశబ్ద మక్రమము 
సోమనాథుడు పొల్గువ్యక్రియ జడ్డపొడవసంఘటన 
కాకు వ్యర్థం బసంగతి విరసంబు 
వైకల్య మత్యుక్తి వైరిపదంబు 
తలవిటు పసమ(గత శిథిలబంధ 
మొలుప బద్ధంబు (గ్రామ్యోక్తికంటకము 
ద్రాప ఛందోవిరుద్ధం బాది యగు స 
లాపప్రలాపోక్తి లాఘవంబనక 
వసగూర్చంగృతులు నా వడ్లునుబెరుగు 
బిసుకు చందపు బిలిబిలి కృతక కృతులె” 
- పందితారాధ్యచరిత్ర : కృత్యవతరణిక. 
సింగన - సీ. (గ్రామ్యంబు దుస్సంధి కాకు విరోధోక్తి 
పొల్ల సంక్షిష్టంబు జల్లి పొదవు 
వ్యర్థబంధంబు నిరర్ధంబు పునరుక్తి 
దోషంబలంకార దూషణంబు 


రసవిరుద్ధము క్రియారాహిత్య మస్పష్ట 


మడికి సింగన ర్‌ర్‌ 


భావంబు గణయతిభంగ శబ్ద 
భంగంబు లెజుంగక సంగతంబుగ వట్టి 
మాటలు పురికొల్సి మచ్చరమునం 
గీ. బెనచి వడ్లును బెరువును బిసికినట్లు 
కెలను నవ్వంగ బిలిబీలి కృతులు సెప్పి 
వాదు లదువంగం బెజతెంచువారు కవలె 
గోపికాజాలసుఖలోల గోస బాల. 26 


సింగన కవిత నొక్క చోట నాతని తరువాతి కవియగు కొజవిగోపరాజు 
తన సింహాసనద్వాత్రింశిక యందనుసరించి యున్నాడు. 


సింగన- చ. తెలుంగని చెప్పి సంస్కృతము తీపును నాజడింబుచ్చి శబ్దముల్‌ 
తెలుంగును గాక యేసభలం దెల్పంగరాని యపప్రయోగముల్‌ 
పలుమరు గ్రుచ్చి వా దడువం బాడుచుంగబ్బపుదబ్బముండ్లచేం 
బెలుచన కర్ణముల్‌ పొడుచు బేలుంగవింగవిగాం దలంతురే 27 

గోపరాజు-చ. తెనుంగునం దేటగా కథలు చెప్పిన కావ్యము పొందులేదు మె 
త్తన పసచాలదండ్రు విశదంబుగ సంస్కృత శబ్బమూందంజె 
ప్పిన నవి దర్భముండ్లనుచుC బెట్టరు వీనుల గావునన్‌ రుచుల్‌ 
దనరం దెనుంగు, దేశియును, దదృవముంగలయంగంజెప్పెందన్‌ 

సింహా, 1-32 


13. వాడుకలు - జాతీయములు 


ఇందీనాటికీ వ్యవహారములో నున్నవి కొన్ని గలవు. 
1. గోడమీది బొమ్మ-ఏ పని చేయకయుండువాడు. 
“రాజునకు, గోడవ్రాసిన రాజునకున్‌ భేదమేమి” 7 


56 సకలనీతి సమ్మతము 


2. కుక్కతోంకబట్టి గోదావరీదుట-సింగన కాలమున నిదివేజుగానున్నది. 
“కుక్కతోంకం బట్టుకొని మహాంబుధిదాంట” 403 
వేమన-కుక్కతోంకబట్టి గోదావరీందుట - అనియే వాడినాడు. 
8. “తల్లి సచ్చినను జూదరి లేచిపోవండు” 660 
వ్యసనము నందత్యాసక్తి. 


పూర్వము జూదవ్యసనమున నిదిప్రయుక్తము-అనగా జూదమాడు 
చున్నవాడు, తల్లి చనిపోయినదని తెలిసినప్పటికీ లేవడు. ఈ నాడిది పేకాటకు 
వర్తించుచున్నది - 

ఒక తూరి పేకాటయందు నిమగ్నుండైనవాడు - “తల్లి చనిపోయినదని 
చెప్పగా - లేవకుండగనే - అలా తీసికొని వెళ్లండి” అన్నాడట. 


14. కొన్ని పదములు - అర్రములు-వివరణ 
థి 


అంతర్‌జ్ఞాని (607) = మనస్తత్వము నెటిగినవాడు 
అనుగలము (844) = అనుకూలము 

అనూపజాంగలములు (63) = జవుక మెట్టనేలలు 

అపచయము (784) = తగ్గుదల 

అపనమ్మిక (560) = అపనమ్మకము -విశ్వాసము లేకుండుట. 


ఈ మిశసమాసమునకు తొలిప్రయోగ 
మిదియే 


అభ్యంతరస్థుండు (181) = సమీపమున నున్నవాడు 

అభ్యస్తుండు (166) = ఆరితేరిన వాడు 

అరహము (19) = అర్హము-అరహము-సంస్కృత సమాస 
మధ్యముననున్నది. “సమ్మత్త ్యరహము 
గావలయు”- 


మడికి సింగన 57 


అసదుండు 


కాదంబరి(వాలు 
కాని 


కేనము 


కొలుచు 
గుహ్యము సెప్పు 
గొరగ 

గ్రేడిబట్టు 
చరులు 


ర్‌రి 


(50) 


(122) 
(220) 
(935) 


(784) 
(196) 


(407) 
(194) 
(302) 
(135) 
(3583) 


(592) 
(7483) 
(746) 
(216) 
(148) 


అల్పుడు ఈ శబ్దమునకు - “అసదు అని 
విశేషణ ప్రయోగమేకలదు. సింగన దీనిని 
విశేష్యముగా వాడియున్నాడు. 


రాబడి యొక్క నిర్ణయము 


గ్రామోద్యోగస్టుండు 


అప్ప్రు-ఉద్దియతే గృహ్యత ఇతి ఉద్దారః 


హల్‌ - హరణే-పుచ్చుకొనబడునది 
(అమరము). “ఉద్దారముగొన కాతని” 


వృద్ది, పెరుగుదల 
థి 


ఒడిచి కొనువాడు, ఆకర్షించి ధనము 


లాగువాడు 


బాధ పెట్టు 


అబద్ధములాడు వాడు 


అసంబద్ధపువ్రాత 


మూడుదమ్మిడీల నాణము 


మోసము-మాయ. ఇది అచ్చముగా 


కన్నడపదము 


కేనము లేకనురక్తమైన - కు. సం. 1-48 


పొట్టు 

రహస్యము చెప్పు 
శైవభిక్షకుడు 
పరిహాసముచేయు; 


చారులు 


“చరులుకన్నులు.” రాజుచారచక్షువు. 


సకలనీతి సమ్మతము 


జీవంజీవకము (257) 
జీవితము (448) (589) 


దంష్టము (50) 
ధారణ సేయు (218) 


నిష్టృపణార్థుడు (8348) 


పథస్థము (99) 


మడికి సింగన 


వెన్నెలపులుగు-చకోరము 

జీతము “జీవితమీండు” 

కొటి-ఇది దంట్టా శబ్దము, ఆకారాంత 
ప్రీ లింగము. ఇచట నపుంసక లింగము. 
ఖరీదుకట్టు : వెల నిర్ణయించు 


కుల్సితుండు : లోభి - మూలమున కీ 
యర్థము సరిపడదు. ఇది కామందకము 
లోనిది: “పతులమాటకు పొందుపడమాట 
గల్పించునతందునిష్టృపణార్జుడదనంగంజెల్లు 
అని తెలుగున నున్నను సంస్కృత 
మూలములో (18 సర్గ- 4వ శ్లోకము) 
నిసృష్టార్ధః అని కలదు. కౌటిలీయార్థ 
శాస్త్రమున (1ఆ-16 భా. 2 శ్లో) 
“నిసృష్టార్ధః” అనియే కలదు. రాజుల 
మాటలకు పొందు పడునట్లు 
మాటాడువాడు అని దీనియర్ధము. తెలుగున 
నర్థము సరిచేయవలెనన్న - “పతుల 
మాటకు పొందుపడ మాటం గల్పించు 
నతండు నిస్ఫృష్టార్గుం డనంగంజెల్లు” అని 
మార్చవలెను. 


మార్గమున నుండునది. సంస్కృతమున 
పథిన్‌ శబ్దము; ఇకారాంతము - “పంథంతి 
యాంత్యేన పంథా. స-పు. పథిగతౌ-దీని 
చేత బోవుదురు” 


(అమరము) 
తెలుగున కవులు “పథముననే వాడిరి. 
పథ[శ్రమ. కు. సం. 1-126. (యతి) 


59 


పరిఘము (883) 


పుడమిపతి (428) 
పుడమీశుండు (482) 


పొలవరి (648) 


పుష్పలావి (384) 


బేలుకవి (74) 
బయుండు. (726) 


వ(జలోభి (765) 
వర్షధరుండు (282) 


విషదాయి (267) 
సంపిహితుండు. (632) 
సావాసి (651) 


దశ. 11-75 
అగడ్త - ఇది “పరిఖి అని యుండవలెను. 


“ఖేయంతు పరిఖా” (అమరము) - 
ఆకారాంత స్త్రీ లింగము. ఇచ్చట పరిఘము 
నపుంసకలింగము 


శైవకవులు వాడిన యీ మిశ్రసమాసమును 
సింగన వాదడియున్నాడు. 


జాడ తెలిసినవాడు 


పువ్వులమ్ము స్రీ, కవి ప్రయోగములలో 
“పుష్ప లావికి యని యున్నను. నిచ్చట 
“పుష్పలావి” అనురూపము నిర్ధారకము. 


అసమర్గుడైనకవి 

భయముగలవాడు : బయ్యడు = మందుడు 
ఇది బయ్యండుగా నుండదగును. 

లోభులలో అతికరినుడు. 

అంతపురమున కావలివాడు: హెగ్గడి. 


అమరమున “షండోవర్షవరస్తుల్యౌ” అని 


వర్షపర శబ్దముగానేయున్నది. 


“యేత్వల్పసత్తాా ప్రథమాజ్షీబాశ్చప్రీ 
స్వభావినః జాత్యానదుష్టాః కార్యేషు తేవై 
వర్షపరాస్మృతా” 


విషముపెట్టువాడు. 
వ్యక్తిత్వము గోల్పోయినవాడు. 
అంతఃపురము కావలివాడు. 


సకలనీతి సమ్మతము 


సనగగింజ (963) 


సెనగగింజ - “సి యతిస్థానము 


సన్నపువాండు (653) అల్పుడు. 


సుహృత్తు (747) స్నేహితుడు : సుహృత్‌ శబ్దమునకు సుహృత్తు 


తత్సమరూపము నిర్ధారకము. 
సురతాణి (19) 


మహమ్మదీయ (ప్రభువు. అన్యదేశ్యము. 
“సుల్తాన్‌, సుల్తాన” అనురూపములు 
గలవు. ఈ సుల్తాన్‌ పదము అన్యదేశము 
కాబట్టి శ్రీనాథుడు దీనిని “సురత్రాణుండు” 
గా సంస్కృతీకరించినాడు. 


ధారాసురత్రాణ... ... ...... గర్వపాధోరాశికలశజులకు” 
భీమ-1-29 
“సులతాను” అయి తెలుగును సురధాణి. సురతాణి అయినది. 


సుసరము (596, 648) = చకృనైనది : 


హలికు(డు (224 సేద్యగాడు. హలశబ్దమునకు “ఇకన్‌ 
ప్రత్యయము చేర్చుటచే “హలికుండు” అనియే 
(హ్రస్యరూపము. అమరమున 'హలికి 
శబ్దము పఠింపబడినది. 


హాలహలము (484) హాలాహలము రూపాంతరము. 


హుతాగ్ని (3811 నిత్యాగ్నిహోత్రి. 
ఇందింకను కొన్ని పదములు గలవు. స్థలసంకోచముచే విరమించితిని. 


ఈ క్రింది పదముల కర్థము స్పష్టమగుటలేదు. పాఠభేదములున్న వేమో 
తెలిసికొనుట కాధారము లేదు. పండితుల పరిశీలనకై యిట నిచ్చు చున్నాను- 


ఛట్మరులు (138), జనటాయగాండడు (138), దులాయించు (218), 
మిషి (888), శకడి (497), సావుతేలు (887), సుత్తెకడంగు (122), సొనారని 
(566). 


మడికి సింగన 61 


పై వానిలో కొన్ని ఈ నాటి నివుంటువులకెక్కలేదు. ఈ వద 
ప్రయోగములన్నియు క్రీ.శ. 15వ శతాబ్దికి పూర్వములే. 


15. లోకనీతులు 


ఈ (గంథమున రాజనీతి విషయములతో పాటు లోకనీతులున్నవి. అవి 
యీ నాటి పాఠ్యగ్రంథములలో నెక్కదగినవి. వాని నీ క్రింద తెలుపు చున్నాను. 


20. క. జనులిది యల్ప(గంథం 
బనవలవదు దీనందోచు నన్నియుం బెక్కుల్‌ 
గనుపట్టంజేయు వాతా 
యనవివరము విన్నగాదె యారసి చూడన్‌. 
21. క. భువి నధికుండు దెలుపని యు 
క్రివిశేషము చిజుతవాండు దెలుపెడు నొకచో 
రవికి మటు౯గైన గొందిని 
దివియ ప్రకాశింపంజేయదే యొక్కొకచోన్‌. 
31. క. సరసకవిత రుచియెజుంగని 
పురుషులం బశువులని నిక్మముగ నెజుంగుండు వా 
రురుపడిందృణంబు మేయమి 
పరికింపంగ ధరణింబసుల భాగ్యంబెందున్‌. 
35. ఆ.వె. నీతియెజుంగువాండు నిఖిలంబులందును 
ఖ్యాతిలాభ పూజలందు నొప్పుం 
గాక యెరుండుపొందంగలండె నేర్చునకు వి 
వేకమునకు నూంత వెరవకాదె. 
40. క. మతిమంతుల యంత్రంబులు 
ప్రతియంత్రక్రియనెగాని పాయవు, దృఢకీ 


62 సకలనీతి సమ్మతము 


లిత ఘనఘటితకవాటము 

ధృతిందాలము చేతింగాక తెజవంగ నగునే. 
85. క. బలవంతుండు మన్నించిన 

బలహీనుండు బలియుందనంగంబడు ధారుణిలో 

వలరాయండు చేపట్టిన 

యలరులు బాణములుగావె యౌభళకందా. 
210.ఆ.వె. అధికుందైన వాని నతినీచతరమైన 

యట్టిపదవిందెచ్చి పెట్టు టెల్ల 

వర్ణనీయమైన వరశిరోరత్నంబు 

కాలంగట్టినట్లుగాదె తలంప. 

715.ఆ.వె. పెద్దదయిన యినుపముద్ద దానొక లేంత 
తీవనైన నెట్లు త్రెంపనేర్చు? 
నల్పమైన నదియు నతిశరధారచేం 
ద్రెంపనోపు నెంత దృఢమునైన. 

717. గీ. అంధకారంబు నప్పుడు నడింగి పోదు 
దినపతేజంబు నప్పుడు తిరిగి రాదు 
యొట్టి మజుంగైనంగాన్పించు నెచట నున్న 
చారుతరమైర యట్టి విజ్ఞాన దృష్టి. 

744. ఆ.వె. ఒక్కతల్లి కొప్ప నుదయంబుం బొందిన 
బాంధవంబుకంటె బహుగుణముల 
వసుధనెన్నిచూడ వాగ్ణాత బాంధవం 
బధిక మండ్రు చూవె యార్యులెల్ల. 


మడికి సింగన 63 


745. ఆ.వె. ఆతురమునకైన యాతండె చుట్టంబు 
నరసిప్రోవం జాలునతండు తండ్రి 
ఆరయ నమ్మమెలంగునతండె మిత్రుడు తన 
మదికింబ్రియము సేయునదియె తల్లి. 

745. క. పరిపూర్ణుందయ్యుం బురుషుండు 
పరమ సుహృత్తులన యాసపడవలయు మదిన్‌ 
బరిపూర్ణుండయ్యు నంబుధి 
పరంగంగ శశిపొడుపు నాసపడండే యెపుడున్‌. 


16. వాజ్మయ పరిశోధన 
మడికి సింగన: ప్రథమపరిశోధకుడు 


ఈ నాడు విశ్వవిద్యాలయములలో వాజ్మయపరిశోధన ప్రధాన స్థాన 
మాక్రమించినది. కాని యీపరిశోధన తెలుగున క్రీ. శ. 15వ శతాబ్దిలోనే 
ప్రారంభమైనది. పరిశోధన యనగా, నింతకుముందు వెలుగులోనికి రాక, అజ్ఞా 
తములైన విషయముల కొటికు గవేషణచేసి, వానిని సేకరించి, ఒక గ్రంథరూపమున 
వానిని వెలువరించుట." ఈ దృష్ట్యా, సంకలన (గ్రంథములు మన భాషలో 
మొదటి పరిశోధన(గంథములు. సంకలకర్త విషయముల కొజకనేక గ్రంథములు 
చదివి, వానిని క్రోడీకరించి, ఒక్కచో మన కందుబాటులో నుండునట్లు సమకూర్చును. 

మడికి సింగన తనకు పూర్వమున్న కృతులను సేకరించి, విషయ 
వర్గీకరణముచేసి, ఉదాహృత గ్రంథముల పేళ్లు తెలిపి, మనకు సకలనీతిసమ్మతమును 
అందించినాడు. కాబట్టి, ఆంధ్ర సాహిత్య పరిశోధనారంగమున సింగన ప్రథముడు: 
అతనికృతి తెలుగున ప్రథమ పరిశోధనా గ్రంథము. అయితే ప్రస్తుతకాలమువలె, 
ఆకాలమున పరిశోధనకు పట్ట ప్రదానములేదు. అంతే భేదము. 


పదునైదవ శతాబ్దినాటి ప్రథమపరిశోధకుని గ్రంథము అద్యతనాంధ్ర 


1. ఇట్టి (గంథములనే, ఇంగ్లీషు భాషలో ౫౬6313 అని, తెలుగున సిద్ధాంతవ్యాసమని, 
పరిశోధనాగ్రంథమని వ్యవహరింతురు. 


64 సకలనీతి సమ్మతము 


వాజ్బ్యయమున (పథమ వరిశోధకులై నేటి పరిశోధకుల కందజకు 
మకుటాయమానులైన మానవల్లి రామకృష్ణకవిగారు. ప్రకటించుట అత్యంతము 
సమంజసము, సహేతుకము నైయున్నది. 


ఇంత వజకును నీ సంకలన (గ్రంథములను గూర్చి పరిశోధనయే 
జరుగలేదు. ఈ పరిశోధనకు సాధనములు ఆకర [గ్రంథములు ఇవియే వాజ్మయ 
పరిశోధననకు మౌలికములైన గ్రంథములు. భావి పరిశోధకుల కుపయుక్త 
మగునట్లు వానిని గూర్చి తెలుపుచున్నాను. 


17. తెలుగులో ఆకరగ్రంథములు 


ఏ భాషలోనైనా ఆకర గ్రంథాలు, భాషా వాజ్మయాలు బాగుగ అభివృద్ధి 
చెందిన వెనుకనే తప్ప, ప్రాథమికావస్థలో నెన్నడు బయలువెడల నేరవు. అతి 
ప్రాచీనమైన సంస్కృతభాషలో కూడ క్రీ శ. పదునొకండవ శతాబ్ది నుండి మాత్రమే 
ఆకర (గ్రంథము లవతరించినవి. వానిలో “కవీంద్ర వచన సముచ్చయము” 
అనునది మొదటిది. ఇది పందైండవ శతాబ్ది ప్రారంభమున వెలసినది. ఆవెనుక 


జల్హణుని సూక్తిముక్తావళి. శార్‌బ్ఞధర పద్ధతి. వల్లభదేవుని సుభాషితావళి 
మున్నగు నవి రచితములై ప్రచారములోనికి వచ్చినవి. 


ఈ ఆకర(గంథరచన యనగా సామాన్యమైన పనిగాదు. అందును 
ముద్రణాదివ్యవస్థ లేనినాడు అట్టి కార్యనిర్వహణము దుర్హ టమనియే చెప్పవచ్చును. 
మొదటిది-ఆకర(గంథకర్తకు తన కాలమునకు ముందున్న గ్రంథముల విషయము 
చక్కగా తెలిసియుండవలెను. రెండవది-ఆయా [గ్రంథములను సేకరించవలెను. 
మూడవది- వాని నన్నింటిని చదివి తాను సూచింపదలచిన పద్యములుగాని, 
శ్లోకములు గాని గుర్తుపెట్టుకొనవలెను. నాల్గవది- అట్టి వానిని శీర్షికల క్రింద 
విభాగించవలెను. అయిదవది- వానిని గ్రంథముగా వ్రాయించవలెను. ఇట్టి 
“పంచకరపాట్లు'" పడినగాని ఆకరగ్రంథము లోకములో నవతరించదు. 
సృజనాత్మకమైన యుత్తమరచన చేసిన కవి కావ్యమును చదివి యెంతగా 
యానందింతుమో. ఆకర[(గంథ రచనవలన గూడ అంత యానందమును 
పొందుదుము--ఏలననగా, ఈ గ్రంథములో మనకు తెలిసి యండియు 


1. అది శ్రీనాథ ప్రయోగం - పంచక పాట్లు బడి తన్ను పెంచి విసిగి ఆపదల పాపి 
రక్షించి వట్టి తల్లి - కాశీఖండము -4-26 


మడికి సింగన 65 


లభ్యముగాని గ్రంథముల నుండి కొన్ని పద్యములైన గ్రహింపబడును. 
వానివలన ఆ (గ్రంథ విశిష్టత తెలిసికొనవచ్చును. ఒక్కొక్కప్పుడా గ్రంథమే పూర్తిగ 
లభ్యమైనచో, అప్పుడు మన కెంత యానందము కలుగును? పోయిన ద్రవ్యము 
తిరిగి లభించినట్లు. 
తెలుగు భాషలో తక్కిన ద్రవిడ, కన్నడ, మలయాళ, మహారాష్ట్ర భాషలకన్న 
యీ ఆకర(గంథాలు చాలా హెచ్చని చెప్పవచ్చును. ఈ ఆకర (గ్రంథాలు మూడు 
విధాలు -- 
(1) సంకలన [గ్రంథములు (Anthologies) 
(2) లక్షణ గ్రంథములు (Works relating to Prosody etc.) 
(3) గ్రంథసూచికలు (Catalogues) 
వీనిని పరిశీలించిన, అవి మన తెలుగు భాషా సాహిత్య చరిత్ర కెంత 
(ప్రధానాధారములో తెలియగలదు. 


సంకలన గ్రంథములు 
సకలనీతి సమ్మతము - దీనిని గూర్చి పూర్తిగా తెలుపబడినది. 
ప్రబంధ రత్నావళి - ఇది రెండు సంకలన గ్రంథముల సంపుటి. 


1. పెదపాటి జగన్నాథకవి (జగ్గన) ప్రబంధ రత్నాకరము. 
2. ఉదాహరణ పద్యములు (అకర్త లకములు,. 


ఈ రెండింటియందు క్రీ.శ. 1550 వజకు గల కవుల రచనల నుండి 
పద్యములు (గ్రహింపబడినవి. 


ప్రబంధరత్నాకర మైదాశ్వాసముల గ్రంథము; తంజావూరి పుస్తకశాలలో 
మాత్రమే దీని ప్రతియున్నది. ఉదాహరణ పద్యములు - ఆంధ్ర సాహిత్య 
పరిషత్సుస్తక భాండాగారమున ఆనుపూర్వికముగా వ్రాయబడిన యొక తాళపత్ర 
(గ్రంథము. పై రెండింటిని పరిశీలించి (క్రొత్తగా తెలియదగిన వానిని సంధానించి 
పండిత ప్రభారులు కీర్తిశేషులు వేటూరివారు దీనిని “ప్రబంధ రత్నావళి” యను 
పేర క్రీ.శ. 1918లో (ప్రకటించిరి. నాటికి నేటి కదియే ముద్రణము. 


66 సకలనీతి సమ్మతము 


ఈ సంకలనము నుండి మనకు వాజ్మయచరి(త్రకు తోడ్చడునవి 
అలభ్యములైనవి ఎన్ని గ్రంథములు గలవో చూడుడు- 


1. తెలుగున జైన మత సంబంధములగు - 
(1) జినేంద్ర పురాణము. 


(2) ఆది పురాణము. 


2. _ నన్నెచోడకవికళావిలాసము. 
8. రంగనాథునిపద్య రచనలు. 
4. తిక్కన విజయసేనము. 
ర్‌ అధర్వణాచార్య భారతపద్యములు. 
6. _ చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము. 
7. దగ్గుపల్లి దుగ్గన శివకాంచీమాహాత్మ శ్రము. 
8. _ పిల్లలమర్రి పినవీరన పురుషార్థ సుధానిధి. 
9. బైచరాజు ముమ్మయ విష్ణుకథానిదానము. 
10. భావన పెమ్మన అనిరుద్ధచరిత్ర. 
11. తెనాలి రామలింగకవి - 


(1) కందర్ప కేతువిలాసము. 
(2) హరిలీలావిలాసము. 


12. రావిపాటి (త్రిపురాంతకుని (త్రిపురాంతకోదాహరణము నుండి 
యుదాహరింపబడిన యొక పద్య మాధారముగా, ఆ గ్రంథమును పూర్తిగా 
సంపాదించి, ఉదాహరణశాఖాచరిత్రమున నేను వ్రాసితిని. 

13. శ్రీ తిరువతి దేవస్థానము వారికి లభింపని తాళ్లపాక అన్నమాచార్యుల 
వారి. “వేంకటేశ్వర శతకము” నుండి యొక పద్య మిందుదాహరింపబడినది. 
దానినాధారముగా ఆ శతకము నంతను సంపాదించి ప్రకటించితిని. 


14. ఇందున్న ఒక సీసపద్య మాధారముగా, ఆంధ్ర సాహిత్య పరిషత్తు 


మడికి సింగన 67 


వారు హరిభట్టు రచించిన ఉత్తరనారసింహ పురాణమును గుర్తించి ప్రకటించి 
యున్నారు. 

ఇట్టి విలువగల గ్రంథము తిరిగి సంస్మరణతో ముద్రణ నందవలసియున్నది. 
ప్రబంధమణిభూషణము 

ఈ సంకలన [గ్రంథమున క్రీ.శ. 1750 వరకు నున్న కవుల గ్రంథముల 
నుండి పద్యములు పేర్కొనబడి యున్నవి. దీని కర్త పేరెరుగరాదు. ఇందు 
ప్రసిద్ధముగా నున్న మనుచరిత్ర, విజయ విలాసము, వాల్మీకి చరిత్ర మున్నగు 
ప్రబంధముల నుండియే గాక, ఆముద్రితములగు నీ క్రిందివాని నుండి పద్యము 
లుదాహరింపబడియున్న్చవి. 


1. నారన సూరన - (1) ఉదయనోదయము. 
(2) వనమాలీ విలాసము. 

2. అంగర నృసింహకవి - రాజరాజ్యభిషేకము. 

3. కస్తూరి భట్టురాజు - గౌరీకల్యాణము. 

ఈ గ్రంథము శ్రీమానవల్లి రామకృష్ణకవిగారి పీఠికతో క్రీ.శ. 1910లో 
ప్రకటితమైనది. ఈ పీఠరికయందలి విషయము లింకను తెలియదగినవి చాలా 
గలవు." 
శ్రీకృష్ణ లీలావిలాసము 

ఇది పూసపాటి కుమారాచ్యుత రామరాజుచేత సంధానితము. ఇందు 
కూచిమంచి తిమ్మనకవి రచనల నుండి యుదాహరణములు గైకొనబడుటచేత 
నిది క్రీ.శ. 1800 ప్రాంతమున రచితము. ఇది అముద్రితము. కొన్ని క్రొత్త 
(ప్రబంధము లిందుండి తెలియనగును. 
శృంగారపద్యావళి (1903) 

ఇది శ్రీ వేంకటగిరిపాలకులైన శ్రీ కృష్ణ యాచేంద్రుల యానతి ననుసరించి 
మోదీ జగన్నాథమల్‌ అనునాతనిచే సంకలనము గావించబడినది. ఇందు 


ప్రబంధముల నుండి కేవలము శృంగారపద్యములు మాత్రమే చేకొనబడినవి; 
ముద్రితము. 


1. ఇది నేడు తిరిగి పునర్ముద్రణము కానున్నది. 


68 సకలనీతి సమ్మతము 


బుతుచక్రము (1915) 

దీనిని మహాప్రసిద్దులగు సమర్థిరంగయ్యసెట్టి గారు సమకూర్చిరి. 
బుతువర్థన పబంధములనుండి కలదు. ఆయన కుమారులు 
రామానుజము సెట్టిగారచ్చువేయించిరి. 


భారతసార ముకావలీ 

ఇందు కవిత్రయ భారతము నుండి రాజకీయ సాంఘికాధ్యాత్మికాది సకల 
వ్యవస్థలకు సంబంధించిన పద్యము లాయా శీర్షికలలో వర్గీకరింపబడినవి. 
ప్రతి పద్యమునకు ఆకరము లీయబడినవి. ఈనాడు భారతమును గూర్చి వెలువడి, 
వెలువడుచున్న వందలకొలది పుటల (గంథములకన్న న్‌ భారతసారముక్తావళి 
యన్ని తెజిగుల సారభూతమైనది. ఇది కవిత్రయ భారతమునందభిరుచి 
కలిగించుటకు ప్రథమ సోపానము. దీనిని సమకూర్చిన వారు సుప్రసిద్దులగు 
కట్టమంచి రామలింగారెడ్డిగారి జనకులు సుబ్రహ్మణ్య రెడ్డిగారు. ఈ గ్రంథము 
రెండు ముద్రణము లందినను ప్రతులు దొరకుట దుర్లభము - ఆవశ్యకముగా 
తిరిగి ముద్రింపదగినది. 


భాగవతసార రత్నావళి 

ఇదియును పై భారతసారముక్తావళి పథకమున భాగవతమునుండి ఆయా 
పద్యములు పర్గీకరింపబడి, సంకలనము చేయబడినది. భాగవతము కేవల 
మాధ్యాత్మిక విషయికమే కావున నిందు వర్గీకరణముతోపాటు గ్రంథము- 


1. జగదుత్పత్తి ప్రకరణము, 2. సగుణ ప్రకరణము, 3. నిర్గుణ (ప్రకరణము, 4. 
స్తుతి ప్రకరణము అనునాలుగు ఖండములుగా విభాజ్యమైనది. దీని సంకలన 
కర్తలు- పై సుబ్రహ్మణ్య రెడ్డిగారే- ఇదియు రెండు మారులు ముద్రిత మైనది. 
నేడు ప్రతులు దొరకవు. 
ఆంధ్ర కవిత్నాకరము 

భట్టిప్రోలు రామచంద్రయ్య అను నాతడు క్రీ.శ. 1900 లో 


వెలువరించెను. ఇందు సూక్తులు, లోకోక్తులు, ప్రాచీన ప్రబంధముల నుండి 
ఆకరములతో నీయబడినవి. 


మడికి సింగన 69 


వర్ణన రత్నాకరము 

అద్యతనకాలమున వెలువడిన సంకలన(గంథములకు శిరోభూషణము. 
ఇందు మూడు వందల ప్రబంధముల నుండి వర్ణన లన్నియు వర్ష్గీకరింపబడి, 
నాలుగు భాగములలో నున్నది. ఈ సంధానమసాధారణమని విద్వాంసు లేక 
గ్రీవముగా కొనియాడిరి. ఆంధ్ర భోజుడు ్రీపిఠికావురాధీశ్వరుని కంకితము. 
విద్వత్శవీంద్రులైన శీదాసరి లక్ష్మణ స్వామిగారిచే సంకలితము. ఈ [గ్రంథము 
ప్రాచీనవాజ్బయవరిశోధన జరుగుచున్న యీ కాలమున నత్వరము 
పునర్శుద్రింపదగినది. 
లక్షణ [గ్రంథములు 

తెలుగు భాషలో ఆకరగ్రంథాలలో ఇవి చాల విలువ గలవి. 
వీనివలన కలిగెడి ప్రయోజనములు విశేషముగా నున్నవి. 

1. లక్షణ గ్రంథకర్తలు, పూర్వకవి ప్రయోగములను పరిశీలించి, 
ఛందోలక్షణములను యతి ప్రాసాదివిశేషప్రయోగములను దెలుపుటచే యతి 
ప్రాస పరిణామము- కాలక్రమమున యతుల సంఖ్య ఎట్లు పెరిగినది- అని 
తెలుసు కొనుటకు వీలగును. 

2. లక్షణగ్రంథములు కావ్యభాషనే ప్రమాణముగా తీసుకొని 
భాషాలక్షణములను నిరూపించుటచేత- భాషా తత్త్వశాస్త్ర పరిజ్ఞానమున 
కివియత్యంతసహాయకారులు. 

తః వాజ్మయవిషయమున నీ లక్షణ(గంథకర్తలు, నన్నయాది 
పూర్వకవికృతగ్రంథములనే కాక తమ సమీపకాలికులగు కవుల గ్రంథముల 
నుండి పద్యము లుదాహరించుట చేత- ఈనాడు మనకు లభ్యముగాని 
గ్రంథముల నెబుంగుటకు తోడ్చడుచున్నవి. 

4. కొందరు లక్షణగ్రంథక ర్తలు బహుళముగా నొక కవికృత 
(గంథములనుండి పద్యముల నొసగిన, వానిమూలమున ముద్రిత 
(గంథములలోని పాఠభేదములను సరిచూచు కొనుట కుపయు క్రములు. 

కడచిన నెల భారతిలో కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసార సంగ్రహమున 
శృంగారనైషధమునందలి పాఠములకు నేడు ముద్రితమైన ప్రతియందు గల 
పాఠములకు గల భేదమును వివరించితిని. ఆ గ్రంథమునకే తక్కిన యొకటి 


70 సకలనీతి సమ్మతము 


రెండు లక్షణ (గ్రంథములలో నుండి ముందు చూపుదును. 


ర్‌. కవికాల నిర్ణయమునకు నీ లక్షణ [గ్రంథము లొక విధముగా 
నాధారములని చెప్ప వచ్చును. ఉదాహరణమునకు: 


వెల్లంకి తాతంభట్టు-క్రీ. శ. 1480 ప్రాంతముల కవులనే తప్ప తక్కినవారి 
నుదాహరింపక పోవుటచేత- ఆతని కాలము క్రీ. శ. 1500 ప్రాంత మనియు, 
నాతడుదాహరించిన కవులు శతాబ్దికి ముందు వారనియు చెప్పుటకు మనకు 
సాధ్యమగుచున్నది. లక్షణగ్రంథకర్తలలో తాతంభట్టునకు పూర్వలాక్షణికులు, 
పూర్వకవుల గ్రంథముల నుండి యుదాహరణము లీయలేదు గాన నీ పద్ధతి 
కాతడే యాద్యుడు. 


లింగమకుంట తిమ్మన (1550) సులక్షణసారమున, అప్పకవి 
ఆప్పకవీయమున (1656), గణపవరపు వేంకటకవి (1670) ఆంధ్ర ప్రయాగ 
రత్నాకరమున, వార్తాకవి రాఘవయ్య (1650) లక్షణ దీపిక యందు, పొత్తపి 
వేంకటరమణ కవి (17 వ శ) లోణ శిరోమణియందు, కస్తూరి రంగకవి 
(1740) ఆనంద రంగరాట్‌ ఛందమున. కూచిమంచి తిమ్మకవి (1740) సర్వ 
లక్షణ సారసంగ్రహమున, అడిదము సూరకవి (1760) కవిసంశయ విచ్చేదమున 
-నుదాహరించిన గ్రంథము లాయా కవుల కాలములు నిశ్చితము లగుటచే 
నందుదాహరింపబడిన కవుల కాలములు కూడ నితర సాధనములచేత 
నిశ్చయించుటకు వీలు కలుగుచున్నది. 


లక్షణ గ్రంథోదాహృతుల వలననే మనకు తెలిసిన గ్రంథములు, నష్టమైన 
వానిని, చూడుడు - 


1. అధర్మ్శ్మణాచార్యకృత భారతము. 

. ఎజ్టాపెగడ రామాయణము. 

. కవుల షస్టము - అనగా భాగవత షష్ట స్మంధము. 
. అల్లసాని పెద్దన హరికథాసారము. 

స సత్యావధూపరిణయము. 


రాలాయి © DM 


. నందితిమ్మన వాణీవిలాసము. 


మడికి సింగన 71 


T= గత్రిస్థలీదండకము. 

ర. పింగలి సూరన గిరిజా కల్యాణము. 

9. చదలువాడ మల్లన ద్విపద రుక్మాంగదచరిత్ర. 
10. చరిగొండ ధర్మన శశిబిందు చరిత్ర. 1 


ఇంకను కర్త లత్వము తెలియరాని - శారదాదర్పణము, దేవీవిజయము, 
చారుదేష్టచరిత్రము. చమత్మారరామాయణము, మధుసేనము - మున్నగు పద్య 
కృతు లెన్నియో మనకు లక్షణగ్రంథముల నుండి తెలియనగుచున్నవి. 


6. సమగ్రవాజ్మ్యయచరిత్ర కేమి, సమగ్రవాజ్మయ సూచికా సంకలనమున 
కేమి. లక్షణ (గ్రంథోదాహృతులు పరమ(షప్రమాణములు - కాని యీ 
లక్షణ(గంథములలో చాలవజకు అముద్రితములు. ముద్రితములైయున్న వానిలో 
నే రెండో మూడోతప్ప తక్కినవి సుపరిషృతములు కావు. ఈనాడు ముందుగా నీ 
లక్షణ [గ్రంథముల ముద్రణము, పరిశోధన ముఖ్యముగా నావశ్యకమై యున్నవి. 


7. ప్రస్తుతము ముద్రింపబడిన ప్రాచీనగ్రంథములు వ్రాత ప్రతులతో 
సరిచూచుకొనుటకు నీ లక్షణ గ్రంథము లుపయుక్తములు. వీనికి ఒక ప్రసిద్ధ 


(గ్రంథము నుండి ప్రాచీనకృతి నవీనకాలమున వెలువడిన దాని నుండి 
రెండుదాహరణలు చూపుచున్నాను - 

1. నాచనసోముని యుత్తర హరివంశమునుండి “ఆపాద శిరోమస్తక” 
అను కందపద్యమును తాతంభట్టుదాహరించి యున్నాడు. అప్పకవి అప్పకవీయమున 
ఉదాహరించిన “నాతో మార్మొన లేరు నిర్జరపురీనాకేశ...” అను శార్జూలవృత్త 
పద్యమును నేటి ముద్రితోత్తర హరివంశమున కానరావు. 


2, ప్రాచీనకృతియగు పండితారాధ్యుల శివతత్వసారము నలుబదేండ్ల 
క్రిందట ముద్రితమైనది. అంతకు ముందిది వ్యాప్తిలో లేదు. ముద్రిత [గ్రంథ 
మసమగ్రము. 489 కంద పద్యము లున్నవి. కాని గనపవరపు వేంకటకవి 
ఆంధ్రప్రయోగ రత్నాకరమున, కస్తూరి రంగకవి ఆనంద రంగరాట్‌ ఛందస్సునకు 
దూరాహ్వానప్లతయతికి లక్ష్యముగా నుదాహరించిన యీ క్రింది పద్యము ముద్రిత 
ప్రతిలో గానరాదు. 


1. ఇందు వ్యాస విస్తరణ భీతిని కొన్నియే యిచ్చితిని. ఇంకను పెక్కులు గలవు. 


72 సకలనీతి సమ్మతము 


క. ఆ యతి (త్రిపురాంతక దే 
వాయని పిలుచుటయుం గటకమంతయు వినంగ 
బాయక కిన్నెర బ్రహ్మయ 
కోయని యెలుగీవె తొల్లి యురగాభరణా ! 
అముద్రితములైన బాలబోధఛందస్సు, వీరభూపాలీయము, సుకవి 
కర్ణామృతము మొదలగువానిని సమ్యక్పరిశీలనము గావించిన నింకను నెన్నియో 
విశేషములు - ముద్రిత గ్రంథములలో కానరానివి - బయలుపడును. తంజావూరి 
పుస్తకశాలలో ఎనిమిది తాళపత్రగ్రంథముల కట్ట లున్నవి - అవి యన్నియు 
లక్షణ గ్రంథములే. కొన్ని సమగ్రములు, కొన్ని అసమగ్రములు, కొన్ని సంకీర్ణములు 
- అయినను నవి మిక్కిలి విలువ గలవి. అవి అచ్చుమాట యటుంచి కాగితముపై 
గూడ నెక్కలేదు. క్షేమేంద్రుని నిశతపక్షిసంవాదము నుదాహరించిన తిక్కన 
సోమయాజి కవివాగ్బంధము తాళ పత్ర దశను దాటి రాలేదనిన, వీని పరిస్థితి 
ఎట్లున్నదీ తెలియగలదు. ఈ విషయ మింతటితో విరమింతును. 


గ్రంథ సూచికలు 
ఇవి రెండు వర్గములు 
1. అముద్రిత గ్రంథ సూచికలు. 
2. ముద్రిత గ్రంథ సూచికలు. 


మొదటి వానిలో తొలిగా పేర్శొనదగిన మదరాసు ప్రభుత్వము వారి 
ప్రాచ్యలిఖీత పుస్తక భాండాగార సూచికలు - 

ఇవి రెండు విధాలు - 1. ైవార్చిక సూచికలు (TrenNnIel Catalogues), 
2. వివరణాత్మ సూచికలు (Descriptive Catalogues). 

(1) తైవార్షిక సూచికలు అనగా మూడేండ్ల కొకసారి ప్రభుత్వమువారు 
సేకరించిన వాని వివరములిందుండును గ్రంథమెచ్చట లభ్యమైనది, వాని 


స్వరూపము, గ్రంథము నుండి మనకు తెలియదగినవి, ఆద్యంతములు. 
కవికాలనిర్ణయమున కనుకూలించు విషయములుండును. 


మడికి సింగన 73 


సంపుటము సంఖ్య సంవత్సరము సంగ్రహింపబడిన 


గ్రంథసంఖ్య 
1 వ సంపుటము 1911-1913 1-137 
2. 22 1914-1916 138-292 
౨ 1917-1919 293-559 
4. 22 1920-1922 560-715 
ర్‌. » 1923-1928 716-812 
6. 2 1928-1935 813-1069 


ఇవి ఆరు సంపుటములు - 5,6 సంపుటములలో (తైవార్షిక విధానము 
సడలినది. మొత్తము 1069 (గంథముల సూచిక లిందున్నవి. 


(2) వివరణాత్మకములు (Descriptive Catalogues) 
ఇవి 15 సంపుటములు. 


1. వ సంపుటము (ప్రబంధములు 


2. 2 శృంగార ప్రబంధములు 

3 » » 

4 72 ద్విపద 

ర్‌ న ఛందో వ్యాకరణములు 
6” వ సంపుటము  వచనకావ్యములు 
7 ఆ శతకములు 

8 య యక్షగానము - దండకము 
9 ౫ వేదాంతము 

10. ౫ గణితము - జ్యోతిషము 
స్ట్‌. వైద్యము 

12 7 సంగీతము 


74 సకలనీతి సమ్మతము 


198” చరిత్ర 

14 7 మెకంజీ కైఫీయతుల సూచిక 1-150 

15. ౫ 7 150-250 
మొత్తము 21 సంపుటములు 


తైవార్షిక సూచికల కంటె వివరాణాత్మకములలో హెచ్చు వివరము 
లుండును. ఇవి సాహిత్యశాఖల ననుసరించి సాహిత్య ప్రక్రియల ననుసరించి 
సంకలనము చేయబడినవి. వివరణాత్మకములలో తాళపత్ర గ్రంథలేఖన కాలము 
కూడ, లభ్యమైన వానికి నీయబడుటచేత. కవి చరిత్రకారులకు పరిశోధకులకు 
నివి ఎంతయో సహాయకారులు - ఈ రెండింటియందును ఆంగ్ల భాషలో గూడ 
సం[గ్రహముగా వివరణము లుండుటవలన నాంధ్రేతరులకు నివియు 
పయోగించుట కనుకూలపడును. ఈ 21 సంపుటములలో 19 సంపుటములకు 
తెలుగు వివరణములు వ్రాసినవారు కీ.శే. ప్రభాకరశాగస్తులవారే యైనను నివి 
ప్రభుత్వపక్షమున సాధికారముగ ప్రకటితములగుటచేత వారి పేరిందు కన్పట్టదు. 
ఇవి యన్నియు ప్రామాణికములుగా (గ్రహింపదగినవి. కాని, ఈ 21 
సంపుటములలోని విషయములచ్చులో నున్నను ఈనాటికిని కొన్ని విషయము 
లాంధ్ర సాహిత్య చరిత్రల కెక్ళలేదు. 


ఇంక తంజావూరి సరస్వతీ మహలు లైబ్రరీవారి తెలుగు గ్రంథ సూచికలు- 
ఇవి రెండు సంపుటములు. 


(1). 1-818 వణకు గల [గ్రంథముల వివరణమున్నది. ఇదియే నేడు 
మనకు సుదూరమున నున్న తంజావూరిలోని అపూర్వ [గ్రంథములను తెలుపు 
కేటలాగు. దీనిని ఆంధ్ర విశ్వకళా పరిషత్తువారు ప్రకటించిరి. 


(2). 819-1043 వఅకును గల గ్రంథములు. ఇందు తెలుగు కావ్యములు 
లేవు గాని, సంగీత నాట్యశాస్త్రములకు సంబంధించిన పెక్కు గ్రంథములు - 
భరతశాస్త్రము తెలుగు టీక - అభినయదర్పణము తెలుగు టీకమున్నగునవి 
యెన్నియో గలవు. శహాజీ కృతమగు రాగవిబోధ మున్నగు నపూర్వ కృతులు, 
పదములు గలవు. సోమనార్యుడు మున్నగు సంగీతవిద్వాంసు లిందు తెలియవత్తురు. 
సంపాదకులు శ్రీ విఠలదేవుని సుందర శర్మగారు - ఇది ప్రస్తుత వ్యాసకర్త 
విపులాంగ్రేయపీఠికతో వెలువడినది. 


మడికి సింగన 75 


పరిషత్సుస్తక భాండాగార సూచికలు 

ఆంధ్రసాహిత్య పరిషత్తున గల అపూర్వతాళపత్ర గ్రంథసూచికలు మూడు 
భాగము లిప్పటికి వెలువడినవి. ఇందులో (ప్రథమ భాగము పరిషత్స(త్రిక ౩వ 
సంపుటము నుండి ప్రారంభమైనను అది వేరుగా గ్రంథరూపమున వెలువడలేదు. 
ద్వితీయ తృతీయ భాగములు ప్రత్యేక (గంథములుగా వెలువడినవి. తృతీయ 
భాగమున వ్యాకరణ ఛందోలంకార గ్రంథ వివరణము లున్నవి. మొదటి రెండు 
భాగములకును కీ.శే. కొత్తపల్లి సూర్యారావుగారును, మూడవ భాగమునకు శ్రీ 
చిలుకూరి పాపయ్యశాగ్తిగారును కర్తలు. 

మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తక భాండాగార సూచికల రీతిని, ఆంధ్ర సాహిత్య 
పరిషత్సుస్తక భాండాగారమునకు సూచికలు వెలువడినచో, మన వాజ్మయ 
చరిత్రకనేక నూతనాంశములు సమకూడుటయే గాక, కవి కాల నిర్ణయాదులకు 
పాఠభేద పరిష్మరణమునకు నవి యత్యంతము సహాయకారులు కాగలవు. 


ముద్రితగ్రంథ సూచికలు 

తెలుగులో ముద్రణ ప్రారంభము క్రీ.శ. 1747లో నైనను క్రీ.శ. 1868 
వరకు ననగా ముద్రణ శాసనము అమలులోకి వచ్చు వణకు ముద్రింపబడిన 
(గ్రంథముల పట్టికగాని, వివరణముగాని లేదు." ప్రభుత్వమువారే తెలుగు ముద్రణ 


(గంథ వివరములను - 1868 నుండి 1888 వరకు నొక సంపుటముగా 
చాలబకాలము క్రిందటనే ప్రచురించిరి. రెండేండ్ల క్రిందట, 1888-1900 వణకు 
ముద్రించిన గ్రంథముల సంపుటము ప్రకటించిరి. అవి ఆంగ్రభాషలో నున్నవి. 
కాని వీని యన్నింటికిని మకుటాయనమైనది ఆంధ్ర గ్రంథమాలాధిపతులు 
ప్రకటించిన - 
ఆంధ్ర వాజ్మయ సూచిక 

ఇది క్రీ.శ. 1927లో ప్రకటితమైనను ఈనాడు తెలుగువారందజకు [గ్రంథ 
ముద్రణ వివరణము తెలుసుకొనుటకు పరమాధారమై యున్నది. గ్రంథము 
పేరు, కవి పేరు, పద్యమా - గద్యమా, ముద్రిత సంవత్సరము - నిట్టి వివరములు 
శీర్షికగా నీయబడినవి. గ్రంథము పూర్తియెన వెనుక కవులు - వారు రచించిన 
(గ్రంథములు వేజుగా తెలుసుకొనుట కనుకూలముగ వివరము లీయబడినవి. 
పట్టికను తయారు చేయుటకు వలసిన సాధన సామగ్రి సమకూర్చితిని. 


76 సకలనీతి సమ్మతము 


ము(ద్రిత గ్రంథములతోబాటు, ఆనాటి ప్రాచ్య లిఖిత వున్తక 
భాండాగారములోను, ఆంధ్రసాహిత్య పరిషత్‌ పుస్తక భాండాగారములోను గల 
యముద్రిత గ్రంథముల పట్టికను (ప్రకటించిరన్నచో వారాంధ్ర సాహితీ చరిత్రకు 
భాషకు నొనర్చిన శాశ్వత మహోపకార మెట్టిదో విజ్ఞులు గ్రహింతురుగాక. 


ఈ (గ్రంథమును (ప్రకటించిన వెనుక తరువాతి సంవత్సరములలో 
ప్రకటితములైన గ్రంథములను ప్రభుత్వ నివేదికల నుండి భారతి పత్రికయందు 
పురాణములు, కావ్యములు, ప్రబంధములు, శతకములు, వచనములు, తిరిగి 
వాని యందు విభాగము - ఈ రీతిగా నాలుగేండ్లు ప్రకటించిరి. 


నేడు పూర్వముకన్న (గ్రంథ (టవకటనము హెచ్చుగా 
విశ్వవిద్యాలయములందేమి, ఇతర సంస్థలయందేమి జరుగుచునే యున్నది. 
కాని, ఇప్పటికి ౩6 ఏండ్ల క్రిందట ప్రకటితమైన ఆంధ్ర వాజ్మయ సూచిక - 
భారతి పత్రిక అనుబంధములే ఆధారములై యున్నవి. 


తెనుగునకు నమ(గగంథసూచి (Comprehensive Bibiliography) ఇంత 
వణకు లేదు. సాహిత్య అకాడమీ వారు 1900-1950 వజకును నొక [గ్రంథ 
సూచికను తయారు చేయించిరి. అది ఎంతవజకు సమగ్రమో చెప్పజాలము. 
కాని ముద్రితాముద్రిత గ్రంథ సమగ్ర సూచిక కింతవటికు నెట్టి ఏర్పాటులు 
గాని, ప్రయత్నములు గాని జరిగినట్లు లేదు. ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీవారట్టి 
దానిని తయారుచేయుటకు సంకల్పించినట్లు తెలియుచున్నది. కాని అది 
కార్యరూపమును దాల్చినట్లు లేదు. 


ఇట్టి పరిస్థితులలో నీయాంధ్ర (గ్రంథ సూచికా ప్రాముఖ్యమును 
నించుమించుగా నలువదేండ్ల క్రిందటనే గమనించి “ఆంధ్రవాజ్మయ సూచికను” 
ప్రకటించిన ఆంధ్ర గ్రంథమాలాధిపతులకు ఆంధ్రసాహిత్య ప్రపంచమంతయు 
బుణపడి యున్నదనుట స్తవము గాదు వాస్తవమే. 


- (భారతి సం. 41. సం. 7 జూలై 19683) 
18. తెలుగుభాషలో శాగస్త్రీయవాజ్మయము 


తెలుగున నింత వజకు సాహిత్య పరిశోధనలో కేవలము కావ్య వాజ్బయమే 
ప్రముఖపాత్ర వహించు చున్నది గాని, వైజ్ఞానికములగు శాస్త్ర గ్రంథములను 


మడికి సింగన 77 


గూర్చిన పరిశ్రమ జరుగనే లేదు. జరుగక పోవుటయే గాదు ప్రారంభము 
కూడా కాలేదని చెప్పవచ్చును. 


తక్కిన దేశభాషలలోవలె గాక, మన సాహిత్యమున శాస్త్ర గ్రంథములు 
పద్యకృతులగుట చేత కావ్య గౌరవముస్థాయి సంపాదించినవి. లాక్షణికులు వానిని 
ప్రమాణముగా గ్రహించినారు. నిఘంటుకారులు వాని నుండి పదములు చేకొన్నారు; 
దేశమునందలి ప్రజా వ్యవహారములో అవి ప్రచురములై యున్నవి. అయితే నేమి 
వానిలో చాలా [గ్రంథములు అముద్రితములుగానే యుండిపోయినవి. * కొన్ని 
గుజిలీప్రతులై, సరియైన ముద్రణలేక యట్లె యడుగున బడియున్నవి. తెలుగు 
భాషలో నున్న కొన్ని శాస్త్ర గ్రంథములు, ఏ ఇతర దేశ భాషలలోను లేవన్నచో ఈ 
శాఖావాజ్బ్మ్యయ విశిష్టతను గ్రహింప వచ్చును. 

మడికి సింగన ఈ శాఖా పరిశోధనలోను మొదటి వాడే. అతడు సకలనీతి 
సమ్మతమున నీ క్రింది శాస్త్ర గ్రంథముల నుండి పద్యము లుదాహరించి యున్నాడన్న 
సంగతి యీవరకు తెలుపబడినది. పాఠకసౌకర్యము కొకు వాని నిట 
నిచ్చుచున్నాను. 

రాజనీతి. 

కామందకము. 

నీతితారావళి 

నీతిభూషణము 

నీతిసారము 

పంచతంత్రము (ఇది నేడు కథావాజ్మయములో పరిగణితము, కాని 
పూర్వము రాజనీతి గ్రంథము) 


1. తెలుగున శాస్త్ర కావ్యములను ప్రథమముగా ప్రకటించిన యశస్సు మద్రాసు 
ప్రభుత్వమువారిది; క్రీ.శ. 1950లో వారు మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారము నుండి, 
తంజావూరు సరస్వతీ మహలు లైబ్రరీ నుండి కొన్న కావ్య (గంథములే ప్రచురించి, ఈ వాజ్మయ 
శాఖాపరిశోధనకు దోహదము నొసగిరి. ధనుశ్శాస్త్రము, కామందకము కీర్తి శేషులు ప్రభాకర 
శాస్త్రి గారును, ఖడ్గలక్షణ శిరోమణి నేనును పరిష్కరించితిమి. ఇంకను వైద్య, సంగీత, గణితశాగస్త 
గ్రంథములను మదరాసు ప్రభుత్వము ప్రకటించింది ఇప్పటి పదేండ్లు కావచ్చినను, నేటి వాజ్మయ 
చరిత్రలో వీని ప్రస్తావనయే కానరాదు. 


78 సకలనీతి సమ్మతము 


పురుషార్థసారము 

బద్దెనీతి 

ముద్రామాత్యము 

వైద్య శాస్త్రము 

అశ్వవైద్యము - శాలిహో(త్రము 
ఆరోగ్యశాస్త్రము - 

చారుచర్య. 


సింగన క్రీశ. 1440 ప్రాంతమువాడు కావున పై శాస్త్ర గ్రంథము లన్నియు 
నంతకు ముందువే. ఇక నీ శాఖావాజ్మయమును గూర్చి పరిశోధన చేయువారి 
కుపయోగకరముగ నుండునట్లు - క్రీ.శ. 1500 వణకు గల శాస్త్ర గ్రంథముల 
వివరములు తెలుపుచున్నాను; ఇవి కాలక్రమము ననుసరించినవి. 


గణితము (Mathematics)! 


పావులూరి మల్లన సారసం[గ్రహగణితము - ఇది మహావీరాచార్యుని 
సంస్కృత (గంథమునకు తెలుగు - అయినను, గ్రంథమందలి విషయమంతము 
తెలుగునకు సంబంధించినదే. ఇది ద్వితీయ పత్రాపరుద్రుని కాలమునుండి వ్యాప్తి 
లోనున్నది; (ప్రతి గ్రామకరణమునకు వపఠనీయ (గ్రంథము. దీనిలోని 
సూత్రగణితమును క్రీ.శ. 1797లో బెంజెమెన్‌ హైన్‌ అను కుంఫిణీ యుద్యోగి 
-ఇంగ్రీషు భాషలోనికి భాషాంతరీకరించి యున్నాడు.” తెలుగున శాస్త్ర 
గ్రంథములలో మొదటిదగు దీనికి సంస్కృత ముద్రణలేదు. ఇందలి ప్రథమ 
గణితములు, గణితము ముద్రణ భాగ్యమునందినవి.* 


1. నేను వ్యాసములం దింగ్లీషు పదముల నుపయోగింపను: అయినను నేడు విజ్ఞాన శాస్త్రములు 
తెలుగు భాషలోనే బోధింపబడును. గావున నాంగ్ల పదముల నిచ్చినాను. 

2. తెలుగు నుండి, ఇంగ్లీషు భాషలోనికి పరివర్తనమైన గ్రంథములలో నిదే మొదటిది 

3. కీ.శే. వేటూరి ప్రభాకరశాస్రిగారి పరిష్మరణ- Sri Venkateswara Oriental Insti 


tute. T.T. Devastanam series- డాక్టరు తిమ్మావర్దుల కోదండరామయ్యగారు 


మడికి సింగన 79 


ధర్మశాస్త్రము (Law) 
విజ్ఞానేశ్వరము 

ఇది కేతన కృతము; యాజ్ఞవల్క ప్రస లతికి తెలుగు; విజ్ఞానేశ్వరుని 
వ్యాఖ్యానము ననుసరించినది. ఇందు ఆచార, ప్రాయశ్చిత్త, వ్యవహార కాండలు 
అను మూడు కాండలు గలవు. వీనిలో వ్యవహారకాండ న్యాయశాస్త్రమునకు 
సంబంధించినది. ఒక్క బంగాళాదేశమున తప్ప తక్కిన యావద్భారత వర్షమున 
న్యాయస్థానములలో సాధికార ప్రపత్తి గలది - ఇదియును కాకతీయుల కాలమున 
విశేషవ్యాప్తిలో నుండెను. 


దీనిని క్రీ.శ. 1895 లో అనగా నిప్పటికి డెబ్బదైదేండ్ల క్రిందట 
వీరేశలింగముగారచ్చు వేయించిరి. నాటి నుండి నేటి వరకు తిరిగి ముద్రితము 
గాలేదు. చిన్నయసూరి తన నిఘంటువున, సీతారామచార్యులవారు తమ 
శబ్దరత్నాకరమున దీని నుండి చాలా పదములు గ్రహించి యున్నారు. 


రాజనీతి (Political Science) 
ప్రాచీనకాలమున రాజపరిపాలన మూలమున - రాజనీతి శాస్త్ర 
(గంథములు విశేషముగా వెలువడినవి; అవి సింగన యుదాహరించినవే. వీనిలో 


కామందకము 

నీతితారావలి 

నీతిభూషణము 

నీతిసారము 

పంచతంత్రము 

పురుషార్థసారము 

ముద్రామాత్యము - ఇవి అలభ్యములు 


వీనిలో ప్రస్తుతము మనకు లభ్యమగుచున్న భాగములను ప్రత్యేకముగా 
ముద్రించిన, వీనియందలి విషయములు విశదములగును. 


బద్దెన నీతి సారముక్తావళి ముద్రితమైనను సంస్కృతముగాదు. 


80 సకలనీతి సమ్మతము 


ఆరోగ్యశాస్త్రము (Health & Hygiene) 


చారుచర్య అప్పనది. ఇందు పండ్లుతోముకొనుటనుండి, పదకటింటి వజకు 
మనుజుడాచరింపవలసిన ఆరోగ్యవిధులన్నియు తెలుపబడినవి. ముద్రితము. 


వాతావరణశాస్త్రము, వ్యవసాయము 


(Meteorology & Agriculture) 

దోనయామాత్యుని సనస్యానందము. ఇందు వాతావరణమునకు 
సంబంధించిన నమస్తవిషయములేకాక వర్షపాతము, వర్షముకొలుచుట, సస్యముల 
పరీక్ష మొదలగునవి కూడగలవు. ముద్రితముగాని పరిషృతముగాదు. 


జంతువైద్యము (Veterinary Science) 


అశ్వ (Horses) శాస్త్రము మనుమంచిభట్టకృతము. సింగన యుదాహరించిన 
శాలిహో(త్రము “అశ్వశాస్తము” ఇది గుజలీ ప్రతిగానున్నది. సుపరిషృృత 
ముద్రణమావశ్యకము. 


పశు (Cattle) వైద్యము 
ఇది నారయమంత్రిరచన, గుజలీ ప్రతిగానున్నది. 
సాముద్రికశాస్త్రము (Palmistry) 


అన్నయసాముద్రికము. ఇందుండి పద్యములు శ్రీనాథుడు కాళీ ఖండమున 
గ్రహించియున్నాడు. గుజలీ ప్రతి. 


రత్నశాస్త్రము (Metallurgy) 


భైరవకవి రచితము. ఇది అగస్యకృతమగు రత్న పరీక్షకు తెలుగు. ఇందలి 
రత్న శాస్త్ర పారిభాషిక పదములు సంస్క లత నిఘంటువులకెక్కలేదు. 


వైద్యశాస్త్రము (Medicine) 


వేదయ ఆయుర్వేదార్థసం గ్రహము. తెలుగున వైద్యశాస్త్ర (గంథములలో 
తొలిది. ఈ వేదయ ప్రసిద్దుడగు అనంతామాత్యుని కుమారుడు. 


మడికి సింగన 81 


స్వరశాస్త్రము (Psychology) 
స్వరమంజరి గణపయామాత్యుని కృతము. ఇది అముద్రితము. 
మనోబోధ 


పై వానిలో స్వరమంజరి మంజరీ ద్విపదలోనున్నది. తక్కిన వన్నియు 
ప్రశస్తమైన వద్యకృతులు. వీని నువరిష్మ ఎత ముద్రణములవలన 
శాస్త్రవాజ్మయమునకేగాక, సాహిత్య విమర్శకు ఎంతో వికాసము గలుగగలదు. 


వేదాంతవాజ్మయము (Philosophical Literature) 
జ్ఞానవాసిష్టము 

మడికి సింగన సంకలన (గంథశాఖకేగాక, వేదాంతవాజ్మయమునకు 
నాద్యుడే. ఆతని జ్ఞానవాసిష్టము* అద్వైత వేదాంతవాజ్మయమునకు ఆదికృతి. 


క్రీ.శ. 16వ శతాబ్ది నుండి 19వ శతాబ్ది వణకు నీ వాజ్మియశాఖయందు 
చాలా గ్రంథములు వెలువడినవి. ఈ గ్రంథములు చాలా వటికు దత్తాత్రేయాద్వైత 
సంప్రదాయమునకు జెందినవి.* ఈ వాజ్మయశాఖ (ప్రత్యేకముగా పరిశ్రమ 
చేయదగినది. ఇందును చాలా గ్రంథములు అముద్రితములుగానేయున్నవి. 


ఇంతవజకును మడికి సింగన కవుల చరిత్రలలో వాజ్మయ చరిత్రలలో 
పూర్వకవిగానేగాని, వాజ్మయచరిత్రలో నాతనికిగల విశిష్టస్థానము నిరూపితము 
కాకపోవుటచేత, ఈ సకలనీతి సమ్మతపీఠిక యింత దీర్హముగా వ్రాయవలసి 
వచ్చినది. ఈనాడు విశ్వవిద్యాలయములలో, ప్రత్యేకముగా ఒక్కొక్క కవినిగూర్చి 
పరిశ్రమ జరుగుచున్నప్పుడు, మడికి సింగననుగూర్చి అట్టి పరిశోధన 
జరుగవలసినదే. 

1. Bulletin of the Government Oriental Manuscripts Library, Madars 
Edited by N. Sundareswara Rao (1935) 


2. ముద్రితము. వేదము వేంకటరాయశాస్త్రి అండ్‌ బ్రదర్‌. మదరాసు 19835 - ఇందు 
పీఠికాదులు మొదలైనవి లేవు. మూలము మాత్రము గలదు. 


8. దత్తాత్రేయవాజ్మయము "Works relating to Dathatrya Cult in Telugu 
Literature" Essays in Philosophy - Dr. T.M. P. Mahadevan Com 
memoration Volume. (N.V.) - in English. 


తెలుగు-ఆంధ్రపత్రిక 1965 సంవత్సరాది సంచిక-ని. వెం. 


82 సకలనీతి సమ్మతము 


అంతసామగ్రి అతని రచనలలోనున్నది. నేను సూచించినది దిజ్మాత్రము. 


మడికి సింగనతోగూడ, ఇందు సూచించిన శాప్రీయవాజ్బ్యయము, 
వేదాంతవాజ్మయము, ఆకరగ్రంథవాజ్మ్యయములనుగూర్చి పరిశోధనలు విశ్వ 
విద్యాలయస్థాయిలో గాని, ప్రత్యేకముగాగాని ప్రారంభిమైనచో, ఈ పీఠికాకారుని 
పరిశ్రమ ఫలవంతమగునని విన్న వించుచున్నాను. 


ప్రాచీనాంధ్ర వాజ్మయపరిశోధనకు ప్రధానాధారమైన ఇట్టి గ్రంథమునకు 
పీఠిక వ్రాయుటకు బ్రోత్సహించిన డాక్టరు పోణంగి (శ్రీరామ అప్పారావు (పి. 
యస్‌. ఆర్‌. అప్పారావు) గారికి, గ్రంథమును ప్రకటించిన ఆంధ్రప్రదేశ 
సాహిత్యఅకాడమీ వారికి ముఖ్యముగా క్రీ దేవులవల్లి రామానుజ రావుగారికి 
నా కృతజ్ఞత నిందుమూలముగా తెలుపుకొనుచున్నాను. 


2-2-1137/5, నిడుదవోలు వేంకటరావు 
లక్ష్మీకాంతనిలయము, 

న్యూ నల్లకుంట 

హైదరాబాదు. 

08-07-1970 


మడికి సింగన 83 


84 


సకలనీతి సమ్మతము 


(విస్మతకవులు) (సం-10 


శ్రీ 
ముద్రామాత్యాది ప్రాచీన [గ్రంథోద్ధ లత పద్యములతో 
మడికి సింగనార్యునిచే సంకలితమగు 


సకలనీతి సమ్మతము 


ఇది 
మానవల్లి రామకృష్ణకవిగారిచేం 


బరిశోధింపంబడి 


ఆం(ధ్రపటత్రికా ముద్రాక్షరశాలయందు 
ముద్రింపంబడి (ప్రకటింపంబడియె 


1928 


మడికి సింగన 


రి5 


86 


సకలనీతి సమ్మతము 


ప్రథమ ముద్రణము 


ఉపోదాతము 
యు 


కాలో 


రాజ్యాంగములలో సకలవర్గంబుల వారును బరస్పరము ప్రవర్తింపవలసిన 
నీతి మార్గమును సకలగ్రంథసమృ్మతమగునట్టిదిగా నేర్చి దీని సకలనీతి సమ్మతమను 
పేర మడికి సింగన కూర్చ. ఇందుం జేర్చనుద్దేశించిన నీతివర్ణముల 
(గంథారంభముననేె (17వ సంఖ్య గద్యమున) కవి వివరించెనందు “అధికాధమ 
విరోధభేదంబును” అను నంతకుంగలమూండాశ్వాసముల (గంథమె మనకు 
లఖీంపంగా నిందు ముద్రింపంగడంగితిమి. పై భాగము సహితము లభించునేని 
వాజ్మయమునకు నిక్కముగాం బెంపుగలుగును. ప్రతిజ్ఞాతవిషయములో రాజనీతి 
భాగము మూండాశ్వాసములనె ముగియుచుండుటవలనను దక్కినభాగములో 
లోకోక్తి సంగీతనాట్య విషయమును బూజాప్రతివాధి ప్రశంసలును గలవగుటచే 
నీ గ్రంథమును మొదట వ్రాసికొనిన వారు దాని నసంబద్ధమని వదలియుందురేమో. 


మడికిసింగన గోదావరీ ప్రాంతమున నుండు పెద్ద మడికి నివాసియయ్యును 
నోరుగల్లున కుత్తరమున నుండు రామగిరి పట్టణమున కధీశ్వరుండగు కందన 
మంత్రి కాశ్రితుండై బహుగ్రంథముల రచించె. వానిలోంబద్మపురాణము, భాగవత 
దశమస్మంధము (ద్విపదకావ్యము,, వాసిష్ట రామాయణము మనకులభించుచున్నవి. 
దశమస్మంధభాగము తంజాపురి పుస్తకభండారమున నాద్యంతములు లేక యొక 
మాతృకగలదు. తక్కినవి ముద్రితములైనవి. కందనమంత్రి పేర నీతితారావళియని 
యొక (గ్రంథము సింగన రచియించినది నేటికిం గానరాదు. సింగన 
సకలనీతిసమ్మతమున దానిలోనుండి పెక్కు పద్యము లుదాహరించుకొనెను. మడికి 
సింగన యుండిన కాలము పద్మపురాణ రచనాకాలము. తెలిసినందునం జిక్కులు 
లేక విస్పష్ట మగుచున్నది. 


మడికి సింగన 87 


“ఆకరయుగానలమృగాంకశకవత్సరములై పరంగు శార్వరినిబుణ్య 
ప్రాకటితమార్గశిరపంచమినిబొల్పు నుడుపాలసుత వాసరమునందున్‌ 
శ్రీ కరముగామణికి (మడికి) సింగనదెనుంగున రచించెం దగంబద్మపురాణం 
బాక మలమిత్ర శశిరాంశువుగంగంద సచివాగ్రణికి మంగళమహాశ్రీ”. 


అనగా శాలివాహన వర్షములు 1342 లకు సరియైన క్రీ.శ. 1420 
సంవత్సరమునం బద్మపురాణము రచింపంబడియె. కవి తన గ్రంథధరచనాకాలము 
చెప్పకున్నను గందనమంత్రియు నతని కాశయులగు ముప్పడియుం దెలుంగు 
రాయండును బ్రభుత్వముచేసిన కాలములు సులభముగా లభించుచున్నందున 
మడికిసింగన కాలము దస్సాధ్యము గానేరదు. సకలనీతి సమ్మతమునం 
బద్మపురాణమునుండి పద్యములు (204 మొ) గ్రహింపంబడినందున నిది 1430 
క్రీ.శ. ప్రాంతముల రచింపంబడియుండును. ఈ కాలముననే శ్రీనాథుడును, 
నిశ్శంక కొమ్మనయు (శివలీలావిలాసకర్త), గౌరన, అనంతుండు, జక్కన, మల్లన 
మొదలగు కవులు తమతమ కృతులచేం (బ్రఖ్యాతివడయుచుండిరి. సకలనీతి 
సమ్మతము దేవాంకితమైనను గందనామాత్యుని భ్రాతయగు కేసనమంత్రి 
సబహుమానముగా నిందుం బేర్కొనంబడియె. కందన (బ్రాహ్మణుండు. 
కాశ్యపగోత్రజుందు. కందుకూరి వీరేశలింగంపంతులవారు కందనమంత్రి 
పూర్వజులలో నొక్కండగు గన్నమంత్రిని మార్మండేయపురాణకృతిపతియగు 
గన్నమంత్రిగా గ్రహించి ప్రమాదపరంపరతో భావనాసోపానములు గట్టెను. 
కందమంటిని. 


“ధరణీదేవకులాబ్ది చంద్రవిలసద్దానాంబు ధారాగ్ట వి 
స్తరహస్తాంబుజ మంత్రిరక్షణ కళాచాతుర్య సాహిత్యగీ 
తరసాస్వాదనలోకమానససదాధర్మజ్ల్ఞ శ్రీముప్పడీ 

శ్వర కారుణ్య కటాక్షవర్థిత మహాసౌభాగ్యభాగ్యోదయా.” 


అని పద్మపురాణమున నష్టమాశ్వాసాంతమునం గవి సంబోధించెను. 
మారన మార్మండేయపురాణమున గన్నమంత్రి వంశావతారక్రమము వర్ణించుచు. 


“ఆచతుర్ధకులసుధాంబుధినుదయించె నమిత కాంతిచంద్రుం డవనిభరణ 


88 సకలనీతి సమ్మతము 


దిగ్గజేంద్రమును వితీర్ణమందారంబు మల్ల సైన్యవిభుండుమహిత కీర్తి”. 


అని గన్న మంత్రి -ఎజతుర్ధవంశజునిగాం బేర్శొనియె. కావున నీరెండు 
వంశములవారును భిన్నులగుట నిశ్చయము. కందనమంత్రి తాతలు కాకతీయ 
గణపతియొద్ద సామంతులై యుండి గణ పేశ్వరాదిస్థలముల దేవాలయ ప్రతిష్టలు 
సేసి ప్రఖ్యాతిగాంచిరి. మడికిసింగన తిక్సనసోమయాజి కుమారుడగు 
కొమ్మనమంత్రికి దౌహిత్రుని కుమారుడు. ఆదౌహిత్రుండగు నయ్యలమంత్రియు 
ననపోతిరెడ్డికి మంత్రియె ప్రసిద్ధికెక్కె కావుననే మడికిసింగనకు రాజనీతి శాస్త్రముల 
ధౌరంధర్యము గలిగెంగాబోలు. మడికిసింగన కాలము ననునరించి 
చూచినయెడలందిక్క్మన కాలము 1260 కంటె బ్రాంతపడదు. 


సకలనీతిసమ్మతమున నుద్ధ లతములగు పద్యముల కాకర గ్రంథనామముల 
గవియే పేర్మొనియె అందు ముద్రామాత్యము, నీతిసారము, పంచతంత్రి, 
పురుషార్థసారము, నీతిభూషణము, కామందకము, నీతితారావలి, 
కుమారసంభవము, చారుచర్య, బద్దెననీతి, పద్మపురాణము, శాలిహో(త్రము, 
భారతము మొదలగునవి గలవు. వీనిలో మొదటియేడు గ్రంథములు నష్టములయ్యె. 
కుమారసంభవము నన్నెచోడకృతము. బద్దెననీతియు మేము ముధ్రింపించి 
యుంటిమి. చారుచర్య శ్రీముక్యాల ప్రభువులచేం బకటింపంబడియె. శాలి 
హో(త్రము పీఠికాపద్యములు గానరాక కొంతభాగము పెక్కు చోటుల 
ముద్రితమయ్యె. తక్కినవి సుప్రసిద్ధములు. ఈ గ్రంథములన్నియు సింగనకంటెం 
(1420 క్రీ.శ.) బూర్వ రచితములని స్పష్టము. 


శాలిహోత్ర మనునశ్వశాస్త్రమును మనుమంచిభట్టారకుండను కవి హయ 
లక్షణ విలాస మను పేరం దెనింగించెను. ఇయ్యది యెంత ప్రాచీనమో యెజుంగుట 
కానుకూల్యములేక పీఠికాపద్యము లెచ్చటను లభించినవి కావు. అది 
చాళుక్యకంపభూపతి కంకిత మీయంబడియె. విద్యానగరపుం గంపభూపతి మడికి 
సింగన కాలమువాండు కావున మనుమంచిభట్టును నతని ప్రభువగు కంపరాజును 
దప్పక ప్రాచీనులే. 


ముద్రామాత్యము క్షేమేంద్రుండను బిరుదము వహించిన లక్కాభట్టను కవి 
రచించినట్లు తోచుచున్నది. క్షేమేంద్రకవి (క్రీశ. 1050 ప్రాంతముల నుండెం 
గావునం దద్బిరుదవహనముచే నితండు తత్పూర్వుం డగుటకు సాధ్యుండు కాండు. 


మడికి సింగన 89 


ఇతండు శూద్రకరాజచరిత్రమును శతపక్షిసంవాదమును రచించినట్లు లక్షణ 
గ్రంథోదాహృతపద్యములవలనం దెలియుచున్నది. బాలబోధమనియుం గవి 
సంజీవని యనియు సందిగ్గనామములు గల యొక్క ఛందో(గంథమున 
ముద్రామాత్య నీతిభూషణ పురషార్థసారముల నుండి పద్యము లుదాహృతము 
అయ్యె. అందు ముద్రామాత్యములోని దని క్రింది పద్యము గానంబడుచున్నది. 


మ. మనుజాధీశ్వరుకంటె మంత్రిబలసామర్థ్యంబు నర్ధంబు రా 
జ్యనియోగంబును నగ్గలం బగుచు నాజ్ఞాలంఘనోద్యుక్తుందై 
మను దుష్టవ్యవసాయుండే మటి మదోన్మత్తాత్ముండై కూలుం గ్ర 
కున ము న్నాతనిచేం దధీశుండు నదీకూలావనీజాకృతిన్‌. 


ముద్రామాత్యము కేవలము నీతిగంథము కాక ముద్రారాక్షసమువలె 
నొక రాజు ప్రాభవమును సంపాదించు మంట్రిశిఖామణి నీతిధౌరంధర్యమును 
వర్ణించుకావ్యమో యనుసందియము గలిగించుచున్నది. ఇందు రాజరాజవంశజు 
లగుచోళభూపతుల జయించిన చాళుక్యరాజులయో లేక చాళుక్యుల జయించిన 
కాకతీయులయో పరాక్రమము ప్రశంసింపంబడినట్టుదాహృతపద్యములవలన 
నూహింపందగియున్నది. 


ఆ.వె. రాజరాజవంశభూజనపతు లీల్లి, రకట మంత్రి దొలంగి యలికినాండు 
ఏది పనుపు సేయ నిటు నిల్వంబోలదు, రాజు లేనికయ్య మోజపడునె. 927 
ఉ. కొన్నిదినంబు లిక్కడ నకుంఠితలీలం బథ[శ్రమార్తియె 
యున్నబలంబు గెల్బుకొను టొప్పగు నంతియ కాదు శత్రుభూ 
మిన్నిజమార్గ మారయక మిన్నక యేంగుట యేది బుద్ది యా 
యున్నెడం జూచి వెళ్లుజను లున్నర (?) చెప్పుండు గూఢచారతన్‌. 852 


ఇవి కథాభాగములోనిపద్యములట్లు గాన్పించును గాని కేవలము 
నీతి విచారములు గావు. 


నీతిసారమును మొదటి కాకతీయరు[ద్రదేవుండు రచించినట్లు 
ప్రాచీనపద్యోదాహరణములు గలవు. ఉషాపరిణయ మనుసంస్కృతనాటకము 
రుద్రదేవకృతమని యొకటి గలదుకాని యక్కని కాకతీయుండా యనుట విశదము 


90 సకలనీతి సమ్మతము 


కాదయ్యె. సంస్క ఎ్రుతభాషలోంగామందకనీతిసారము, శుక్రనీతిసారము అని 
ప్రసిద్ధములుగా రెండునిబంధనములు గలవు. సింగన యుదాహరించిన 
నీతిసారపద్యములకు మూల మారెంటను గానరాదు. బార్హ స్పత్య నీతిసారమని 
మూండువేలశ్లోకములలోనొకటి యుండినట్లు వైశంపాయనకృతి వ్యాఖ్యాతయు 
యామళాష్టకతంత్ర కారుండును బేర్మానుచున్నందునను వీరమిత్రోదయాది 
(గంథములలోని బృవాన్పతిమతనీతియె మననీతిసారవ ద్యములం 
గానవచ్చుచున్నందున రుద్రదేవుండు బార్హస్పత్య నీతినారమునె తెనింగించె నని 
సందేహము గలుగుచున్నది. 


సకలనీతిసమ్మతమునం బంచతంట్రి పేర నుడివినగంథము లభింపదయ్యె. 
కర్తపేరు నెఖుంగ సాధ్యము గాదు. ఈ కవి లభించుచున్న పంచతంత్రముల 
కర్తలకంటెం (బౌఢు(డని వెంకటనాథాదులవద్యములం బోల్చి చూచిన 
నెజుంగవచ్చును. 


నీతిభూషణమును నాంధ్రభోజుందనుకవి రచించినట్లాక లక్షణ గ్రంథమునం 
గలదు. కాని యతం డెవ్వం డని గుత్తింప వీలుకాదు. బాలబోధలక్షణమున 
దీనిలోనుండి పెక్కు పద్యము లుదాహృతము అయ్యె. అందు 


మ. _సకలస్థాణుశిరః ప్రవర్తి నురుపక్షద్వంద్వకశుక్లాభిరం 
జకుండన్‌ సర్వదిగంతగామి నసకృత్సం సేవ్యమానుండ నై 
స్టికుండం గావున మత్సమానుం డగునే శీతాంశుం డం చెప్పుడుం 
బక మిందుం బ్రహసించునట్లు సుజనుల బల్ముం దురాత్ముం డిలన్‌. 
చ. వలసినవంకలం గురియు వర్షసమాగమమేఘ మేంగి త 
న్మలినత దాతయం దవగుణంబును సహ్యమె వృష్టి లేక ని 
ర్శల మగుచోం దలంపంగ శరద్దన మేటికి నట్ల యీగిమై 
నెలయనివానివెల్లందన మేమి ప్రయోజన మర్ధికోటికిన్‌. 


అని మొదలగు పద్యములు గలవు. నీతి భూషణమునకు సంస్కృతమున 
మూలమేదో యిప్పటికిం తెలియరాదు. 


పురుషార్థసారము గణపతికి రుద్రదేవికిని మంత్రి యగు శివదేవయ్యచే 


మడికి సింగన 91 


రచిత మని “శివదేవయ్య పురుషార్థసారములో” నను నుదాహరణము వలన 
నూహింపందగి యున్నది. అతండు పురుషార్థసారము గాక “శివదేవధీమణీ” 
యని మకుటము గలయొక శతకమును గూడ రచించినట్లు తోచుచున్నది. బాల 
బోధమునను లక్షణశిరోమణిలోను బురుషార్థసారశివ దేవశతక పద్యములు పెక్కు 
లుదాహృతము లయ్యె. శతకములో నుండి - 


ఉ. ప్రాణు నపానుం గూర్చి యలపాముంగదల్సి తదూర్ధ్వకీలితో 
ద్యాణము నొత్తి మేను దృఢమై నిగుడం బిగియించి దృష్టులం 
ఘోణము చేర్చి యా (ప్రణవఘోషణమున్‌ విని యందు మానస 
క్షీణము సేసినం బవనసిద్ధుం డనా శివదేవధీమణీ 

చ. అరయంగం బిన్ననాంట సిరియాళుండనై యెలంబ్రాయమందు సుం 
దరుండును నంబినై పదనుదప్పిన గుండయగారిచందమై 
ధరం జరియింపం గల్లినం దథాస్తు వృథా పరిపాక రూపదు 
ష్మరజననం బిదేమిటికిం గాలుపనే శివదేవధీమణీ. 


అనుపద్యములును, సకలనీతి సమ్మతమున నుదాహృతములగు 144, 
179, సంఖ్య గల పద్యములు పురుషార్థసారమునుండియు బాలబోధమునం దత్మర్త 
యుదాహరించె. 


కామందకము సంస్కృతముననుండి కొండ్రాజు వేంకటాద్రి నరేంద్రున 
కంకితముగా నెనిమిదాశ్వాసముల 1584 క్రీ.శ. వేంకటరామకృష్ణకవులు 
తెనింగించినది గలదు. మడికిసింగన తత్పూర్వుం డగుటచే నందు మన పద్యములు 
గానరా కుండుట యచ్చెరువుకాదు. కామందకము కౌటిల్యునియర్థశాస్త్రములోని 
సారము గలది. దానికి సంస్కృతభాషలో మూండు వ్యాఖ్యలు గలిగియు నందుంగొన్ని 
స్థలములు క్లిష్టముగా నుండును. అది శాస్త్ర గ్రంథమువలెం గాక మనోహర 
కావ్యమువలెం బ్రసన్నగంభీరమై యున్నది. సింగన యుదాహరించినకామందక 
మెవ్వరియనువాదమో కాని యది ప్రాఢమై సందిగ్గస్థలములం జక్కంగా వివరించు 
నదియె యున్నది. తరువాతి కామందకము పెక్కుచోట్ల నీరసమై శాస్త్ర విరుద్ధ 
మగుటయుంగాక కవితయు శిథిలబంధయి వృత్తజాతిసమాహరణమున గవికిం 


92 సకలనీతి సమ్మతము 


బ్రజ్ఞాదారిద్యము దోపించును. సకలనీతిసమ్మతములోని 286-వ పద్యమునకు 
రెండవ కామందకమున - 


మ. తొలుతం దా జలకంబు దీర్చి చలువల్‌ తోడో విరుల్‌ సొమ్ములుం 
గలపం బందుచు దేవియుం జలకముల్‌ గావించి రాంజల్వలుం 
గలపంబుల్‌ మణిభూషలున్‌ విరులు జోకం దానె యిప్పించి నే 
ర్పులం గూడందగు రాజు పెంపెసంగ నింపున్‌ సొంపు గల్పించుచున్‌. 


ఈ వర్ణనము రాజు లాత్మరక్షణార్థము తమదేవులయిండ్లకుం బోక వారినె 
తమ వాసగ్భహములకుం దెప్పించుటయె నీతి యను నుపదేశసందర్భమున నున్నది. 
ప్రధానాంశము మజిచి కవి రాజభోగము వర్ణించె. 257 -వ పద్యమునకు 
రెండవ కామందకమున- 


సీ. విషము జూచినవేళ విషయుక్త మైన 
పదార్థంబు చూచినయట్టివేళం 
దలంకంబాజుచును (గోతులును రాచిలుకలు 
గొరవంకలును సారెం గూంత లిడును 
గన్ను లెజ్బింగంబాబుం గలహంసలకునెల్ల 
మతటిమదంబునం జెంది మలయుం గొంచ 
మదకోకిలంబులు మరణంబు సెందును 
వెన్నెలపులుంగులు వేగ బడలు 
గీ. నిందు నొక్కటిచేనైన నెందు లెస్స 
తాంబరీక్షించి ధారుణీధవున కెపుడు 
భోజనము సేయందగు నిట్లు భోజనంబు 
చేయుచుండినం బతి హాని చెంద కుండు. 


ప్రాతకామందకమున “లలి జకోరములకన్నులు విరాగము లగు” 
ననుచోట “చకోరస్య విరజ్వేతే నయనే” యనుటకు రెండవకవి మరాళస్య యని 


మడికి సింగన 93 


పఠించుకొనియె. 


బ్‌ 


287-వ పద్యమునకు సరిగా రెండవకామందకమున - 


. భార్యయింటికిం జని భద్రసేనుండు తొల్లి యామెతోంబుట్టుచే హతుందగుటయు 


నాలిగ్భహంబున కరిగి కారూశుండు తనతనూభవునిచేతనె పొలియుటం 
బియురాలు విషముతోం బేలా లొసంగిన వేగంబ కాశికావిభుండు వడుట 
జడలోన దాంచుకుండెడుకత్తి తెలియక రమణిచేతన విదూరథుండు చెడుట 


. యటు కరాళాంజనము పూసి యద్ద మందె 


మేఖలయు నీయ జారూప్యమేదినీశు 
లవని వైరూప్యసౌవీరు లడంగు టెటింగి 
యధిపుం డతివలయిండ్లకు నరుగరాదు . 


అని చెప్పుటలో భధ్ర సేనుండు తనబావమజందిచేం జంపంబడె ననియు, కరాళాం 
జనము పూసినయద్ద మును, అందెయు, మొలనూలును బ్రయోగించి క్రమముగా 
జారూప్య వైరూప్య సౌవీరరాజులందమతమభార్యలు చంపిరని రాజులకు దేవీ 
గృహగమనము కవి నిషేధించుచున్నాడు. ప్రాచీనకామందకమున భద్రసేనుండు 
తనతోంబుట్టువుచేం జచ్చినట్టును వైరూప్యునకు మాబు వైరంత్యుం దనియు నున్నది, 
మూలమున - 


దేవీగ్భహం గతో భ్రాతా భద్రసేన మమారయత్‌ 
మాతుః శయ్యాంతరాలీనః కారూశం చౌరసః సుతః 
లాజాన్‌ విషేణ సంయ్యోజ్య మధునేతి విలోభ్య తమ్‌ 
దేవీ తు కాళశిరాజేంద్రం నిజఘాన రహోగతమ్‌ 
విషదిగ్దేన సౌవీరం మేఖలామణినా నృపమ్‌ 
నూపురేణచ వైరూప్యం జారూప్యం దర్చ్పణేన చ. 
అని వైరూప్యమునకు మాటు వైరంత్యమనియు కొన్ని ప్రతులం 


బాఠముగలదు. కౌటిలీయమున “దేవీగ్భహే లీనో హి భ్రాతా భద్రసేనం జఘాన! 


94 


సకలనీతి సమ్మతము 


మాతు. శయ్యాంతర్గతశ్చ పుత్రః కారూశమ్‌। లాజా న్మధునెతి విషేణ పర్యస్య దేవీ 
కాశిరాజమ్‌! విషదిగ్దేన నూపురేణ వైరంత్యం। మేఖలామణినా సౌవీరం, జాలూధ 
మాదర్శేన వేణ్యాగూఢం శస్త్రం కృత్వాదేవీ విదూరథం జఘాన॥” అని యున్నది. 
బాణుని హర్షచరితమున ప్రీలయందు నమ్మిక దోషజనకం బని “స్రీ విశ్వాసిన 
శ్చ మహాదేవీగృహగూఢభిత్తిభాగ్భాతా భద్రసేనస్యాభవనృత్యవె కాళింగస్య వీరసేనః। 
మాతృశయనీయతూలికాతలనిషజ్ఞ శ్చ తనయోన్యం తన యమభిషేక్తుకామస్య 
దధ్రస్య కరూశాధిపతే రభవన్య త్యవే। మధుమోదితం మధురకసంలి ప్రెర్లాజైః 
సుప్రభా పుత్రరాజ్యార్థం మహాసేనం కాశిరాజం జఘాన। వ్యాజజనితకందర్పదర్పా 
చదర్చణేన క్షురధారాపర్యం తే నాయోధ్యాధిపతిం పరం తపం రత్నవతీ జారూథమ్‌! 
యోగపరాగవిషవర్షిణా చ మణినూపురేణ వల్లభా సపత్సీరుషా వైరంత్యం రంతిదేవమ్‌। 
వేణీనిగూధేన శస్రేణ బిందుమతీ వృష్టిం విదూరథమ్‌ రసదిగ్ధ మధ్యేన చ మేఖలా 
మణినా హంసవతీ సౌవీరం వీరసేనమ్‌॥” 


అని పలుకారణంబుల మగలం జంపినవీర ప్రీల ప్రశంస చేయంబడియె. 
ఇంకను శోధింపం గళింగరా జగు భద్రసేనుండు మహాదేవీగ్భహమున లోగోడలో 
దాంచుకొని యున్న తనయన్నచేతనె చచ్చెనంట. కాళి రాజగు మహాసేనునిభార్య 
నుప్రభ తనకొడుకునకు రాజ్య మిప్పింపంగోరి మగనిం జంపించెనంట. సుప్రభ 
కంటెం గైకేయి బుజుహృదయగదా! రత్నవతి మదవిభ్రమమిషంబున నయోధ్యాపతి 
యగు పరంతపు (నన్య ప్రీ సక్తు) మదనలీలావిలాసముతో నద్దము విసరి వైచి 
చంపెనంట! సవతి సౌభాగ్యము నోర్వజాలక సునందన వైరంత్యనగరాధీశుం 
డగురంతిదేవునిపై విషము(క్రక్కునందియ వినరివైచి నవతిపైం 
బగదీర్చుకొనియెనంట. విదూరథ రాజగు వృష్టిభార్య బిందుమతి మగని 
వాక్సారువ్యము నపొంవంజాలక జడలో శ(న్రికదాంచి యుంచి 
సురతాంతపరవశుండై విస్రంభముతో తనయురంబున వాలియున్నతనిం జంపివై 
చెనంట! ప్రాంతకామందకమున “కెరలి శత్రులపయిం బ్రయోగింపవలయు” 
నని శత్రురాజులలో భేదము పుట్టింప దుష్ట స్రీ విషకన్యా ప్రయోగమును 
సమర్థించెను. 


ఇట్లు సకలనీతిసమ్మతమునం గామందక పద్యముల నెల్ల మూలముతోం 
బరీక్షింపం దత్మవి వస్తువిచారము చక్కంగాం జేసి వివరణ ప్రాయముగాం దెనింగించె 
నని తేలుచున్నది. 


మడికి సింగన 95 


కవితారచనలో నీతిసార పురుషార్థసారములు చాలం ట్రౌఢములైనవి. 
తరువాత బంచతంత్రీ ముద్రామాత్య కామందకములను (గ్రమముగాం 
జప్పవచ్చును. పురుషార్థసారములో భావములు వ(క్రోక్తిచతురములై 
హృదయంగమము లగుచున్నవి. తుల్యవ దేశముల బోల్చిచూడ 
నీప్రాచీనపద్యములకుం దరువాతికవులపద్య రచన తీసిపోయి వస్తునిష్కృష్టియు, 
రసభావసమ[గ్రతయు, నిమిడికయు ననుటలో న్యూనత్వము చెందుచున్నది. 

A A A 
అర్థశాస్త్ర (ప్రశంస 

నాలు గుపవేదములలో నొక్కటి యగునర్ధవేదము మానవునియర్థసంపా 
దనరక్షణక్రమముల నుపదేశించును. అది యర్థసంపాదనమున సకలరసవాద 
ధాతువాదక్రియలును, వార్త యను పేరం బరంగు కృషి పాశుపాల్య, వాణిజ్య 
ధర్మములను: అర్థరక్షణ క్రమమున ధర్మన్యాయపరిపాలనంబును దండనీతియుం 
గలసి యర్థశాస్తం బనం బ్రఖ్యాతిగాంచె. ఇట్టిశాస్తము లోకవ్యవహార విద్యా 
సర్వస్వమను (గహించుటచేనం దేకదేశముగా రాజనీతి యను పేర రాజ్యరక్షణ 
క్రమముమా(త్రము విశదీకరించునది యర్ధశాస్ర మని బుధులు వ్యవహరింతురు. 
ఇందుం జాణక్యుని షట్ఫహప్రియను కౌటిలీయార్థశాస్తము ప్రమాణ గ్రంథముగాం 
బరిగణింపంబడుచున్నది. దీనిలో ధర్మస్థీయ మను వ్యవహారకాండమును 
మనునారద పరాశర మాజ్ఞవల్యాదులు విస్తరించియున్నందున నదియు, “రాజనీతి 
నుండి తొలంగింపంబడి కేవలము రాజరక్షణము, దుర్గాదిస్థానవిధానము, మంత్రి 
పరివార లక్షణము, మంత్రాంగప్రకరణము, శత్రురాజులయెడ నుపాయ 
పరికల్పము, యుద్దాంగసమాహరణము, యుద్ధక్రమము కలసి యర్ధశాస్త్రంబు 
సంక్షేప రూపంబు సెందె. నేంటికాలమున నిందును గొన్నిభాగములు- ఆత్మరక్షణ 
క్రమము, యుద్దాంగహరణము, యుద్ధక్రమము, మొదలగునవి పరిత్యజించి ప్రజా 
సంఘవిధానమును, ప్రజాధికారనిర్ణయమును వార్తాభివర్ధకసంధివిగ్రహస్వరూ 
పంబును, విజితరాష్టపరిపాలనక్రమమును, సర్వాధికారిబలనిర్ణయవిధానము 
నాదిగా విస్తరింపవలసియున్నది. 


ఇప్పుడు లభించు నర్ధశాస్త్ర గ్రంథములలో? గౌటిలీయము శ్రేష్ట మైనది. 
దానిపై బౌద్దభిక్షువు ప్రభామతియు, మాధవమిశ్రయజ్వయు, శంకరాచార్యులును, 
భట్టస్వామియు రచించిన వ్యాఖ్యలు కొన్నికొన్నిభాగములకే లభించుచున్నవి. 
భటస్వామివ్యాఖ్యకుంగేరళభాషానువాదము చాలభాగమునకుం గలదు. వీనినన్నిటిం 


96 సకలనీతి సమ్మతము 


గ్రోడీకరించి వ్యాఖ్యాసారముతోం గౌటిలీయమును దెనింగించుచున్నారము. 
అందుందచ్చాస్తసంబంధముగాం జాల లిఖీంపం దలంచియున్నందున నిందర్ధ 
శాస్త్ర విషయము విస్తరింప నలవి కాదు. 


గ్రంథ పరిశోధనము 


మేము కొన్ని సంవత్సరములకు బూర్వము నైజామురాజ్యమున 
వనపర్తిసంస్థానమున నున్న కాలమున సమీపమున నుండు నమరచింత యను 
రాజాస్థానమునకుం గార్యాంతరమునం బోయియున్న కాలమునం 
దత్సంస్థానాధీశ్వరులగు శ్రీమంతు రాజాముక్కర సీతారామ భూపాల బహద్దరువారు 
మాయందు దయచేసి బద్దెన నీతిశాస్తముక్తావళియు సకలనీతిసమ్మతమును 
లిఖీంపంబడియుండు కాగితపు సంపుటమును ముద్రణార్థ మొసంగిరి. అప్పటికి 
నీతిశాస్త్రముక్తావళి మూలభాగము ముద్రింపంబడియుండుటచేం బీఠికలో శ్రీమం 
తులవారి సహాయము నభినందించుచుం బాఠభేదములమాత్రము సూచించితిమి. 
సకలనీతిసమ్మతము లేఖకదోషసహగస్రపరిపూరిత మగుటచే నాదర్శాంతరము 
కొజకుం జిరకాలము ప్రతీక్షించియు లభింపమింజేసి తుద కున్న దాని సవరించి 
ప్రచురించుటయె మేలని తలంచియు మనోరథసహ(్రమాత్రవిజ్బంభితుల మగు 
మాకుం గార్య సాఫల్యము గానరాక కొంతకాలము చెల్లిన నాంధ్రపత్రికాధీశ్చరులు 
బ్రహ్మశ్రీ శ్రీయుత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులవారు దేశమాతృసేవయు 
భాషాసేవయునే జన్మజీవితవలముగా6 బనిసేయువారు గావున నీ 
(గగ్రంథ(ప్రాచుర్యమునకు మమ్ముం బ్రేరేపించి తగినసహాయ సంపత్తిని 
గలిగించినందున దీని నిప్పటికిం బ్రకటింపంగలిగితిమి. ఇందు యథాశక్తి 
సవరించియు నింకను దోషసహ(స్రములు గలవు. ప్రాచీనగంథపరి శోధనసంస్మార 
[గ్రంథ మించుకవడసియు ననేక ప్రఘట్టముల లేఖకదోషములం దృషప్తిగా 
సవరింపంజాలక యున్నదియున్నట్టుగా ముద్రించితిమి. ఎట్లో నూతన కవిత 
చెప్పుట సులభముకాని పరకవిహృదయము గుర్తించి శాస్త్రవిషయమున 
నతనిపలుకుల నూహించి తెచ్చుట దుర్హటు మనుట విజ్ఞులెటింగిన విషయ మేకదా: 
ఆదర్భాంతరము లభించు నేని భాషకుంబరమోపకార మగునని యెల్లరును యథాశక్తి 
(గంథాన్వేషణము సేయుదురని ప్రార్థనముతో విరమించుచున్నారము. 


చెన్నపురి. మానవల్లిరామకృష్ణకవి 
1923 


మడికి సింగన 97 


98 


సకలనీతి సమ్మతము 


మా మాట 
విజ్ఞపి 

ఈఇా+ి 
పీఠిక (పరిచయము) 
గ్రంథరచనావిధానము 
సంకలన [గ్రంథములు 
మడికిసింగన 
సింగనకాలము 


. గ్రంథస్వరూపము- మూలవ్రతి 

. ఉదాహృతగ్రంథములు 

: ఉదాహృత(గ్రంథములు : కవుల వివరణ 
. విషయవిభాగము 

. ఆంధ్రవచనరచనాపరిణామము 

. సింగన కవిత 

. పూర్వకవి యనుసరణలు 

. వాడుకలు- జాతీయములు 

. కొన్ని పదములు- అర్థములు - వివరణ 
. లోకనీతులు 

. వాజ్మయపరిశోధన 

. తెలుగులో ఆకరగ్రంథములు 

. తెలుగుభాషలో శాగ్తీయవాజ్మయము 

. ప్రథమముద్రణము -ముఖపత్రము 

స ఉపోద్దాతము (ప్రథమముద్రణము) 

. విషయసూచిక 


మడికి సింగన 


99 


సకలనీతిసమ్మతము 


ప్రథమాశ్వాసము (1-289 = 289 గద్య పద్యములు) 


అ ౦౫ రాలాయి లు సం. గో 


కృత్యవతరణిక 
షస్ట్రంతములు 

నీతి శాస్ర ప్రశంస 
దుర్గసంరక్షణము 
ఆజ్ఞాపాలనము 
ప్రజాపాలనము 
రాజాదాయవ్యయ ప్రకారము 
రాజనీతి 

రాజునకు గొజగాని గుణములు 
అంగీకరించి విడుచుట 
విషపరీక్షాలక్షణము 


ద్వితీయాశ్వాసము (290-641=352 గద్యపద్యములు) 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16 
17. 
18. 
19. 
20. 
21. 
22, 
28. 


100 


కరణికపునీతులు 
వాయసము- కరణము 
వాచకలక్షణము 
(బ్రాహ్మణాచారము 
వైద్యనీతులు 
పురోహితనీతి 
యాజ్ఞికుండు 
జ్యౌతిషికుండు 
విద్వాంసుండు 
రాయబార ప్రకారము 
చారులనీతులు 
సేనాపతిలక్షణము 
రాజభృత్యనీతులు 
భృత్యులకుంగొఅగాని రాజుల లక్షణములు 


103 
105 
109 
111 
117 
119 
123 
125 
138 
141 
142 


149 
151 
152 
153 
154 
155 
155 
155 
156 
157 
163 
167 
169 
174 


సకలనీతి సమ్మతము 


24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
383. 


తృతీయాశ్వాసము (642-993= 352 గద్యపద్యములు) 


34. 
35. 
36. 
37. 
35. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 


రాజులకుంగొటబగాని భృత్యులు 
సేవకనీతులు 

సేవకు గొటగాని రాజులు 
షోడశసంధి(ప్రకారము 
సామము 

దానము 

భేదోపాయము 
దండోపాయము 
మాయోపాయము 
ఉపేక్షోపాయము 


షాడ్గుణ్యము 
అష్టాదశవ్యసనములు 
పానవ్యసనము 
మంత్రరక్షణార్థములు 
అనసూయత 
దండయాకత్ర 
శకునజ్ఞానము 
యుద్ధదానప్రకారము 
ప్రయాణవ్యసనపరీక్ష 
కూటయుద్ధము 
కార్యత్వరితనీతులు 
అధికాధముల సయోధ్యప్రకారము 
చోరనీతులు 
శత్రునపనమ్మికనీతులు 
అశ్వాసాంతము 


మడికి సింగన 


174 
175 
181 
184 
192 
195 
199 
201 
204 
204 


206 
209 
215 
215 
226 
227 
232 
240 
241 
254 
257 
257 
259 
260 
263 


101 


అనుబంధము 


1. సకలనీతిసమ్మతమునుండి 

ఇతరకపు లుదాహరించిన పద్యములు 
(గ్రంథసంఖ్యాసూచిక 

మడికిసింగన కాలము 

నీతితారావళి- కందనామాత్యుడు 
పాఠభేదములు 


OY fe మ మ 


102 


267 
272 
276 
2717 
284 


సకలనీతి సమ్మతము 


శ్రీరస్తు 
సకలనీతి సమ్మతము 
ప్రథమాశ్వాసము 
శ్రీ మహిళాకటాక్షతులసీదళకొస్తుభరత్న కాంతు లు 
ద్దామగతి న్వెలుంగ విదితం బగు శక్రధనుస్సమేతమే 
ఘామలభాతిం బొల్చు సుగుణాధ్యుండు రామగిరీంద్రకేశవ 
స్వామి త్రి (లోకనాథుండు) ధ్రువంబుగ మత్మృతినాథుండయ్యెడున్‌. 1 


వ. అని యాశీర్వచనపూర్వకంబుగా నప్పరమేశ్వరుచరణారవిందంబులు 
దెందంబునం గుదురుపజచి నమస్కరించి. 2 


క. సరసకవితావిలాసుండ, గురుభారద్వాజరమ్యగోత్రాబ్ధిసుధా 
కిరణాయ్యలార్యతనయుండ హరిదాసుండ మడికి సింగయాఖ్యుంద ధాత్రిన్‌. ౩ 


వ. సకలవిద్వజ్ఞనానుగ్రహంబున నొక్క ప్రబంధంబు విరచింపం గోరి మనంబున 
నిట్లని వితర్శించితి. 4 


చ. కరిహయశిక్షలందు నృపకార్యములందును సంధియానసం 
గరములయందు వర్తకముఖంబునం గర్బక లీల మోక్షత 
త్పరుం డగుచోట నీతి యనుదర్పణముం బరికించి చూడ క్రే 
వెరవునం గార్య నిశ్చయవివేకము దోచునె బ్రహ్మకేనియున్‌. ర్‌ 


మడికి సింగన 103 


సకలనీతి సమ్మతము 


క. నీతి యెటింగినమర్హ్యుండ, రాతుల భంజింపనోపు రాజులచేతన్‌ 
ఖ్యాతియు లాభముంబొందు స. మాతతముగ ముక్తికాతం దధికారి యగున్‌. 6 
వ. అట్లు గావున సకలశాస్తంబులందును నయశాస్త్రంబు ముఖ్యంబని తలంచి 


చెప్పంబూనితి. నారదవసిష్ట పరాశర బాదరాయణ భృగ్వాంగిరస గురుశుక్ర 


మతాను సారంబై దేవమానవరాక్షసంబులైన సాత్వికరాజసతామసప్రకారంబు 
లగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషాకోవిదు లగు సుకవీంద్రవిరచితం 
బైన ముద్రామాత్య పంచతంత్రీ బద్దెభూపాల చాణక్య ధౌమ్య విదుర ధృతరాష్ట్ర 
బలభద్ర కామందక గజాంకుశ నీతిసార నీతిభూషణ క్షేమేంద్ర 
భోజరాజవిభూషణ పురుషార్థసార భారత రామాయణాది మహాకావ్యంబులు 
పురాణేతిహాసంబులు కందనామాత్యునీతితారావళి లోకోక్తి 
చాటుప్రబంధంబులయందునుగల నీతివిశేషంబు లూహించి 
తత్తత్సారాంశంబు లభ్యువిధంబుల వర్గసంగతంబుగా సకల నీతిసమ్మతం 
బనుపేర నొక్నప్రబంధంబు రచియింపుదు ననిప్రబంధసారంబునకు 
ననుగుణంబుగా నేపురుషునిం బ్రార్థింతునో యని వితర్శించితి. 7 


2 


. ఘనకశాఘాతకర్శశకిణ చేటికా స్తనముల నలందిన చందనంబు 
నిశితకంటకశిలానికట మర్మటకటిం జెలువారం గట్టిన జేలుచేల 


ప్రకటితాసవమత్తభల్లూక మౌదలం బొలుపారం జెరివిన పుష్పమాల 
సతతపల్వలపంకసంగిలులాయంబునజుతం బెట్టిన తారహారపం క్తి 
గీ. కరణి గాకున్నె సాహిత్యసరణి యెజుంగ 
కజ్జుసంగతిం బొదలు దురాత్మకులకుం 
గవులు తర మెజుంగక యిచ్చు కావ్యకన్య 
క్లేశసంసారభవనాశ కేశవేశ. 8 
వ. అని విచారించి మత్మవితాకన్యకకుం దగిన పురుషుండు పురాణపురుషుండెకా 


నిశ్చయించి సకలజగదుత్పత్తిస్థితిలయ కరుండును నిఖిలవేదాంత వేద్యుండును 
బరమయోగిహృదయవాసుండును వాసవవంశాంబురాశిసుధాకరకాశ్యపసగో త్ర 


104 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


పవిత్రాబ్బనా (మాత్యపుత్ర) కందనామాత్యాగ్రజన్మ కేసనమంత్రి ప్రతిష్టిత 
మహాప్రసాదనిజజగన్నివాసుండును సకలలోకస్వామియు నభీష్టఫల ప్రదాయ 
కుండును నగురామగిరి శ్రీకేశ వేశ్వరునకు సమర్పించుటయదియు6 బరమ 


పూజావిశేషంబ కావుత మని మనంబున నుపక్రమించి. 9 
షష్ట్రంతములు 

క. అంభోరుహదళనయనున, కంభోనిధికన్యకాకుచా (శితశుంభ 

జ్ఞృంభితవక్షః స్థలునకు, నంభోధరవర్గునకు దయాంభోనిధికిన్‌. 10 
క. కై టభరిపునకు సురవర, కోటీరతటాగ్రరత్నకుట్టిమకురునిం 

దాటోపకిరణరంజిత, పాటలితశ్రీవిరాజపదపద్మునకున్‌. 11 
క. కేశవనాథున కభిలది, గీశారాధ్యునకు జగదదీశున కాశా 

పాశక్షేశారణ్యహు, తాశనునకు నిత్యసంవిదాకాశునకున్‌. 12 
వ. ఏను విన్నపంబు సేయంబూనిన సకలనీతిసమ్మతకథా ప్రారంభం బెట్టిదనిన. 13 
సీ. ఆలోలకల్లోల మగుదుగ్ధనిధిం ద్రచ్చి దేవామృతము తేట దేర్చుపగిది 

గంధథకారుండు మున్ను గలవస్తువులు జోకంగూర్చి సుగంధంబు గూడినట్లు 

అడవి పువ్వులతేనె లన్నియు మధుపాళి యిట్టలంబుగ జున్ను వెట్టుభంగిం 

దననేర్చు మెజసి వర్తకుండు ముత్తెము లీడుగూర్చిహారంబుతాం గ్రుచ్చుకరణిం 
గీ. గృతులు మును చెప్పినట్టి సత్మృతులు ద్రవ్వి 

కాంచుకంటెను నొకచోటం గానంబడంగ 

సకలనయశాస్త్ర మతములు సంగ్రహించి, 

(గ్రంథ మొనరింతు లోకోవకారముగను. 14 
గీ. అక్రమం బని తలంపకుం డఖిలములును, వర్గువులు చేసి చెప్పిన వరుసతోడం 

జూచి సకలంబుందెలియుండు సుకవులార, చేరకుండు 
బొమ్మకైవంకచేందుగలదె. 15 


మడికి సింగన 105 


సకలనీతి సమ్మతము 


కు. కడవెరిడు దుగ్గములోపల, దొడింబడం గొణిదెండుసల్ల తోండంబడిన 


ట్లెడనెడ నొక్కొక పద్యం బడరించి మదీయకావ్యమని వ్రాయింతున్‌. 16 
వ. అదియెట్లనినం గవిత్వగుణవిశేషంబును, నీతిశాస్త్ర ప్రశంసయు, రాజ్యాంగ 


ప్రధానంబైనదుర్లసంరక్షణంబునురాజునకవశ్యక ర్తవ్యంబగునాజ్డాపాలనంబును, 
బ్రజాపాలనంబును, బ్రాహ్మణాచారనీతియు, దుష్టశిష్టమంత్రపరిశీలనంబును, 
గణక పురోహిత విద్వద్యాచక జ్యాతిషిక వైద్య దూత చార సేనాపతి భట 

సేవకోత్తమాధమ లక్షణంబును, సామభేదదానదండమాయో పేక్షం ద్రజాలిక 


(క్రమంబులును, సంధి విగహయానాసన ద్వైధీభావంబులును,సప్తవ్యసన నిరూ 
పణంబును, మిత్రానసూయావిధానంబులును, దండయాత్రాసామర్థ్యంబును, 


జతురంగబలసన్నా హంబును, బ్రయాణప్రయత్నంబును, దత్తచ్చకుననిశ్చ 
యంబును, యుద్ధవిధానంబును, నిజస్మంధావారనివేశ ప్రకారంబును, 
బ్రత్యర్థిరాజ బలాబల చింతలును, నుభయబలవ్వ్యూహరచిత చాతుర్యంబును 
గరి ఘోటక చతురంగ యోధనిశ్చయంబును, గార్యసత్వరంబును, అధికాధను 
విరోధభేదంబులును, రాజపుత్రజ్ఞాతిబంధుజనపరిపాలనంబును, బౌరాంగనా 
విట విటీజనలక్షణంబును, సజ్జన దుర్జన వర్తనంబులును, లుబ్ధత్యాగి యాచక 
గుణ విశేషంబులును, పంచగుప్త ప్రశంసయు, సకలలోకోక్తి విశేషంబులును, 
నింగితాకారచేష్టలును, సంగీతనాట్యప్రకారంబులును, నన్యావదేశంబులును, 
ధనాధనవాణిజ్య కృషీవల వశుపాలన లక్షణంబులును, దేవాలయోద్యాన 
తులసీవన తటాకాది ప్రతిష్టాఫలంబులును, హరిహరభక్తివిశేషంబులును, 
సాలగ్రామ పూజాఫలంబులును, గాయత్రీమంత్ర గురు పితృభ క్తివిధం 
బులును, నానాతీర్థవిశేషంబులును, మాఘస్నానఫలంబు, నను నివి 
యాదిగాంగలిగి బహుకవీంద్రవాక్యామృతపూరంబై, ధర్మార్థకామమోక్ష 
ప్రదం బగు నీతి ప్రపంచంబు వివరించెద. 17 


106 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


చః 


మును కవులెల్లం జెప్పినవి మున్మాని చర్వితచర్వణంబుగాం 

బనివడి వ్రాయనేల కవిప్రాజ్ఞులు చిత్తములందుం జూడుం డా 
ఘనుండగు ప్రాఢమాలకరి కమ్మని పువ్వులు గూర్చి దండ గ 

ట్టిన క్రియ నీతిదామము ఘటింపుదు మీరలు మెచ్చునట్లుగన్‌ 18 


. సురతాణిముద్రంబోలెను, ధర నెల్లెడంజెల్లి పెక్కు తార్మాణలతో 


సరివచ్చి సర్వసమ్మ, త్యరహము గావలయుం దజ్ఞుం డాడినమాటల్‌. 19 
-మదీయము 


. జను లిది యల్పగ్రంథం బనవలవదు దీనం దోంచు నన్నియుం బెక్కుల్‌ 


గనుపట్టం జేయు వాతా, యనవివరము పిన్నగాదె యారసి చూడన్‌. 20 


. భువి నధికుండు దెలుపనియు, క్రివిశేషము చిటుతవాండు దెలిపెడు నొకచో 


రవికి మజుంగైనగొందిని. దివియ ప్రకాశింప జేయదే యొక్కొకచోన్‌. 21 


. ఆకులవృత్తి రాఘవుశరాగ్రము నందుం దృణాగ్రలగ్ననీ 


రాకృతి వార్ధియింకుట దశాస్యునిం జంపుట మిథ్యగాదె వా 
లీకులు సెప్పకున్న కృతి లేని నరేశ్వరు వర్తనంబుర 
త్నాకరవేష్టితాధని వినంబడ దాతండు మేరు వెత్తినన్‌, -నీతిభూషణము 22 


. అమల మగు సప్తసంతా, నములం దనిశంబు యశమునకుం గుదురై నా 


శము లేక వెగడుసత్క్మా వ్యము ధారుణిలోన వౌభళార్యుని కందా. 23 


. అమరం గ వేల్పులచేంగ, బ్బము చెప్పియ కాదె వరము వడసిరి మును బా 


ణమయూరాదులు సత్క్మా, వ్యముం జెప్పిన బడయరానివస్తువు గలదే. 24 


. బహ్వర్థప్రతిపాదకంబు లయి శబ్దంబుల్‌ నిరాయాసభా 


వాహ్వానం బొనరింపంగా రసనవీనాపాదనంబుల్‌ చతు 
ర్భాహ్వంఘిప్రభవాపగామహిమ దోపం జూప లేకుండినన్‌ 
జిహ్వాకండువుపొంటె మేలె కవిరాల్భీల్చంబు లల్పంబులే. 25 


మడికి సింగన 107 


2 


2 


సకలనీతి సమ్మతము 


. గ్రామ్యంబు దుస్సంధి కాకు విరోధోక్తి పొల్లు సంక్షిష్టంబు జల్లిపొడవు 


వ్యర్థబంధంబు నిరర్ధంబు పునరుక్తిదోషం బలంకారదూషణంబు 
రసవిరుద్ధము (క్రియారాహిత్య మన్పష్టభావంబు గణయతిభంగ శబ్ద 
భంగంబు లెజబుంగక సంగతంబుగ వట్టి మాటలు పురికొల్సి మచ్చరమునం 


. బెనిచి వడ్లును బెరువును బిసికినట్లు, కెలను నవ్వంగ బిలిబీలి కృతులు సెప్పి 


వాదు లడువంగం బజతెంచువారు కవులె, గోపికాజాలసుఖలోల గోపబాల. 26 


. తెలుంగని చెప్పి సంస్కృతము తీపును నాజడింబుచ్చి శబ్దముల్‌ 


తెలుంగును గాక యేసభలం దెల్పంగరాని యపప్రయోగముల్‌ 
పలుమటు గ్రుచ్చి వాదడువం బాడుచుం గబ్బపు దబ్బముండ్ల చేం 
బెలుచన కర్ణముల్‌ పొడుచు బేలుంగవిం గవిగాందలింతురే. 27 


. పలుకులు గొన్ని పేర్చి వడింబ్రాసము నంధుల దోంప నేర్చు భం 


గుల నెటువంటి పద్యములు గూర్చినం గూర్చంగ వచ్చుంగాక తద్‌ 
జ్జులు వొగడం బ్రబంధములు చోద్యము పుట్ట రచింపవచ్చునే 
చెలమలు ద్రవ్వినట్లగునె చెర్వులు గట్టుట భూతలంబునన్‌. 28 


-నీతితారాపలి 


(| సుందరీనఖముఖసుఖదవీణాతంత్రి ముసలంబు గొని పెట్టు మోందినట్టు 


మృడుతంతుబంధనాస్పదనప్రసూనంబు కఠినంపురజ్జునం గట్టునట్లు 
అర్భక నఖదారణారహకదలికాఫలము గొడ్డంటం గొని పాపినట్లు 
చంద్రికారసబిందు సదృశముక్తామణి బలితంపుం గరసానం బట్టు నట్లు 


. చతురకవిసూ క్తరసభావజనిత మధుర, సకలకావ్యంబు, కేవలశాస్త్రతర్మ 


కర్మశోపలసదృశవాక్పరుషతలను, గుతిలపడ కేలసైరించు గోపబాల. 29 
-మదీయము 


108 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 
క. వలుకులతీపును సరసము, చెలువము నడబెడంగు బంధచిత్రము సొబగున్‌ 
గలకలనం జూపవలదే, కలకంఠియుంబోలెం గవిత కందనమంత్రీ. 30 
-నీతితారావలి 


క. సరసకవిత రుచియెజుంగని, పురుషులంబశువులని నిక్కముగ నెఖుంగుండువా 
రురువడిందృణంబు మేయమి, పరికింపంగ ధరణింబసులభాగ్యం బెందున్‌. 31 


ఉ. సుందరసర్వలక్షణవిశుద్దకవిత్వము గన్నచో రస 
ర్న ధి 
స్యంది నిజస్వభావుం దనం జాలినయట్లనిజస్వభావుండా 
నందముంబొందునట్లు కుజనప్రకరంబు లెజుంగ నే 


చందురుంజూచి మోదమున సాగరముబ్బిన నూతు లుబ్బునే. 32 
-నీతిభూషణము 
నీతిశాస్త్రప్రశంస 


మ. నయమార్షంబున లక్ష్మి లక్ష్మిగలచో నారాయణుం డుండు ని 
శ్చయ మచ్చో వరధర్మవృత్తికి నిజస్థానంబు తన్మూలమై 
జయ మెల్లప్పుడు నుల్లసిల్లుం ద్రిజగత్సం సేవ్యమై కావునన్‌ 
నయశాగ్రంబె వివేకధన్యునకుం జింతారత్న మెల్లప్పుడున్‌. 38 
గి. వ్యసనములు మాని రాజు విద్నత్రసంగ, సంగియైపురాణేతిహాసములు వినుచు 
నీతి వినునేని నృపతికినేర్పు మిగులు, వసుధంబామున కెజికలువచ్చినట్లు. 34 
ఆ.వె. నీతియెజుగువాండు నిఖిలంబులందును, భ్యాతిలాభపూజలందు నొప్పు 
గాక యొరుందుపొందంగలండె నేర్చునకు, వివేకమునకు నూంతవెరవకాదె. ౩5 


-నీతిసారము 
చ. అనుచుందలంచి రాజసచివాధిపు లెంతయుం౯ బ్రేమతోడం బ్రా 


ర్ధన మొనరింప సర్వజనతాహితబుద్ధి వహించి యం(ధవా 


మడికి సింగన 109 


బ్‌ 


సకలనీతి సమ్మతము 


గ్వనధివిలాసవీచికల వారక తెప్పలం దేల్చియింపు సాం 
పినుమడిగా నయామృతము నిచ్చెద మెచ్చులు పల్లవింపంగన్‌. 36 


. నిత్యనైమిత్తికనియమమతాదుల విపులధర్మంబు గావించునపుడు 


కర్శనగోత్రజక్రయవిక్రయాదులచేత నర్థంబు లార్జించునెడల 
స్మరకూచిమారపాంచాలాదిమతములం గామసౌఖ్యము లందుకాలములను 
యమనియమాదివిఖ్యాతకారణములం గైవల్యమార్గంబు గాంచునెడల 


ఆ.వె. మతియు సూక్ష్మవాక్యమార్గంబులందును, నధిక మగుచునున్న యట్టిపనుల 


వెరవు లేనియట్టిపురుషుండు నేర్చునే, ఫలము నొంద నీతిపరుడు గాక. 87 
-ముద్రామాత్యము 


. అరయంగ శబ్దశాస్త్రము లనంతము లాయువు కొంచె మందులోం 


గరము ఘనంబు విఘ్నములు గావున సారము పట్టు బొప్పగున్‌ 

బరంగ నసారము ల్విడిచి పాలును నీరును నేర్చరించి నే 

ర్పరుదుగం బాలుపుచ్చుకొను నంచతెజంగున భూవరాట్రీ. 88 
-పంచతంకత్రి 


. ధర్మార్థశాగస్త్రతత్వవి, నిర్మలమతి గాక యెట్టి నీతికథాస 


ద్ధర్మము దెలియసమర్ధుండు, దుర్మతి యే మెజుంగు శాస్త్రదూషణందక్కన్‌. 39 


. మతిమంతులయంత్రంబులు, ప్రతియంత్రక్రియనెగాని పాయవు దృఢకీ 


లితఘనఘటితకవాటము, ధృతిం దాలముచేతం గాక తెజఖివగ నగునే. 40 
-ముద్రామాత్యము 


. ధరనొప్పు నీతిమార్గము, పరికింపంగం దిరుగు మంత్రిపని మంత్రము లే 


కురువిషభుజగము పట్టిన, కరణి సుమీ యౌభళార్యుకందనమంత్రీ. 41 


110 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 
-నీతితారాపళి 
. రాజు లమాత్యులు మొదలగు, భూజనులకు నీతిపథమ పొత్తగు నందే 
యోజంబరికింప నెవ్వరు, తేజము గండ్రావిధమ్ముం దెలిపెద వరుసన్‌. 42 
-ముద్రామాత్యము 
స్ట పెక్కేల నీతిశాస్త్రముం దక్కక నెవ్వండు సదువు ధర నెవ్వండు పెం 


పెక్కంగ విను నాతండుదాం, జిక్కండు సురపతికి నైన సిద్దం బెందున్‌. 43 
-పంచతంత్రి 


దుర్గసంరక్షణము 

. శీపతిం బోలుభూపతియుం జెల్వగుమంత్రియు రాష్ట్రదుర్ణము 

ద్దీపితకో శసైన్యము లుదీర్ణసుహృజ్ఞనులుం బరస్పర 

వ్యాపిమహోపకారులగు నట్లుగ రాజ్యనిజాంగబుద్ధిమై 

నోపి పరీక్షసేయవలయు న్నిజశిక్షణలక్షణంబులన్‌. 44 
. ఆరసి రాజకంబుల ప్రజావలి కెల్ల నివాస మయ్యు లక్షభం 

డారములున్‌ బలంబుం బ్రకటంబుగం దాంపంగం బోలు దుర్గ మే 

భూరమణీశుందేలుం బరిపూర్తిగ వానికి వశ్యులై ప్రజల్‌ 

భూరిధనంబు గూర్తురది వోలునె కాదె నిజాభిరక్షకున్‌. 45 
. విమతుల కగమ్య మగుదు, రము లేకుండినను బజకు రాజుకుం దమ దే 


శములిడుమం బడు ధనధా, న్యము లుండినం బిదపంబ్రాణహానియుంగల్నున్‌. 46 
-కామందకము 


. తనప్రజకుంబిదప నిర్భయ, మని యూజడి తొలంగిపోయి యహితుల గెలువన్‌ 
(జనియైనం జుట్టుముట్టినం), దునుము న్భపుం దశమంబు దుర్గబలమునన్‌. 47 
. పులులుండుం బొదల నేనుంగు, లలఘుగిరీంద్రముల నుండు ననిశము సింహం 
బులు గుహల నుండుం గావున, బలవంతుల కైన దుర్గబం మది వలయున్‌. 48 


మడికి సింగన 111 


సకలనీతి సమ్మతము 


ఆ. వె. అలహిరణ్యకశిపు నలజడికై యోడి, విశ్వకర్మచేత విశుతముగ 
గురునియనుమతమునం గోటంబెట్టింపందే,యమరనమరనాథుండమరపురికి. 49 


ఆ. వె. ధరణి మదము లేని కరులునుబోలెదం, ష్టములు లేని పన్నగములుంబోలె 
ననయ దుర్దరహితులైన ధాత్రీశ్వరు, లవనికెల్ల నసదు లగుదు రెపుడు. 50 


క. పరులకు దుర్గము వలదే, హరువరమున భువనవిజయుం డగురావణుండున్‌ 
శరధిగిరిప్రాకారో, త్మరపరివృతమైనలంక ఘన మనియుండున్‌. 51 

-పురుషార్థసారము 

గీ. చుట్టువాజ వెలుగు గట్టిగా నిడికొని, యున్నవారిం గడింది యోర్చు టనిన 

నురుతరంపుదుర్ల మొకటి ప్రవేశించి, బలసికొనినపిదప గెలువ వశమె. 52 
-పంచతంటత్రి 

వ. కావున దుర్గంబ రాజ్యంబునకు చిరకాలనిర్వాహకం బదియును భూస్థలంబున 
నిర్మింపంబడిన ప్రాకారంబు స్థలదుర్గంబు, జలవనపర్వతంబులు స్వభావ 

దుర్గంబు లయ్యును బ్రాకారంబు లేకయున్నంబరులకు గోచరంబులగునీ చతు 

ర్విధ దుర్గంబులందును విచిత్ర గోపురాట్టాలకంబులును, ననేక దారుమయ 

యంత్ర నియంత్రితంబులును. నానాగస్తశస్తశిక్షాదక్ష వీరభట ప్రాయంబులును. 


బహు ధనధాన్య రస సంగ్రహంబులును, ననేకజనసంచారక్షమాంతరాళంబు 
లును, దణ కాష్టజల సమృద్ధంబులును, బ్రవేశ నిర్గమ మార్గ నిరోధ రహి 


తంబులుగా వొనర్పవలయు, నట్లు గానిదుర్గంబు పందిగ్భహంబు మతియును 
53 


- నీతిసారము 
ఉ. శైలసరిన్మరుస్థల విశాలవనాశ్రయణంబు నున్నతా 
ట్టాలకమాత్ర గోపురదృఢస్థలవ ప్రశిరః ప్రఘాతముం 


112 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


గాలసహంబు ధాన్యధన కాష్టజలాదికమున్‌ మహాభటో 
త్తాలభుజార్లఠంబును బ్రధానకవాటము దుర్గ మెమ్మెయిన్‌. 54 
క.గిరులును దరులును జలములు, మరుభూములు మిగులనైన మనుజేశునకున్‌ 
దిరముగ దుర్గము సేయుట, వెరవగు వైరులకుంజేర విషమం బగుటన్‌. 55 
-కామందకము 
చ. బహుధనధాన్యసంగ్రహము బాణశరాసన యోధవీర సం 
గ్రహము నిరంతరాంతరుదకంబునుం జాలంగ నింధనంబు సం 
(గ్రహము ననేక యంత్రములు గల్లి యసాధ్యములై ద్విషద్భయా 
వహము లనంగ నొప్పునె భవత్పరిరక్ష్యములైన దుర్గముల్‌. 56 
-సభాపర్వము 
చ. సముచితవస్తుసంగ్రహము సాలినదుర్గము లిచ్చు నందు ధా 
న్యము మిగులంగం గూర్చందగుం బ్రాణము నిల్వంగ ముఖ్యహేతు వై 
కొమరగు గానయందు నిడు కోద్రవముల్‌ సెడకుండం బెట్ట ధా 
న్యము పెజధాన్యమైన నవిలంబగతిం జనుం గ్రొత్త సేయంగన్‌. 57 
-నీతిసారము 
చ. ధరం దృణకాష్ట్రతైలఘృత ధాన్యబలాదికవస్తుపూర్ణమై 
గురుతరమై మహాటవులం గోటల భూరిగభీరవాపులన్‌ 
బరివృతమై ప్రవీరసులభం బగుదుర్గము గల్లుధారుణీ 
శ్వరుండు దలంప నెవ్వరి కసాధ్యుండు వారికి సాధ్యులే యొరుల్‌. 58 
-పురుషార్థసారము 
క. రసరాజ మైనలవణం, బెసగంగ దుర్గముల సం[గ్రహింపంగవలయున్‌ 
బొసంగునె యన్నము మటియే, రసములు గలిగినను లవణరసవర్ణితమై. 59 


మడికి సింగన 113 


2 


సకలనీతి సమ్మతము 


. బలుగాంపు వాకిళ్లం బగలు రేయును నిడి కోటపాళెము తగుచోటంబెట్టి 


కనుమపట్లను నెల్లం గావలి నియమించి నడిమిచావిడిం దగునరుల నునిచి 
నగరిచుట్టును బారి నడిపించి క్రంతలం దిరుగుచుందగందలవరులం బనిచి 
దినచర్యం బాలెముల్‌ దృష్టివెట్టుచు రేలు దివియలు విడువక తిరుగంజేసి 


ఆ.వె. దొరల రాజులందు నరయుచు భటులందు భేద మొదవకుండ నాదరించి 


2 


యుచితవృత్తి గావకుండిన దుర్దంబు, నేలంగలండె భూమి నింద్రుండైన. 60 


. బలు వగు దుర్గము గలిగియు, బలములు లేకున్న నిలుప బలవంతునకున్‌ 


దలమే నృపులకు నాలుగు, బలములు గలుగుటయె కాదె బలిమి యనంగన్‌. 61 


. కరులును హరులును రథములు, వరభటులు ననంగనాల్లు వర్షంబు లునొం 


డొరులకుం బ్రాపై నిలువక, పరసేనం గెలువంగలండె పార్గుం డైనన్‌. 62 
-నీతిసారము 


. ఈ నాలుగుదుర్గములకు, మానుగం జొర వెడల గూఢమార్గము వలయున్‌ 


ఆనూపజాంగలంబులం, బూనిన భూములును వలయు భూనాథునకున్‌. 63 


. భూగుణముచేత రాష్ట్రము, భోగాస్పదవృద్ధి నొందుం బొదవినరాష్ట్ర 


శ్రీగరిమం బది పొదలు స, రాగము లామంచిభూమి రాజున కెందున్‌. 64 


3 నిస్యాకరవిశేషసలిలసమృద్ధియుం బణ్యఖని ద్రవ్యబంధురంబుం 


బుణ్యదేశాన్వితంబును గోహితంబును గుంజరోద్భవవనపుంజములును 


114 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 
వారిస్థలపథాన్వితారూఢమును నదీమాతృకంబును సేవ్యమానతలము 
నై పొలుపొందుట యవనీస్థలంబున కంచితగుణములై యతిశయిల్లు 


గి. నూషపాషాణశర్మనాత్యుగ్రరూక్ష భుజగ కంటక తస్మరభూరివిపిన 
సంకులం బగుభూమి యసంఖ్యమైన, నేఫలం బగు భూమి నరేశ్వరునకు. 65 


బ్‌ 


. భూరిభూమీగుణంబుల నుల్లసిల్లుచు నానూపము బర్వతాశ్రయంబు 
నానావిదేశజనస్తోమధామము దనుపక బహులము ధర్మయుతము 
శూద్రకారువణిక్ష్రచుర పురాంతరము నుచిత మహారంభకృషీవలంబు 
రాజానురాగ మరాతివిద్వేషియుం బీడాకరసహంబుం బృథుతరంబు 


ఆ.వె. నైన మండలంబునందు నృపాలుండు, వ్యసనమౌర్థ్య హీనుండగుచు నెపుడు 
న్యాయమార్గవృత్తింబాయక పోషింప, వలయు నదియు సర్వవర్ధనంబు. 66 
-కామందకము 


క. ధరణీనాథభవద్భుజ, పరిపాలితమైనవసుధ పరిపూర్ణములై 

కరమొప్పు చున్నెచెజువులు, ధరణికవగ్రహ భయంబుదగులకయుందన్‌. 67 

-సభాపర్వము 

చ. వెస నతివృష్టియున్‌ మజి యవృష్టియు మూషకముల్‌ పతంగముల్‌ 

మసంగు టశోభనంబు కృప మాలిన దండువు శత్రుసైన్యముల్‌ 

ఎసగిం యారాతితస్మరు లధీశచమూప్రియు లేచి నొంపుటల్‌ 

పసులును మానవుల్‌ రుజలంబంచత నాందుట రాష్ట్ర దోషముల్‌. 68 
శా. ఆదానాధికమున్‌ మితవ్యయము ప్రఖ్యాతేప్పిత ద్రవ్యమున్‌ 

మోదారాధిత దైవతోర్టితము సన్ముక్తాదిరత్నాధ్యమా 


మడికి సింగన 115 


సకలనీతి సమ్మతము 


హ్లాదశ్రీకర మాత్మరక్షణవిధాయత్తంబు పై తామహా 
నాది ప్రాఢమునైన పెన్నిధి ధనంబై యొప్పు నక్షీణమై. 69 


గి. ధర్మకామార్థలాభవిధానమునకు, సకలభృత్యాదిలోకరక్షణముకొణకు 
నాపదర్ధము నర్థరక్షాపరుండు, గా నవశ్యము వలయు భూకాంతుం డెపుడు. 70 


గి. ఇట్టిసంపద నెంతయునేర్సుమిగులు, దుర్గములు భూములునుంగడు దోరముగను 
లేని భూపతి వాత్యావిలూనవికట, వికలకాదంబినీసమవిభవుం డగును. 71 


ఆ.వె. పరంగ నాత్మరక్షం బరపక్షప్రూజ్యుం డౌం, బూని దుర్గసంస్థుడైన విభుండు 
ఇట్టి దుర్గమునకు నెంతయు వ్యసనంబు, పొడమెనేని చేటు గడమలేదు. 72 


ఆ.వె. యంత్రవప్రపరిఖ లతివిశీర్ణంబులై, ధాన్యతృణజలాది శూన్య మగుచు 
నమితహీనమగుట యదియు దుర్గవ్యస, నంబు నాంగ నిది గరంబు కీడు. 78 


క. ఎజుంగసివానికి దుర్గం, బెళింగింపంగం గోరి యివ్వడేంగు సతండు దా 
నొజపుగ నాదుర్గములో, నతిముతి బగవారి దజియ నడుగుట దలంపన్‌. 74 


ఆ.వె. వెరవు లావును మదమును బొరసెనేని, చేటు పొందకయుండి రక్షించుంగోట 


వెరవు లావును మదమునుబొరయదేని,కోట ప్రాణాభిమానముల్‌ గోలుపుచ్చు. 7 ర్‌ 
-కామందకము 


క. ఈరీతిదుర్గభాండా, గారగ్భహద్వారవ ప్రకరిహయగోష్టా 
గారభటభూము లెప్పుడు, సారక్ష యొనర్పవలయు జననాథునకున్‌. 76 
-మదీయము 


116 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 
ఆజ్ఞాపాలనము 


. ఏజనుల కాజ్ఞ సాలని, రాజును రాజేంద్రునాజ్ఞ ప్రకటింపని యా 
రాజునకు గోడ వ్రాసిన, రాజునకున్‌ భేద మేమి ప్రాజ్ఞున కరయన్‌. 77 
-నీతిభూషణము 
. అనుజులు తనుజులు గురుజను, లనుంగులు బంధులు ప్రధానులకు సిరిపొత్తీం 
జనుగాని యాజ్ఞపొత్తీం, జన దధిపతికిన్‌ వివేకచతురాననుండా. 78 
-బద్దెననీతి 
. పుత్రులు పౌత్రులు భ్రాతలు, మిత్రులనరు రాజు లాజ్ఞ మీటతినచోటన్‌ 
శత్రులుగాం దమయలుకకుం బాత్రము సేయుదురు నిజశుభస్థితిపొంటెన్‌. 79 
-ధౌమ్యనీతి 
. భూతలపతివితతాజ్ఞా, జ్యోతి ప్రవర్తింపకున్న సూర్యాగ్నిశక్తి 
జ్యోతులు వెలుంగవు గాన వి, చేతనముం బొంది సృష్టి చీకటిగాదే? 80 


. సతతసుఖానుభవంబులు, నతిశయవిభవములు నృపతియాశ్రితజనసం 
తతికైనలేవె ధరణీ, పతి కాజ్ఞయ గాదె రాజ్యఫలము దలంపన్‌. 81 


ఆ.వె. వెలుగుంబెట్టి చేనుగలయంగంబండిన, నుటిపిఫలముగొన్న తెజంగుదోప 
నాజ్ఞ వెట్టి ప్రజల నరియప్పనంబులు, గొనంగవలయు రాజకుంజరుండు. 82 


క. పసరముం బసరము పులింబులి, బిసరుహసంభవునిదృష్టి 'పెంపెంతమహిన్‌ 
బసరముం బులించేయుంబులిం, బసరముగాం జేయు నృపతి బలమదిగాదే. 88 


మడికి సింగన 117 


సకలనీతి సమ్మతము 


క. అజమైన సింహమగు భూ, భుజుమన్నన గలుగునట్టిపురుషుం డరయన్‌ 
అజమగు సింహంబును భూ, భుజుమన్ననలేనియట్టి పురుషుండు దలంపన్‌. 84 
-పురుషార్థసారము 
క. బలవంతుడు మన్నించిన, బలహీనుడు బలియుందనంగంబడు ధారుణిలో 
వలరాయండు చేపట్టిన, యలరులు బాణములుగావె యౌభళకందా. 85 
-నీతితారావళి 
ఆ.వె. ఆజ్ఞలేనినృపుండు నరయంజిత్తరువులో, నున్నరాజు6 జూడ నొక్క రూప 
ఆనంద్రోయుసుతునినైనను దండింప, కున్న రాజ్యమేల యుందడుంజెదక. 86 
క. పనిలేనియాన గర్వం, బునబొడిచిన మగుడ నాన పొడిచినవారిన్‌ 
జనపాలుండు దండింపం, జనుందగుక్రియ నానంద్రోయుజనులనవోలెన్‌. 87 
క. దండము లేకున్నను (బ్రజ. లొండొరువుల నాక్రమింతు రుచితస్థితిమై 
నుందవు వర్ణాశ్రమములు, దండింపని భూమిపతికి ధర యేర్చడునే. 88 


ఉ. జూదము వాదుంబన్నిదము జోతయు మందటకూటసాక్షి మ 
ర్యాదలులేమి గబ్బుమెయి నానకు నిల్వక రాజసంబునం 
బేదల నొంచు దప్పుగొని పెట్టమినాదిగ వంచనక్రియన్‌ 
గా దడంకించుదుర్ణనులం గావనిరా జిల యేలనేర్చునే. 89 
-నీతిసారము 
ఉ. మండలనాథునాజ్ఞకు సమస్తజనంబులు నోడిపాడిమై 
నుండక మేర దప్పి బలియుండబలున్‌ మననీక పెద్దమీ 
న్మొండికమీను ద్రావుక్రియం గ్రొవ్వునంజంపుచు నుండిరేని య 
మ్మండల మేల యుండు మతిమంతులకుం బరపక్షభైరవా. 90 
-బద్దెననీతి 


118 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 
ఆ.వె. తారతప్పుసేయం దగుశిక్ష చేసిన, నుర్విపతులం గొంద టొప్పదండ్రు 


అది వివేకమగునె వదన మొప్పకయున్న దర్పణంబుమీందం దప్పుగలదె. 91 
-పంచతంత్రి 


(ప్రజాపాలనము 


క. నరపాలుం డాత్మసంప, ద్వరయుతుం డగుచుండి లోకవర్తనవిదుండై 
చరియింప నఖిలలోకము, కరము సుఖంబుండు తండ్రి గల ప్రజల క్రియన్‌. 92 


క. నృపజనచోరాయత్తము, నృపవల్లభ రాజలోభనిజహేతువులున్‌ 
విపుల కగునై దుభయములు, నుపద్రవము సేయు బ్రజలకొగి భూపతికిన్‌. 93 


క. న్యాయప్రయుక్తుండగుపతి, పాయక తనుందనదు ప్రజలంబరంగంద్రివర్గ 
శ్రీయుతులంజేయు మరియ, న్యాయతమతి యయ్యెనేని యఖీలముంబెజుచున్‌ 


94 
అ.వె. ప్రజలవ ర్తనంబు పరికింపనోపని, రాజు కేలగలుగు రాజ్యసుఖము 


వారిమేలు గీడు వరుసన తనకును, గీర్తికరమగు నపకీర్తికరము. 95 
గీ. వాగ్మితాదులు ధారుణీవల్లభునకు, నాత్మ సంపద యాసంపదాత్ముడైంన 


రాజు గలిగిన (ప్రజ వివర్ధనమునొందు, వాసవునింజేరిబతుకు గీర్వాణు 
-అజ్ఞాతము 96 


క. వినికి గలిగి రక్షించుచు, ననువున దయతోడిపాడి నాయతు లెల్లన్‌ 
గొనుచుందగ నెటింగి పొగడొం, దినరాజున కుర్వి కామధేనువు గాదే. 97 
-భీష్మపర్వము 
ఉ. రాజు నిజప్రజాసమభిరక్షణ మెప్పుడు సేయ భూజనుల్‌ 
రాజున కర్థవృద్ధియు ధరన్‌ బహుభంగులం గూర్తు రిందులో 
రా జభివృద్ధికంటె జనరక్షయె యుత్తమ మెందు భూజనుల్‌ 


రాజసురక్ష లేక చెడి రాజభీవృద్ధి యొనర్పనేర్తురే. 98 
-పురుషార్థసారము 


మడికి సింగన 119 


సకలనీతి సమ్మతము 


చ. గనులు కృషిప్రపంచ మరి కప్పము సుంకము గోకులంబు నం 
దనవనముం జలస్థలపథస్థవణి క్షయ దుర్గరక్షణం 
బనం గలయన్నిమార్లము నర్థము గూర్ప్చక కేవలంబ కాం 
పున పొలియించురాజు సిరి పొందునె రాజమనోజభూభుజా. 99 
-బద్దెననీతి 
క. జనపతి పర్జన్యునిగతిం దనభూప్రజం బోవవలయుం దగం బ్రోవడయేం 
దనుం బాసిపోవు నాప్రజ, ఘననీరససరసిం బాయు ఖగములభంగిన్‌. 100 
-నీతిసారము 
క. ఉత్తమయానములును ఘన, విత్తములును రత్నధాన్యవితతులు నయసం 
పత్తినిం బ్రజంబాలింపక, యెత్తెబింగునం గలుగు ధారుణీశుల కరయన్‌. 101 
ఆ.వె. ఫలము కాససేయు పతిగాక నీతితో, భూమిప్రజలు నరసి ప్రోవవలయు 
నీరు ప్రోదిపెట్టు నెజిమాలకరివాండు, పువ్వుందీగ లరసి ప్రోచినట్లు. 102 
-పంచతంటత్రి 
క. తననగరిలోన నించుక, యును భాండాగార మనుచు నునికి దగదు రా 
జునకుంబ్రజలె భండారం, బనియేమజకరయవలయు ననిశము వారిన్‌. 103 
-నీతిభూషణము 
క. ప్రజందల్లి పెంచుతెజంగున, ప్రజంబతి బెంచునది పెరింగి పదపడి తల్లిన్‌ 
బ్రజప్రోపు సందియముపతిం, బ్రజటప్రో పది నిక్కువంబు బద్దెనరేంద్రా. 104 
క. క్రూరుం బజ విడుచు నోడంగ, నేరదు సౌమ్యునకుం గానన్ఫపతి ప్రజను సా 
ధారణరూపంబున నయ, పారగుందై యేలవలయు బద్దెనరేంద్రా. 105 
-బద్దెననీతి 
క. ఆపదలం జెందుప్రజలను, భూపతి మొదలిచ్చి మగుడం 'బ్రోవంగందాం 
జేపట్టి విడువవలవదు, భూపతికిం గుటుంబ మనంగ భూమియ కాదే. 106 
-నీతిసారము 
క. చాలం బ్రజం బ్రోవకయ తాం, గోలాసన్‌ బాండి దప్పి కొనుచుండెడి భూ 
పాలకుండు కుప్పంజిచ్చిడి, పేలా ల్వెదకికొని తినెడిబేల తలంపన్‌. 107 
-పురుషార్థసారము 


120 సకలనీతి సమ్మతము 


(ప్రథమాశ్వాసము 
క. మండలము సెడిన బతి సెడు, మండలమును బతియుం జెద్దమాత్రనె చెడున 
మృండలముంబతియుంగావడి, కుండలవలె నుండవలయుంగొమరురభీమా. 
108 
ఆ.వె. తడవు బెంప నేర్చి తమకాలముల పృక్ష 
ములును బశువులు ఫలములును బాలు 
నొసంగునట్ల రాజు పొసగంగంప్రజం బ్రోవం 
బ్రజయుం బీదపం బతికి ఫలము లిచ్చు. 109 
క. జనపతికిం బ్రజాపాలన, మున సద్దతి గలుగు నర్ధమును నగుం దల్పీ 
డనమున ధర్మక్షయమును, ధనహానియు నపజయంబుం దగ సిద్ధించున్‌. 110 


--బద్దెననీతి 

ఉ. కావునం గాపులొక్కటికిం గాం గలహించిన వక్రశీలురై 

చేవిరులం గృషిక్రియలు సేయక తక్కిన నెన్ను పన్నుకున్‌ 

గా వడిం బోరిన న్మనవికాల మెజుంగక చెప్పిరేనియున్‌ 
భూవరు లెగ్గుగాం గొనక బుద్ధివిధిం జను విత్తు రాత్ములై. 111 
-నీతిసారము 


ఆ.వె. బంధుహీనతకును బరమబాంధవమును, నేత్రహీనులకును నేత్రములును 
గన్నతల్లిదం[డ్రు లన్నను రాజులె, కాక ప్రజల కొరులు గలరె యుర్వి 112 
-పంచతంత్రి 
క. సాధింపం గడింది శత్రుల, సాధించిన బలిమివృ నిజక్షితిజనులన్‌ 

బాధించుకంటకులం బతి, శోధింపనినాండు నన్నె చోడ నరేంద్ర. 118 

క. జనపతి నప్రజభారము, తనముఖమున నడపికొనకతక్క్మినం బొలియున్‌ 
దిని చెబుతు రతనిసొమ్మున్‌, జనువారును బ్రజ నరేంద్రచతురాననుండా. 114 
-బద్దెననీతి 

గి. చాల దస్మరాదిసాహసకర్ముల, బాధం బొరయకుండం (బ్రజల నెల్లం 
గావంబోవ నృపుల కాక వారలకును, దలంచిచూడ నొరులు గలరెయుర్వి. 115 


మడికి సింగన 121 


సకలనీతి సమ్మతము 


క. లోకంబులకును మే లగు, భూకాంతుండు మిగులవృద్ధిం బొందుచునుండన్‌ 

లోకంబునకును గీ డగు, భూకాంతుండు మిగులంగీడు పొందుచునుండన్‌. 116 
ఆ.వె. ఉర్విప్రజలం బీడలొనరించెనేనియు, వారిభూరిశోకవహ్నిం దగిలి 

రాజు సిరియుం గులముం బ్రాణంబు నొక్కట, నీజుచేసి కాని నేర దధిప. 117 
ఆ.వె. పరులవలన గాసి పదకుండం దన(ప్రజ బూని యరసి ప్రోవలేని రాజు 

రాజు గాండు వాండు రాజరూపంబున, జగతిం బుట్టినట్టి జముండు గాని. 118 
ఆ.వె. పగజవలనిబాధ పడకుండ రక్షించు, రాజు లేని మనుజు లోజ లేక 

పొలసిపోదు రబ్దిపూరంబులోపల, నావికుండు లేని నావపగిది. 119 
చ. బలియుండు నీతిమార్గపరిపాలుండు భూపతి గాకయుండినన్‌ 

దలపంగం గర్జధారరహితం బగునావయుం బోలె నుండు ని 

య్యిలం (బ్రజ గాన నట్టిధరణీశుండు పెన్నిధి భిన్నమై నయ 

కృలమునుబోలె వేగమె తెగన్‌ విడువందగు నెన్నిభంగులన్‌. 120 
క. పాడి గలపతి వసుంధర, వేడుకం బరభూమి ప్రజయు విలయంగనెక్కున్‌ 

బాడి చెడ నడుచుపతి ధర, వాడుగం జెడిపోవుం బ్రాంతప్రజయైన వడిన్‌. 121 

-పంచతంత్రి 

ఆ.వె. పచ్చ లాయకట్లం బజిబోవునారంభ, మడవిగలయు సుత్తె కడగంబొలము 

పంటమీంద నరులపైదెత్త గజువగుం, (బజలచేటు భూమి పాడుసేయు. 122 


-నీతిసారము 
క. ప్రజం జెటిచి కూడంబెట్టిన, నిజధన మది వలయు వ్యయము నిచ్చలుంజేయన్‌ 


బ్రజయును ధనమును బొలిసిన, భుజబలమున నిలువందలమె భూపతికెందున్‌. 
128 

z= పురుషార్థసారము 

క. న్యాయపుటరి తలపూవులు, గోయుట నట లెస్స తగదు కువలయపతి క 
న్యాయ మరి మ్రాను వొడిచినం. గాయలువెసం గోయునట్టికరణి దలంపన్‌. 124 
-నీతిభూషణము 


122 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


ఆ.వె. ప్రజల నజంబుంబోలెం బట్టి విత్తమునకై, తగిలి చంపెనేని దానందృప్తి 
యణంగ దొక్క మాటి కగుంగాని ధారుణీ, శునకు మజియు వలయుననినలేదు. 
125 
క. విను గోపాలునిక్రియం గాం పనుధేనువుచేత విత్త మనుదుగ్ధంబుల్‌ 

గొనవలయు నిత్య మొయ్య, య్యన ఫలరోషాధికముల నవనీశునకున్‌. 126 
-పంచతంత్రి 

క. రాజులకు బలము విద్యయు, నాజులరిపు గెల్వంగాక యపరాధుల న 
వ్యాజమునం బ్రజలం జంపంగ, యోజించెనెబ్రహ్మరాజు నొండనం దలమే. 127 
-నీతిసారము 


రాజాదాయవ్యయ ప్రకారము 


క. ఇది దేశంబిది కాలం, విది యాయం బిది వ్యయంబు నిదియు సుహృత్సం 
పదశక్తి యని విచారము, వదలమి మతి పతి కువారవై రోచనుండా. 128 


క. ఆయంబు వ్యయము నొడిచిన, శ్రీయగు సమమైన దళము సెడకుండు వ్యయం 
బాయమున కధికమైనను, బాయదు పేదటిమి సార్వభౌమున కైనన్‌. 129 
క. వ్యవసాయముకొలందియు దే. శవిధముం గాలంబుం బూర్వసంచిత మగుసా 
మ్ము విచారింపక యుబ్బునందివిరి వ్యయము సేయునరుండు దీనతంబొందున్‌. 
180 
ఆ.వె. తనకు నాయమైనధనములో నాలవ, భాగ మొండె మూండుపాళ్ల పాల 
నొండె నర్థమైన నుచితంబు గాన మిక్కిలి్యయంబు సేయవలవ దధిప. 131 
-బద్దెననీతి 

క. గోష్టాగారసురక్షా, నిష్టితుండై చూడవలయు నృపతి కది మహా 
శ్రేష్టం బగునాయము నగ, రిష్టం బగువ్వయము నాచరింపగవలయున్‌. 132 


మడికి సింగన 123 


సకలనీతి సమ్మతము 


క. మండలమున నియతాయతి, భండారము సేయవలయుం బతిప్రియమునకున్‌ 
దండాయము మొదలుగంగల, యొండాయములోలి వెదకుచుండగంవలయున్‌. 
133 

-కామందకము 


క. పోరానిచోట భాండా, గారముదెజిచునది గాని కలవ్యయమునకున్‌ 
ధారుణిలోం గుశలుండై, యారంగ వెలివెలిన వలయు నాయతి సేయన్‌. 134 


క. తగనివ్యయం బొకకానియుందగ దెప్పుడుం జేయం బతికిం దగినవ్యయంబున్‌ 
దగ దాయమునకు నగ్గల, ముగం జేయమి యదియ రక్షముఖ్యంబునకున్‌. 185 
-పురుషార్థసారము 
ఆ.వె. అనుదినంబు గలుగు నర్థంబునం దొక, నియతింగొంత గూర్చి నేర్పుదనర 
చీమ ధనము వ్యయము సేయకయంతయుం బాజంజల్లున్ఫపతిబ్రతుకునోటు. 136 
-నీతిసారము 

క. తనభూమి నొయ్యనొయ్యన, జనపతి యొకకొలందితో రసాయనభాతిన్‌ 
జను ననుభవింప ననిశము, విను మది కడు మీజెనేని విషమగుం బిదపన్‌. 137 


క. మండలమున నాలుకచవు, లొండొకభోగంబు లెజుంగ కొగింజట్మరులై 
యుండెటి కులభృత్యులంబతి భండాగారంబు గాంపు పంపంగవలయున్‌. 138 


క. భాతిగ నిస్పృహులైన కి. రాతులు గొల్లలును భోగరతి లేక ధృతిం 
గాతురు పెజవారలు, వేతురు విత్తాపహరము వెలయంగ మదిలోన్‌. 189 
-పంచతంటత్రి 
క. భూరమణుండు పే దైనను, ధారుణి నెచ్చోటం దగదు ద్రవ్యము వెదకన్‌ 
వారాశి వట్టిపోయిన, నీ రొండొకదెస ఘటింప నేరంగనగునే. 140 
-నీతిభూషణము 


124 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


రాజనీతి 


స్ట (ద్రోహుల దండించి బృహ, ద్చాహార్దళశక్తి రిపుల భంజించియు ను 
త్సాహముతోం బ్రజం గావంగ, దోహలమతి నజుండు భూపతుల నిర్మించెన్‌. 141 

. వనజజుం డింద్రానిలయమ, ధనదార్మ శశాంకవరుణదహనాంశంబుల్‌ 
గొని నిర్మించుట భూపతి, జనపతి శాసించు దివ్య సామర్థ్యమునన్‌. 142 


. జనపతి వేగుజామున లసన్మతి మేల్మని శుద్ధ గాత్రుందై 
యొనరంగ సంధ్యయున్‌ జపము హోమము బ్రాహ్మణపూజయుం (గమం 
బున నొనరించి బూప్రజలం బొల్పుగ నారసి వీడుకొల్పి నె 
మృనమునం జేయంగావలయు మంత్ర విచార మమాత్యయుక్తుండై. 148 


. సకలజనానురంజనము సత్యము శౌచము మంత్రగోపనం 
బకృపణవృత్తి దక్షత ధనార్జితశీలత భోగ మీగి నా 
స్తికఖలసంగవర్ణనము శిష్టవిధేయత దుష్టనిగహం 
బకుటిలభావ మింద్రియజయంబు గుణంబులు భూమిభర్తకున్‌. 144 


. అతినాస్తిక్య మతిప్రసాద మన్ఫతం బాలస్యమున్‌ దీర్హసూ 
త్రత హృత్రోధము దీర్భదింత విషయాక్రాంతం బమం(తం బని 
శ్చిత కార్యార్థ మనర్ధచింత హతదాక్షిణ్యం బనల్పక్రియా 
వ్రత మస్థైర్యము నాంజతుర్దశకముల్‌ వాగ్లోషముల్‌ వర్ష్యముల్‌. 145 
-పురుషార్థసారము 
. జనపతి యాత్మాయత్తుండు, నొనరం బరాయత్తపతియు నుభయాయత్తుం 
డును గలరు వీరిలోపలం దనరం బరాయత్తుం డధమతామ సుండరయన్‌. 146 
-ముద్రామాత్యము 
. మనుజాధిపతియు మంత్రియుం దనరంగ రాష్ట్రంబు దుర్గధనబలమిత్రుల్‌ 
మునుకొను రాజ్యాంగంబులు, నొనరంగంబటుసత్వబుద్ధియుక్తంబగుదున్‌. 147 
-కామందకము 


మడికి సింగన 125 


బ్‌ 


సకలనీతి సమ్మతము 


. సుతిశస్తము ప్రకృతులు మే, నతిశయధర్మంబు ప్రాణ మతిదృఢతరసం 


కృతి జోడు చరులు కన్నులు, చతురుండగు దూత మోము జననాథునకున్‌. 148 


. స్వామియు మంత్రియు దుర్గస్తోమము రాష్ట్రంబు ధనము సుహృదులు బలమున్‌ 


గా మహి సప్తాంగంబులు, నేమజక యొనర్పవలయు నిందుల రక్షల్‌. 149 


. ఉత్సాహప్రభుమంత్రశక్తుల నజేయుం డై పరిక్షీణసం 


దిత్సావ్యగ్రుండు గాక విగ్రహముచో దేశంబు గాలంబు సం 

పత్సామ(గ్యముం జూచి కార్యముదెసన్‌ బ్రారంభియై భూప్రజన్‌ 

వాత్సల్యార్ద మనస్కుం డైనపతి శశ్వచ్చీసమేతుండగున్‌. 150 
-నీతిభూషణము 


. గతదోషుండు గుణవంతుండు 


కృతవిద్యుండు శక్తియుతుండు గీర్వాణసమో 

న్నతచరితుం డాత్మరక్షా 

రతుందడగుపతి యనుభవించు రాజ్యసుఖంబుల్‌ 151 
-పురుషార్థసారము 


. శస్తాదిగతియుద్ధసముదిత ప్రజ్ఞయు ఘనధృతిదాక్ష్య ప్రగల్భతలును 


దారుణయుక్తి యుత్సాహంబు నూర్జితదార్ద్యమానక్షేశధైర్య మహిమ 152 
సుభగప్రభావంబు శుచితయు మైత్రియుం ద్యాగసత్యములుం గృతజ్ఞతయును 
నున్నతవంశంబు నుచితశీలతయును దమమును శమమును ధర్మరతియు 


. దయయు సత్యార్ణవములు మార్దవము ననంగ 


నాదిగాం గల పరమకల్యాణగుణము 
లొప్ప నొప్పగు భునాథుకొప్పిదంబు 
లక్ష్యమైయుండు లక్ష్మీకటాక్షములకు. 159 


. పరిగతసర్వశా[స్తుండయి భాసురశాస్త్రపథానుసారియి 


యరయ వినీతిసమ్మతనిజాత్మకుండై గతదండనీతిమైం 


126 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


బరంగు నిజప్రజానియమబంధురుండై న మహీశుసంపదల్‌ 
శరనిధిం బొందు పెన్నదులచాడ్పునం [గ్రమ్మజనేర వెన్నండున్‌. 154 


బ్‌ 


. వాగ్మి ప్రగల్భ్ఫుం డవంచిత స్మృతియు నుదగ్రుండును గ్రబలాధికుండు 
దండనయక్రియాదక్షుండు కృతవిద్యుం డధికన్భవర్గుండు నమితబుద్ధి 
అహితాభీయోగ ప్రహననుండు సర్వదుష్ట ప్రతీకారవిచక్షణుండు 
శత్రురంధ్రానువీక్షణకళానిపుణుండు సంధివిగహతత్వసారవేది 


గీ. గూఢమంత్ర ప్రచారుండు రూఢదేశ 
కాలభేదకుం డర్భసంగ్రహవిదుండు 
నుచితపాత్రజ్ఞుండును వినియోగరతుండు 
నై నభూపతి యాత్మగుణాకరుండు. 155 


మ. భయలోభానృతమత్సరత్వములు కోపం బీర్యయుం ద్రోహమ 
ప్రియమున్‌ జాపలమున్‌ బరాపకృతి యుద్రేకంబులున్‌ జాద్య మా 
స్టయుం బై శున్యములున్‌ దొజంగి ప్రియవాక్సంపన్నుం డై వృద్ధ సే 
వయునుం గల్లినవాండుదాను నరదేవ ప్రాప్తి కర్ణుం డగున్‌. 156 


బ్‌ 


. విన నిచ్చగించుట వేద్మతో వినుటయుం బన్ను గా విన్నవి పట్టుటయును 
దగం బట్టునవి ధ్రువంబుగ నిల్బుటయు నర్ధసమితిసాధ్యాసాధనములయెజుక 
అర్థవిజ్ఞానసమర్ధ మహోద్యోగరతియు నయుక్తవిరక్తతయునుం 
గార్యస్వరూపంబు కడంకతోం గై కొంట యివి బుద్ధిగుణములై యెందుందనరు 

ఆ.వె. విహితకోపశౌర్యవీతజాడ్యము శీఘ్ర, కారితలు దలంపంగా ధరిత్రి 

నొప్పుగలిగినట్టి యుత్సాహ మీగుణా, యత్తుం డైనవాండె యవనివిభుండు. 157 


సీ. గురువులం బ్రణమితవరభక్తియుక్తుల సద్భావచేష్టల సజ్జనులను 
సుకృతకర్మంబుల సురుల భూసురులను మృదులమనోవృత్తి మిత్రజనుల 


మడికి సింగన 127 


సకలనీతి సమ్మతము 


బాంధవజనుల సంభ్రమచేష్టితంబులం గామినీజనములం (బేమములను 
దాసజనంబులం దగు ప్రసాదంబుల నితరుల దాక్షిణ్యచతురవృత్తి 


గి. నాత్మవశ్యులం గావించి యన్యకర్మ, నిందసేయక సత్మర్మ నిష్టుం దగుచుం 
జారుకారుణికత్వము సర్వలోక, మధురవాక్యము గలవాండుమనుజవిభుండు. 158 
-కామందకము 
. గురులను గులవృద్దుల భూ, సురుల ననాథులను బుధులం జుట్టంబుల నా 
తురులను దీనులం గరుణా, పరుందై రక్షింపవలయుం బార్థిపుం డర్ధిన్‌. 159 
-పురుషార్థసారము 
. కలిమియె చూపుచు నొరులకు, ఫలియింపనిరాజసంబు పనియేమిటి కీ 
యిల కేలబూచిరాజస, మలవడం గొజమాలినట్ల యౌభళకందా. 160 
-మదీయము 
. పుడమిపతు లర్షు లర్థం బడిగిన నది నృపులు కయ్య మడిగినం గడుం గి 
ద్వడి భయభీతులు శరణం, బడిగిన నిచ్చుటయె ధర్మమనిరి మునీంద్రుల్‌. 161 
-పురుషార్థసారము 
. ఎంతెంత గలుగురాష్ట్రం బంతంతియ రాజు పెద్ద యగును గావున దే 
శాంతరము లొత్తికొనుట ని, తాంతము ధర్మంబు గాదె ధరణీశులకున్‌. 162 


-నీతిసారము 
. దురమున మరలక యునికియుం 
ఒరంగంగ ధర్మమున బ్రజలం బాలించుటయున్‌ 
ధరణీసుర శుశూషయుం 
బరమ (శ్రేయస్మరములు పార్థివుల కిలన్‌. 163 


. క్రితిపతిగేహ మభేద్యో. న్నతిమత్రాకారయుతము నానాశప్రో 
ద్యతక రశౌర్యోత్మరభట, తతియుతసతతాభిరక్షితము గావలయున్‌. 164 


128 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


. ఆకారేంగితవిదులును, లోకజ్ఞాలును నవసరజ్ఞులును నవగతతం 
త్రాకులు లగుపణిహారులు, వాకిట నుండంగవలయు వసుధేశునకున్‌. 165 


. పిలువకనగరు సొరంగను, వలవదు నిచ్చలును వచ్చువారి సదాభ్య 
స్తులనైన బిట్టు సొరనీ, వలవ దనవసరమునందు వాంకిటికాంపుల్‌. 166 
-పురుషార్థసారము 
. కొలు వీందగువేళయి లో, నిలువందగు నవసరంబు నియమింపక రా 
జిలు వెడలమి ప్రజ విన్నప, ములు లేకున్నను నశించిపోవును దానున్‌. 167 
-నీతిసారము 
; వలయునమాత్యులు చుట్టం, బులు మూలబలంబు రాజపుత్రులు విద్వాం 
సులు బలసియుండ నిచ్చలు, కొలువుండుదె లోకమెల్లం గొలువంగనిన్నున్‌. 168 
-సభాపర్వము 
. కొలువిమ్ము మాపకడయో, ధులకెల్లను సంధ్యమొద్ద దూతలనుంజా 
రుల సంభావింపుము రా, త్రులం గాంతా భోగతత్పరుండవగుము నృపా. 169 
-ధృతరాష్ట్రనీతి 
. వెనుకదెస నిల్చి కామినీవితతి గొల్వ, దక్షిణంబున సుకవివితాన మమర 
వామ దిశయందుంబొగడెడివందిజనులు,నెదురుగాయకగేయంబులింపుయబెంప. 
-170 
-ముద్రామాత్యము 
. పరిజనులు సుమతులైనను, ధరణీశుండు కుమతి యయ్యుం దాప యయిచనున్‌ 


బరిజనులు కుమతులైనను, ధరణీశుండు సుమతి మైనం దా వెలయం డిలన్‌. 
171 


-పంచతంత్రి 
. క్షితిజనులకుం బరిజనులకు, సతతము టపెగ్గడనె చూపం జనదు ధరిత్రీ 
పతి ప్రెగ్గడయై ప్రెగ్గడం, బ్రతిహస్తునిం జేయవలయు బద్దెనరేంద్రా. 172 


మడికి సింగన 129 


సకలనీతి సమ్మతము 


. ధనధాన్యవాహనములెడం జన వీందగుంగాని యొట్టిచనవరి కైనన్‌ 
వనితలయెడ భూప్రజయెడం జనవిచ్చుట బుద్ధిగాదు జనపాలునకున్‌. 178 
- నృపరాజ్యాంగములం దొక, విపరీతాంగంబ రాజ్య విభవము జెజుచున్‌ 
నృపమంత్రులకును భేదము, చపలస్థితినాదవ సకలజగముం బొలియున్‌. 174 
-బద్దెననీతి 
. సమబలుండును మర్మజ్ఞుండు, సమరాజ్యసమన్వితుండు సదృశోద్యముండున్‌ 


సమధనుండై నభటుం బతి, సమయింపందేని తాన సమయు నతనిచేన్‌. 
175 


-పంచతంకత్రి 
తలవర్గము సామంతుల, బలముల కగ్గలము గలన్భపాలున కొప్పున్‌ 
బలిమి పెఅకుమతి కాజ్ఞా, బలసంపద కెంతదవ్వు బద్దెనరేంద్రా. 176 
-బద్దెననీతి 
. ఏమిపనిం బంచునొకొ న, న్నేమిట నలుగునొకొ యంచు నెప్పుడు దనయా 
జ్ఞామహిమ కులుకుచును మది, సామంతులు గలిగిరేని జనపాలుండగున్‌. 177 


. రాజులసమ్మతిం దరతరంబుల (ప్రాంతల భక్తియుక్తులన్‌ 
రాజితశస్త్రధారులం బరాక్రమవంతుల నషప్రమత్తులన్‌ 

భోజన హేమవస్రపరిపుష్టుల హృష్టుల నైనవారింగా 

నోజ నొనర్పంగా వలయు నొద్దను బాయక యుండ భృత్యులన్‌. 178 
. చేరంగ నీరు మున్ను దమచే మృతిలిబొందిన వారివారి ము 

న్నీరసమెత్తి మన్ని కొజ కిష్టతందాల్చిన వారి బన్నముల్‌ 

కూరగంబడ్డవారిం దమకుం గడుభక్తులు గానివారి ఘో 

రారుల దిక్కువారి ననయజ్ఞు లనందగువారిం బార్థివుల్‌. 179 


. అదంపగలంతియ బానసి, యొడలంటుట వైద్య మొద్ద నుండుట తనకుం 
గుడువంయగం బెట్టుట యనుపను, లడరంగ నాప్తలనెపంచు నధిపతి సుమతీ. 180 
-పురుషార్థసారము 


130 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


గి. ఎవ్వండభ్యంతరస్ట్థుల నెడలుచేసి, మిగుల లాతులం జేరంగం దిగుచుందగిలి 


వాండు వారలచేం జెడు వలను దప్పి, యలుక గృధ్రముం డనురాజునట్ల. 
పొలియు. 181 


ఆ.వె. దీనికొణకుం గాదె తివిరివంశజులైన, నేలికొంద్రు రాజు లేల యనిన 
మానుగాంగ నాదిమధ్యావసానముల్‌, వార లొక్కరీతివారు గాన. 182 
ఆ.వె. ఎవ్వండొద్ద నుండ నేపార సితపక్ష 
చంద్రకళయుంబోలె సంతతంబు 
వెలయ రాజ్యలక్ష్మి వృద్ధిం బొందుచునుండు 
నతండ ( మంత్రివర్యుల దవనిపునకు. 183 
-పంచతంత్రి 
క. ఆయతమతి నుతసప్తోో పాయంబులు దెలియవలయుం బతి సామము ఖే 
దాయతి దానము దండము, మాయోపేక్షేంద్రజాలమార్గము లెల్లన్‌. 184 
-కుమారసంభవము 
క. భువి నాన్వీక్షకి మిళితా, ర్థవిదుండై దండనీతి ద్రయి యనువిద్యం 
'బ్రవణుందయి వార్త లోక, వ్యవహారము సూచి యెజుంగవలయుం బతికిన్‌. 
185 
-పురుషార్థసారము 
గీ. రాజు వార్త సకలపరిరక్షణంబు, సేయకుండిన లోకము జీవశవము 
అట్టిజగదేకరక్షణ మాచరించు, మానవేంద్రుం డనన్యసామాన్యుండరయ. 186 
-కామందకము 
క. విద్యాచతుష్టయం బన, వద్యచతుర్వర్ల్గఫలము వసుధేశునకున్‌ 
హృద్యచతుష్టష్టికళా, విద్యలు రాజ్యోపభోగవిహితఫలంబుల్‌. 187 
-పురుషార్థసారము 
క. నరనాయకుండు మధుకర, పరభృతకలహంసబర్థి పన్నగబకసూ 
కరకంకసముత్మరముల, చరితంబులం దెలియవలయు జననుతచరితా. 188 
-మార్మండేయము 


మడికి సింగన 131 


సకలనీతి సమ్మతము 


. వ్యయము నార్జవంబు దయయు హింసయు బొంకు 
నిజముం దియ్యందనము నిఘ్టరంబుం 
బలువు రిష్టజనులు గలిగి యారయం బత్య 
రమణివోలె నుండు రాజనీతి. 189 
-పంచతంకత్రి 
. ఎందును నాయాసమునకుం, బంద యయినవాండు సిరికిం బాత్రుం డగునే 
మందరగిరి మోవండె గో, విందుడు మును లచ్చికొజకు విబుధు లెజుంగన్‌. 
190 
-నీతిభూషణము 
. బలిమియుం గలిమియుం గలిగిన,నలముమతీ తెగువవలయు నవనీశునకున్‌ 
దలపోసి చూడవలదా, బలవాచాప్పథివి భూమిపాలుర కెల్లన్‌. 191 


. వసుధాధీశుండు దుర్ద్ణయ, గసమస చెడి ఖడ్గ ముడుగం గార్యముసెడుం దా 


విసుగు సిరి వీరభోజ్యా, వసుంధరా యను పురాణవచనము వినవే. 192 


-చాటువు 
. అపరాధులయందును శాం 
తిపరత్వము మతియు వలయు తెజం గది యేలా 
నృపులకు నలవడందగ దను 
కృప కృపయో దానం దొంటికీ ర్తియుంజెడదే. 193 


ఆ.వె. కీడు సేయువానికిని మేలు సేయుట, మునుల గుణము గాక జనులనెల్లం 
బ్రోచువాండు కల్లరుల నాజ్ఞ వెట్టుట, యాగపశు విశసనమట్లు గాదె. 194 


గీ. రాజ్యకంటకతతిలోన రాజవిభుండు 
చాలముఖ్యుని వధియించి శాంతిపజచి 


132 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


సామదానంబు లొనరించి సత్వరముగ 
ఛిద్ర మంతయుంబరిపూర్తి సేయవలయు. 195 
-నీతిసారము 


2 


. కన్నగాండ్రును జూదగాండ్రు తెక్కలికాండ్రు నాటవికులు (పొలవరులు)తగవు 
సెప్పెడిపురుషులు నప్పిచ్చుచో వడ్డి యడరునం గొని నొంచు నొడితరులును 
జనటాయగాండ్రును జనవరి లెంకలు రాష్టకంటకులు వీరల నృపాలుం 
డెపుడు మాన్పక సాగనిచ్చినం గన్నంబు వెట్టియుం గల్లలం బెనిచి తెరువు 


గీ. లడచియును బక్షమాడియు నప్పువోర 
ద్రుంచి చనియు నల్పుల నదలించి తినియు 
లంచములు గొప్ప ధర యెల్లం బాడు గాదె 
క్లేశసంసారభవనాశ కేశవేశ. 196 
-మదీయము 


క. వీ డని విం దని దా గని, యోడక లంచంబు లనియు నుచితం బని చెం 
డాడిన చనవరిచే నిల, పా డగుం (బ్రజవిన్నపంబు పతి వినకున్నన్‌. 197 
-పురుషార్థసారము 

క. న్యాయంబు దొడరి వివిధో, పాయంబుల నర్ధముల నుపార్టింపుము భూ 
నాయక రాజ్యవిఘాతము , సేయునరుల నెలింగి చంపం జెరుపంగవలయున్‌. 


198 
-ధృతరాష్ట్రనీతి 
గీ. మాలకరి పుష్పములు గోయుమాడ్మి తేంటి 
పువ్వుందేనియం (గోలెడు పోలి నెదురు 
గందకుండం గైకొనునది కార్యఫలము 
బొగ్గులకుం బోలె మొదలంటం బొడువంజనదు. 199 
-విదురనీతి 


మడికి సింగన 133 


సకలనీతి సమ్మతము 


క్త పెక్ళండ్రు జనులు నేరమి, యొక్కటం జేసినను వారి నొకమథిం గినియం 
జిక్కరు గావున నేర్చున, నొక్కొకరిన పాపి శిక్ష యొనరింపందగున్‌. 200 
-నీతిసారము 
గీ. పతి యథావిధి దండసంపన్నుండైన, వెసం ద్రివర్గఫలంబును వృద్ధిం బొందుం 
గాక యున్మార్గదండనకర్మశమున, మునుల కైనను గోపంబు మొలవకున్నె. 201 
-కామందకము 
మ. స్థవిరుం డైనను బాలిశాత్ముం డయినన్‌ స్వర్గస్థుండైన న్మహీ 
ధవుం డాత్మోదృవహీనుం డయిన మతిమాంద్యం బొందినన్‌ భూమికిన్‌ 
ధవు(డై యుండక నిల్చినం జెడు సముద్యద్రాజ్యసంపత్తివై 
భవ మేకక్షణమాత్రమంద సచివ ప్రాధాన్యశూన్యస్థితిన్‌. 202 
-ముద్రామాత్యము 
క. జనపదములెల్ల మంత్రికిం, జనరామింజేసి నృపతి సచివులం బోలెన్‌ 
వినుతగుణాఢ్యుల దేశం, బున కధికారులుగం జేసి పుచ్చంగవలయున్‌. 203 
-నీతిసారము 
. ఎవ్వం డేపనివెంట నేరీతి నేర్పరి, వాని నియోగింప వలయు నంద 
హితుండు విశ్వాసియుమతిమంతుండును నగు విప్ర నమాత్యుంగావింపవలయు 
శక్తియుక్తులు గల్లుసద్భ టావళిచేత, నంగసంరక్ష సేయంగవలయుం 
(బ్రజందల్లి పాటించుపగిది భూజనముల. ననుదినంబును దాన యరయవలయు 


2 


గీ. నర్ధ మార్జింప నోపిన యట్టివారి 
నాజిశూరుల నీతిజ్ఞు లైనవారిం 
బాపరహితుల హాలికబంధుజనుల 
నరసి ప్రోవంగవలయుం౦ దా నవనివిభుండు. 204 
-పద్మపురాణము 
క. ధనలుబ్బుల ('ముచ్చులం గూ, ర్పనివారిని బగజివలనివారిని ధృతి సా 
లనివారిని దుర్దనులను, బనుపవు గా రాజకార్యభారము దాల్బన్‌. 205 


134 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


క. ఉపధాశుద్దులం బాప వ్యపగతబుద్దుల వినీతివర్తుల సములన్‌ 
సుపరీక్ష నియోగించితె, నిపుణుల నర్జార్జనాదినృపకార్యములన్‌. 206 


క. చోరభయవర్దితంబుగ, ధారుణి రక్షింతె యధికధనలోభమునన్‌ 
జోరుల రక్షింపరు గా, వారలచే ధనము గొని భవద్భృత్యవరుల్‌. 207 
-సభాపర్వము 
క. అధిపతి యెవ్వనిం దోరపు. టధి కారము మీందంబెట్టు నతం డుర్వరలో 
నధమకులజాతుందైనను, నధికుం డగు నుతల కెల్ల నాకర మగుచున్‌. 208 


క. దుష్టైనన్ఫపతి పరిజన, శిష్టతచే సేవ్యుం డవును శిష్టుం డయ్యున్‌ 
దుష్టపరిజనము గూడినం , గష్టుం డగు సర్పకలితఘనశాఖిగతిన్‌. 209 

ఆ.వె. అధికుం డై నవాని నతినీచతర మైన, యట్టిపదవిం దెచ్చి పెట్టు టెల్ల 
వర్ణనీయమైన వరశిరోరత్నంబు, కాలం గట్టినట్లు కాదె తలంప. 210 


చ. తగనిపదంబునం దిడునదక్షత రాజున కుండుం గాక యా 
జగమున నీతిమంతుం డనం జాలినసేవకుం డుండకుండునే 
తగరముమీందం దెచ్చి నిరతం బగురత్నముం గీలుకొల్పంగా 
వగచునె రత్న మట్టిపనివానిది దోషము గాక యారయన్‌. 211 


ఆ.వె. ఎచటనుండి లేఖ యేతెంచెనేని య, నాదరంబు సేయు టసుచితంబు 
సంధివిగ్రహాదిసకలకార్యంబులు, తెలియు టెల్ల లేఖవలనం గాదె. 212 


క. ద్వారములను నాయుధహయ, వారణనిలయములయందు వసుతం త్రవ్యా 


పారములందును హితులను,భారకులను నిపుణమతులంబనిగొనవలయున్‌. 2183 
-పంచతంత్రి 


మడికి సింగన 135 


2 


సకలనీతి సమ్మతము 


. మండలమె యుర్విపతులకు, భండారం బందుం దప్పి పాతిక గొనినన్‌ 


భండాగార ద్రోహుని, దండించినయట్ల పజపందగు నధికారిన్‌. 214 
-పురుషార్థసారము 


. పరదేశి ధన మబ్బం బాజిపోవంగంజూచు విప్రండు ధన మీండు వెరవులేమి 


క్షత్రియుం గోపింప ఖద్దముంజూపుం జుట్టముం జనవరియునోడరు భజింప 
చెలి రాజనంగ నాజ్ఞ నిలువండు కడుంజిర సేవకుండును దప్పు 'సేయుందజచు 
పిసిండియర్ధ్థము రాతిపెడనార యుపకారి పూర్వోపకృతియ చూపుచు నటించు 


ఆ.వె. మూరు నరకపాత్రముగ ననర్థముంజేయు, దుష్టు సేయు నెల్లదు తరిములును 


గాన నిట్టివిధము మానవులకు నధి, కార మీగి వెరవుకలిమి గాదు. 215 


చ. వెలువడు గ్రేడిబట్టగను వేగమె తోడనె పుట్టు వైరమున్‌ 


బ్‌ 


జలమును లోభమున్‌ వడియు జాద్యము దంటలు రెంటమాటలున్‌ 

బొలుచరిగొంటుచందములు బొంకులు అంకెలు వట్టీటిచ్చలున్‌ 

మలకలు వృష్టితోపులును మర్మము లెన్నుచుందప్పులాడుటల్‌. 216 
-నీతిసారము 


. ధారుణిపతి దనప్రజందా, నారయకొరుం బంచెనేని యర్థము దనకున్‌ 


జేరదు ప్రజరిత్తయ చెడు, నారయ నధికారి తనకు నగ్గలికుం డగున్‌. 217 
-పురుషార్థసారము 


| సొమ్మురాజులు గొన్న సుంక మెక్కించినం బరదేశిసరకులు సొరకు మనుట 


వణిజులు దమయంత వలసిన ధారణ సేయంజూచుట ప్రజంజెలిచికానుట 
తులలు తూములు పాటి నిలువక సాగంగ నిచ్చుట ముచ్చిమికియ్యకొనుట 
కల్ల దులాయించి మొల్లంబు వెడసూజగొనంగ మాన్పమి దాన కొనక చెడుట. 


ఆ.వె. కాన నృపతిలోభి గాక పేదలంబ్రోచు, తలంపు గలిగి బేలుందనము విడిచి 


తగనివారియందు దాక్షిణ్య మొల్లక, యరయవలయు గూఢచరులవలన. 218 


136 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


ఆ.వె. ఒకండు గొన్నసరకు లొకచాయ నెక్కిన, నెక్కుటెల్ల రాజు లెలింగికొనిన 
కొంచెమైనవెలకుంగొన్న వస్తువులను. గొన్న వెలయెయిచ్చికొనంగందగును. 219 
క. చనవరులు నాయగాండ్రును, బెనచినం జెడకున్నయట్టి బేహారంబుల్‌ 


వినికిం గలరాజు వారలం బెనుపక యుండంగ నాజ్ఞ పెట్టంగవలయున్‌. 220 
క. దాయల బంట్లం జోరుల, రోయుచుం దృష్టేంగితము లెటుంగుచు ఘనులై 
రేయునుబగలుం దలారులు, పాయక తిరుగంగవలయుం బట్టణమెల్లన్‌. 221 


ఆ.వె. ఎంత వొదలియున్ననేరండములు జీలుం. గులును దారుకృత్యములకు నగునె 
యితరు లెందరైన నేలిక కధికులై. చేయుపనులు పూని చేయంగలరె. 222 


ఉ. చాల నభీష్టముల్‌ దనవశంబుగం జేయు నయోగ్యులైన నె 
మ్మేలు దలంచి వారియెడ మిక్కిలియర్శిలి సేంత నేర్చగున్‌ 
గాలపువేంటకాండు రుషకాంక్షం గదా యుదకంబుమీందటన్‌ 
దేలుచు బెండుపై నిలుపు దృష్టియుం జిత్తము నాదరంబునన్‌. 223 
-నీతిసారము 
క. హలికులం బరివారము నె, గ్గులుపణపక తగినవడ్డి గొని నడపికొనం 
గలవణిజుండు తనభూమిం,గలుగుట యది పసిండి చేర్చుకలిమి నృపతికిన్‌. 224 


క. హీనులకుం గర్ష్నకులకు,భూనుత ధాన్యంబు బీజమును వణిజులకున్‌ 
మానుగ శతైకవృద్ధి న, నూనముగా బుణములిత్తె యుత్తమబుద్ధిన్‌. 225 


గీ. నలిగి పరపం క్షిం బొందిన నరుల నోలి 
ఖీతచిత్తుల నవమానపీడితులను 
అభయ మిచ్చియు నీందగునర్థ మిడియుం 
బ్రియముంబల్మియుందగ నాదరింపవలయు. 226 
-సభాపర్వము 


మడికి సింగన 137 


సకలనీతి సమ్మతము 
క. సమయముల రంతు పరివా, రముమత్తు నియోగిజనులరాయిడి యరిము 
చ్చిమి (గ్రేణికారయన్నా. యము లేకుండంగం బ్రజల నరయంగవలయున్‌. 227 
-నీతిభూషణము 
క. పరికింప నీతిమార్గము. నరపతులకు నిదియె బహుజనద్వేషముగా 

దొరకొనియెడు లాభంబులు. పరిహరణీయంబు లండ్రు బద్దెనరేంద్రా. 228 
-బద్దెననీతి 

క. ఈ విధమున నీతికళా. కోవిదుం డగుచున్న రాజకుంజరుం డాయుః 
శ్రీ విజయకీర్తిలక్ష్ముల, చే వెలయును రిపులచేతం జెడం డెన్నంటికిన్‌. 229 
-మదీయము 


రాజునకుం గొజుగాని గుణములు 


క. కొండియములు విన్నపములు, దండువ యర్ధార్జనంబు తరుణులె భృత్యుల్‌ 
మండుచు నునికియె లావుగ, నుండెడిభూవిభు(డు ప్రజకు నుత్సాత మిలన్‌. 230 


క. పరదోషకథ వినోదము, పరపీడోత్సాదనంబు బలిమి పర స్త్రీ 
హరణమె సుఖముగ మనుపతి. పరమోత్సాతంబు ప్రజకు బద్దెనరేంద్రా. 231 
-బద్దెననీతి 
ఆ.వె. ఎవ్వరైన దోష మేమి చేసిన నొప్ప, భూవరునకుం జెప్పం బోలుంగాక 
యోజం దక్కిపోయి రా జట్ల చేసిన, కోరి చెప్పంగలదె యేరికైన. 232 


క. ఇలం గరినంబులు విషమం, బులు గంటకమార్గసహితములు నై యొగి ని 
మ్ములం జెందరాక పర్వత, ములపోలిక నుండుం గష్టభూపతుల మతుల్‌-233 
-పంచతంకత్రి 
సీ. అద్భుతాచరణంబు నమితోపకారము బొందియు నితరునిపోల్మి నుండు 
నతం డొనరించిన యతులితకృత్యంబు పరులకృత్యం బని పలుకుచుండు 
నరులపైం బెట్టు లయంబు నొందంగంగోరుం బరంగనాసలు చూపి పనులంబంపు 
సిద్ధికి విఘ్నంబు సేయును బీమ్మట విఘ్నంబు లగుటను వెరవు దెగడు 


138 సకలనీతి సమ్మతము 


గీ. 


2 


ప్రథమాశ్వాసము 
నమితమధురోక్తి యైన నర్థాంతరమున. నిష్టురంబుగ రూపించి నిర్వహింపం 
గపటకోపముంజూపుందత్సార్యవశత. నెటింబ్రసన్నత నొందని నృపవరుండు. 234 


. జీతము గోరి విన్నపముం జేసిన లేచి తొలంగిపోవు న 


త్యాతతవృత్తి నొాండువల నడ్డము సేయుచు నిల్లువెళ్లంద 
ద్భీతి దొజంగనీండు ననుదెంచినదోషము లెన్ను నెన్ని య 
జ్జీతము మాన్చు మాన్ని మతి చేరుట చెట్టంగం జేయు నెమ్మెయిన్‌. 235 


. సరసప్రసంగవేళను, విరసారోపణము సేయు విరసాత్మకుండై 


పరంగ సభామధ్యమునను, నిరసించు నడంచు దుర్వినీతుం డగుచున్‌. 236 


. కులమును శీలము వృత్తము. గలవారల వీడం బల్మంగా నాతనివా 


రలుకమెయి విడుతు రొండెన్‌. బొలియింతురుమానధనము పొలియుటకతనన్‌. 
287 


. కడుబెట్టిదమున నెప్పుడు. వడిపెట్టుచు వెట్టిగొనుచు వధియింపంగాం 


బుడమిజను లతని విడుతురు. విడువంగరాకున్న జనులు విడుతురు సూదన్‌. 
2838 


. తల్లి ప్రజలం దిన్న దైవంబు దొంగైన. వార్ధి మేర దప్పి వచ్చెనైనం 


దప్పిదారి బ్రతుకం దలమగుం [గగ్రూరుండై. రాజు సెజుప బ్రతుకరాదు గాని. 
2౨9 
-కామందకము 


. కొనుచోట నిచ్చుచో గుజగుజ సేయుచుం బ్రజల నెల్లను లేమిపాలు చేసి 


తమ కంచు వాదించి ధారలైనను బోసి ధనము లిడక యర్ధితతులం గుదిచి 
యొడంబాటు సగమైన నిడక కుత్తుక కూరి చంపుచు నాగ్రితజనుల నడంచి 
తేనెలోపలిగూట తెటింగునం బథ్యంబు పలికి లోనైనవారల నడంచి 


మడికి సింగన 139 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. ధర్మ ముడింగి కీర్తి పేర్మియు నొల్లక, పొసంగం బనులు విడిచిబొంకుపలికి 


బ్‌ 


తాన బ్రతుకం గోరుధరణీశుకంటె ను, త్సాత మొకటి వేజె ధరకుం గలదె. 240 


. జీతంబు గిలిబిలిచిలుకలు దూరంబు మహిం జూడ నది పొల్ల వ్రాత కల్ల 


అపరాధములు కోటి నృపుం జంపండనుపాటి మాన్యత వెడవెడమాట బొంకు 
కోపంబు ముమ్మడి కోలాస నలుమడి సత్య మారజ మీగి జమలితొట్టు 
ఆచార మెడందప్పు నాశ్రమ మట్టట్టు దొరతనం బది పూత దురము లేత 


ఆ.వె. చరిత మెల్ల నింద్రజాలంబు తలం పెల్ల, నెల్లి దంబుమాట లెల్ల దంబ 


బ్‌ 


మిట్టి కుమతిం గొలిచి యెవ్వాండు మననోపుం,జిరతర ప్రకాశ శ్రీగిరీశ. 241 
-శ్రీగిరిశతకము 


స ఎట్టకేలకుంగాని యెదిరికి రానీండు, వచ్చినం జూడం డావంకయేనిం 


జూచినముఖమునం జూపు వైరస్యంబు. నేమేనిపనిం జెప్ప నెడన మాన్ను 
ఊరకైనను నుండు దూరఫలం బైన, నుత్తర మేనిచ్చు నూరకియ్య 
కొను నొంటుగాదేనిం జను లేచు దిగ్గన, చెప్పండు నేరమి చిన్న మైన 


ఆ.వె. మేలు చేసెనేని మెచ్చక దోషంబు, లందుం గొన్ని గలుగ నావటించుం 


2™* 


గృతముకీడు లెన్నుం గృపలేనిభూవరుండదియెతింగి తొలంగు టైనలెస్స. 242 
-నీతిసారము 


గ్గ పగలేచిపెట్టు నాపదల నుపేక్షించు, మేలు చేసిన లేంతగాలిం బుచ్చు 


మిన్నక కోపించు మెచ్చెనేనియు నీయం, డడుగుచో విన్నప మాలి సేయు 
బని నాసగొల్పుం దతృలసిద్ధిం దప్పించు, నిష్టురంబులుపల్ము నేర్చు దెగడు 
మర్శంబులాడు. బ్రమాదంబు దొడరినం బోనీడు నిక్కంబు బొంకుసేయు 


140 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


ఆ.వె. మాట లాడనాడ మాన్పించు నడుమన. 'సెజ్జంబట్టుం గొలువుం జేరినపుడు 
వెడందనిద్రపోవు విరసచిత్తుం డైన, మానవేశ్వరుండు మంత్రిసోమ. 243 
-చాటువు 
క. భూపతికి మిత్రవర్గము, ప్రా పైనం గాక భూమిభరణము దలమే 
యోపునె ఫణిపతియును ధర, మోపునకుం గూర్మకుధరములు లేకున్నన్‌. 244 


ఉ. ఆపద కడ్డమై నిలుచు నర్ధసతీజనులందు శుద్ధ మౌం 
గోపమునం బ్రసాదమునం గుందక యుబ్బక నిల్వనేర్చుందా 
నేపను లైన రాజునకు నీడయి తీర్చంగ నోపుం గావునన్‌ 
దేప సుహృజ్ఞనంబు జలధిక్రమరాజ్యమునందు రాజుకున్‌. 245 


ఉ. భూపతి కెల్లసంపదలంC బొందెడుచోట నసహ్యభావమున్‌ 
జూపక కార్యభారమున స్రుక్కక విశ్రమవేళ యైన సే 
వాపరుం డై మహాఘములు వచ్చుపనుల్‌ దొలగించి చెప్పిన 
ట్లేపని యైనం జేయునతం డీప్పితదైవము గాక బంధుండే. 246 


ఉ. వడ్డికి నీంగొనందగదు వాదము సేయంగలేదు వంచనన్‌ 
వెడ్డుచితంబు గాదు పరు వేండినయట్ల ధనంబు నెప్పుడున్‌ 
దొడ్డుగ నిమ్మనందగదు దోషము లెన్నుట నీతి గాదు వె 
ల్లిడ్డనం గొండెముల్‌ వినుట లె గ్లగు మైత్రియ కోరెనేనియున్‌. 247 


వ. అట్టియెడ. 248 
క. సామంతుల కల్పాల్చ్ప గ్రామంబుల నిచ్చి పెద్ద (గామంబులచే 
భూమీశుండు చతురంగ, సోమము బండరువుంబోవ దొరకొనుశుభముల్‌. 249 
-నీతిసారము 
అంగీకరించి విడుచుట 


జ ఎట్టివిషవృక్షమును దాం, బెట్టినయది యగునే పిదపం బెజబుకం దలంపం 
గట్టిండినరు నైనను చే, పట్టిన మతి చెజుపరాదు ప్రభువున కెందున్‌. 250 


మడికి సింగన 141 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. ఒకనిం దొలుత మిగుల నున్నతి కక్కించి 


యతనిం బిదపం జెజుచు టనుచితంబు 
వీంక నెట్టిపాటి విషవృక్ష మైనను 
దానె పెట్టి తానె తగునె చెబుప. 251 


. మును నొక్ళొరునిం గుణయుతుం, డని వానిన పిదప నొప్పండని దూషింపం 


జనదు ప్రతిజ్ఞాభంగం, బునకు న్మది లోన వెఖచుం బుణ్యాత్మునకున్‌. 252 


ఆ.వె. ఇచ్చ మెచ్చి మొదల నెంతయుం గొనియాడి 


బ్‌ 


తివిరి పిదప వానిం దెగదంగూడ 

దట్టిచంద మైన నాతని విడనాడి 

నను గృతఘ్నుం డందు రతండు గాండు. 2583 
-నీతిసారము 


. ఇంక విషప్రయోగపరీక్షణంబునుం దన్మూలం బయినయాత్మరక్షణ 


శయ్యాసనవిహార పరీక్షావిధంబును నెట్టి దనిన. 254 


. పానాశనశయ్యాసన, యానాంబరభూషణాదు లగువస్తువులం 


దూనినవిషప్రయోగము. భూనాథుండు దెలియవలయు బుద్ధిప్రౌఢిన్‌. 255 


“షు హరోదకమజ్జన విమలమూర్తి యఖీలవిషహరమణిభూషితాంగుం డగుచు 


హితభిషగ్వతుందై సుపరీక్షిత్రాన్న, పానములు గొనవలయు భూపాలకుండు. 256 
-కామందకము 


విషపరీక్షాలక్షణము 


. పంచవిధాహారంబులు, వంచన లే కాప్తలయినవారికి మునుం బె 


ట్టించి యది వారలకు జీ. ర్లించిన గుడుచునది ధారుణీపతి పిదపన్‌. 257 
-పురుషార్థసారము 


. భుజగము విషమును బొడగాంచి గూయును, శుకభృంగరాజశారికలు వెజచి 


లలిం జకోరములకన్నులు విరాగములగుం, (గౌంచంబు చాల మదించితిరుగు 
విషదర్శనంబు గా వెసం జచ్చుం గోకిల, గ్లాని జీవంజీవకమున కొదవు 


142 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 
వీనిముఖంబున వెసం బరీక్షితములై, తనరిన యన్నము ల్లొనంగవలయు 


ఆ.వె. జనవిభుండు గుడ బృషన్మయూరావళి, తద్ద ఎహంబునం దుదారలీల 
విడువవలయుంబెంచి వెన దానింబొడగన్నపాముం దనకుం దాన వజచుంగాన. 
258 
-కామందకము 
చ. కొనగొని కొండముచ్చులం జకోరములన్‌ శుకశారికావళిన్‌ 
బెనుతురు భూపతుల్‌ విషము వెట్టినయన్నముం జూచి యోలిం జ 
య్యననవి పెంటిక ల్విడువ నక్షులు మూయంగం గూయు చుండంగాం 
గని కుటిల ప్రయోగములు గాంచుటకై నృపమంత్రిశేఖరా. 259 
-చారుచర్య 
క. అనుభావ్య మైనయన్నం. బనలమునకుం బక్షులకు సమంచితబుద్ధిన్‌ 
మునుము న్నిడి తచ్చిహ్నము, లొనరం బరీక్షింపవలయు నుచితక్రియలన్‌. 260 
వ. అది యెట్లనిన. 
క. నల్లనిపొగలును మంటలం, బెల్లగుం జిటచిటలుం బుట్టుం బెద్దగు నగ్నిన్‌ 
ద్రెల్లిపడి చచ్చుం బక్షులు, మొల్లంబగు నవ్విషాన్నమునం జిత్రముగన్‌. 261 


2 


. నీరు (గమ్ముటయును నీరు దివుచుటయు. వడిం జల్లనవుట వివర్ణమగుట 
విపులచిహ్నంబులు విషవిదగ్ధంబగు, నన్నమునకు నీలి యరయవలయు 
కడుంగాంకతోడంబైం (గమ్మునల్లని నురు. గూరక శుష్మమౌంగూరగాయ 
సంస్పర్శగంధరసంబులం జెడుచాయ మిక్కిలి యగునొండెం దక్కువగుచు 


ఆ.వె. మండలంబుగాంగ నొండొండబుగ్గలు. పొడమి ఫేనపటల మడరుచుండు 
సూర్థ్వగతము లగుచు నొనర రేఖలువాజు. సకలవస్తువుం విషప్రయుక్తి 262 


గి. రసముమీందట నీలవర్ణములు పాలం 
దామ్రవర్ణము తోయమద్యములమీదం 


మడికి సింగన 143 


సకలనీతి సమ్మతము 


బికనిభంబులు శ్యామముల్‌ 'పెరుగుమీంది 
బొదముంబొడవగురేఖలు నడుమనుండి. 268 


. కడుమాడు చిముడు నుడుకుచు. నడగొను శ్యామాయమాన మగు నార్ధంబున్‌ 
గడుకొని శుష్మము లెల్లను, వడిం టబ్రవిశీర్ణంబులై వివర్ణము నొందున్‌. 264 

-కామందకము 
. పరుస నగు మృదులవస్తువులు, పరుసనివస్తువులు మృదులభావము చెందున్‌ 
ఉరువిడి విషదిగ్గకమున. కర మరుదుగ నల్పజంతుఘాతం బొదవున్‌. 265 


ఆ.వె. ఆస్తరణములందు నరయం బై చీరల. ధూమమండలములు దోచుచుండు 


తంతుపక్షరోమతాపరిభ్రంశన, మగు విషప్రదిగ్ధ మైనయపుడు. 266 
. లోహముల మణులయందును. వాహములం గజగురుత్వవర్ల్ణస్పర్శ 
వ్యాహతియును మణి పంకవి, దేహము నుదయించు విషవిదేహం బైనన్‌. 267 


. ఊరకయుండి యల్లనగుచుండెడి నోరును నావలింతలున్‌ 

నేరనిమాటలున్‌ నడవనేరక తాం గడు మైం జెమర్చుటల్‌ 

వారక దిగ్విలోకన మవారితకంపము వేగిరింపు దు 

ర్వారనిజస్థలో ద్యదనవస్థితియున్‌ విషదాయి చిహ్నముల్‌. 268 


. జనపతి యన్నముం బానము, గొనుచోట్లను నౌషధములు గొనియెడుచోటన్‌ 
అనుదినము దత్పరీక్షక, జనములతోం గూడికొనుట సద్భుద్ధియగున్‌. 269 


. విపుల ప్రసాధనంబులు, సుపరీక్షకు లైనహితులు శోధించుటయున్‌ 
సృపపరిచారకు లెల్లన్‌. నృపతికి నీవలయుం గడు వినిర్మలబుద్ధిన్‌. 270 
. హితజనులు పేరి యల్లన. యితరులు పుత్తెంచినవి పరీక్షింపందగున్‌ 
ఇతరస్వజనపరీక్షిత, పతింగడు రక్షింపవలయుం బరమాప్ప్తులకున్‌. 271 
-కామందకము 


144 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


క 


బ్‌ 


. పరనృ్భపతులు పుత్తెంచిన, పరవస్తుచయంబు ముట్ట వలవదు విషదు 


స్తరమంత్రయంత్రమాయా, పరిశుష్మాస్సదము లగుటం బార్థివుందర్ధిన్‌. 272 
-పురుషార్థసారము 


. తనయెొజుగువాం డొనర్చిన. తనయెలణింగెడి వాహనములు తగు నెక్కంగాం 


దనయెజుంగని మార్గంబుల, ఘనసంకటమార్గములను గా దరుగంగన్‌. 273 


. ఇతండు వంశక్రమాగతుం డితండు హితుండు 
ఇతండు దుర్దనుండనుమతి నెజబుకపజచి 
సుజను లగువారి సత్మృపం జూడవలయు 
నెపుడు నాసన్నవర్తుల నృపవరుండు. 274 


. కూరులను దుష్టదోషుల, భూరినిరాకృతుల నకృతపుణ్యులం బతిదా 


దూరమున విడువవలయును, వైరిసమీపమున నుండి వచ్చినవారిన్‌. 275 


3 కేవలవాత్యాహతమును, భూవిభుం డన్య ప్రభేదము నాతురమున్‌ 


నావికపరీక్ష లేకయె, నావం గరం బెక్కంజనదు నయమార్లమునన్‌. 276 


. జనపతికి గ్రీష్మదినముల, జనశోధితనక్రమీనజాతాంతర మై 


ఘనతటలేఖాస్థితహిత, జనచంక్రమణమగుజలము నను విహరింపన్‌. 277 


. గహనములు విడిచిశోభిత, బహిరుద్యానములలో నృపాలకుడా వయో 


విహితసుఖభోగలీలను, విహరింపంగవలయు సమద విమలాత్మకుదై. 
278 


. మృగయోచితవనభూమిని, మృగయాగతి లక్ష్యసిద్ధి మెయికొనుకొజకై 


జగతీపతి సువినీతము, లగుహయములు జాడలాగ నరుగంగవలయున్‌. 279 


. తల్లిం జేరంగంబోవుతటథి నైన భూపతి, భవనశోధన మొనర్పంగవలయు 
నెక్కడి కేంగిన హితు లైనయాయుధహస్తులు చుట్టురా నరుగవలయు 


మడికి సింగన 145 


2 


సకలనీతి సమ్మతము 


సంకటగహనభూస్థలి నిల్వం బోలదు ధూళి సల్లెడు పెనుగాలి నయిన 
విపులధారాసారవృష్టి నత్యాతప, ఘీరాహమున నంధకారరాత్రి 


. స్వస్థుందై యుండి యెరుగంగం జనదు మజియు 


విర్ణమంబుం బ్రవేశంబు నియతమేని 

రాజపథము జనులం జేరంగనీక 

యధిపుం డావిషృతోన్నతి నరుగవలయు. 280 
-కామందకము 


. జంణుల ల న యి అర్హ కా లం 
నలక్ష్మికి ధనలక్ష్మి కి, ననుపమ మగుధర్మలక్ష్మి కాత్మయ మూ 


బవి యాత్మరక్ష మటువక, జననాథుండు సేయవలయు సతతము ప్రీతిన్‌. 281 


. ఏపున యాత్రోత్సవములం, బైపడి భూజనులు దట్టపడి యేవేళం 


భూపాలుం డందు సరగున, నోసియుం బై (౯బడంగవలదయు క్తంబైనన్‌. 282 


. కంచుకోష్టీషముల్‌ గలవర్ష ధరకుబ్ద, కైరాతవామనుల్‌ చేరి కొలువ 


సముచితమ్ముగను రాజన్యుం డంతఃపురో, ర్వీతలంబున విహరింపవలయు 
విత్తజ్ఞులును శుద్ధచిత్తులు నగునట్టి, సచివు లింపుగ నరేశ్వరు జేరి 
శస్తాగ్నివిషవివర్ణనముగ నొయ్యన, నర్శవాక్యమ్ము లొనర్పవలయు 


ఆ.వె. నంతిపురములోన నధిపతి యున్నప్పు, డచటం బాయకుండు, నాత్మసైన్య 


మతనిం జేరి మిగుల నాయితమై నిల్చి, చెలంగి రక్షణంబు సేయవలయు. 283 


ఎనుబదియేండ్లపురుషులున్‌, దనరంగ నేంబదులసతులు తనగ్భహజనులం 


దనరము నవరోధవధూ, జనచిత్తము లరయవలము జనపతి నగరన్‌. 284 


. లలితమంజులవిమలాంగలతలు వెలుంగ 


సూక్ష్మవస్తాభరణమాల్యసుభగ మూర్తు 
లగుచు వారాంగనలుమన్మథాస్త్రలీల 
బలసి కొలువంగవలయు భూపాలమదను. 285 


146 సకలనీతి సమ్మతము 


ప్రథమాశ్వాసము 


స్ప జటిలకుత్సితముండజనులసంసర్గ్లము, బాహ్యదాసీజనబాంధవంబుం 

జేర నంతపరిచారజనంబుల, కొదవక యుండంగం బదిలపబచి 

వెడలెడునప్పుడు వెనం జొచ్చునప్పుడుం, దనర నాభ్యంతరజనము లెపుడు 

ద్రవ్యముం బనియుం దద్ద్వ్వారపాలకులతో నెమ్మి నెటింగింప నాయతి సేసి 
గీ. యంత్యకాలమయాతురుం డైనయతనిం 

దక్క ననుజీవి శుభమ కాందలంప వలయు 

సర్వజనులకు నాతురజనుండ గురుండు 

దప్ప దనుపల్కు భూపతి దలంపవలయు. 286 
ఉ. స్నానవిలేపనాభరణచారుసముజ్జ్వలగాత్రుండై శుభ 

స్నానము నాత్మదత్తవసనస్ఫుటమూర్తియు నైనదేవులన్‌ 

స్థానము చేర్చివారి సదనంబుల కేగక చేయుచున్నిజా 

ధీనమనస్స్కుండై సతుల తీపులు నమ్మక యున్న్మి యొప్పగున్‌. 287 
సీ భద్రసేనుండు నిజపత్ని యింటికింజన నతనితోం బుట్టువ యతవిం దునిమెం 

దల్లిమంచముక్రింద నల్లన యడంగి తాం, బుత్రుండ కారూషుం బొడవడంచె 

లాజలు విషమున నోజించి తేనియ, యని కాశిరాజుం దద్వనిత యడంచె 

గరళాక్తమేఖలాఘనమణి సౌవీర, భూపు వైరంత్యు నూపురముచేత 

జాతుషీశస్తంబు జడయందు నిడుకొని, రమణియొక్కత విదూరథుం జంపు 
గీ. టెటింగి నమ్మక సతియింటి కేగంజనదు 

కరలి శత్రులపయిం బ్రయోగింప వలయు. 


క. కైటభరిపునకు సురవర కోటీరతటాగ్రరత్నకుట్టిమకురువిం 
దాటోపకిరణరంజిత, పాటలితవిరాజమానపదపద్మునకున్‌. 289 

గద్యము. ఇది శ్రీనరసింహ ప్రసాదలబ్ధకవి తావిలాసభారద్వాజసగో త్రాయ్యలార్య 
పుత్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతం బైన సకలనీతిసమ్మతం బను 
ప్రబంధంబునందుం గవిత్వగుణవిశేషంబును, నీతిశాస్త్రప్రశంసయు, 


మడికి సింగన 147 


సకలనీతి సమ్మతము 


రాజ్యాంగప్రధానంబైన దుర్గరక్షణంబును, రాజునకవశ్యక ర్తవ్యం బగు నాజ్ఞా 
పాలనంబును, బ్రజాపాలననియమంబును, రాజగుణావగుణవిశేషంబును, 
దద్భంధువివరణంబును, నంగీకృతపరిత్యాగంబును, విషప్రయోగపరీక్షణం 
బును, దన్మూలం బైన యాత్మరక్షాశయ్యావిహారాదిపరీక్షావిధంబును నన్నది 
ప్రథమాశ్వాసము. 


148 సకలనీతి సమ్మతము 


శ్రీ 
సకలనీతిసమ్మతము 
ద్వితీయాశ్వాసము 


శ్రీ మద్రామాచలనగ. రీమంటప హేమకుంభరిపుభయదగదా 
తామరసశంఖచక్ర, క్షేమంకరకరచతుష్క కేశవనాథా. 290 


వ. దేవా చిత్తంబున నవధరింపుము. 291 


కరణికపునీతులు 
క. మంత్రికి నధికారమునకు. దంత్రమునకు వలయుపనులు దప్పక కార్యా 
మంత్రణముసేయం గరణము, మంత్రి యనంబరంగు నతండు మనుజేశనకున్‌. 
292 
క. కరణము రాజగ్భహంబున, కరయంగా రత్నదీప మగు విజ్ఞాన 
స్ఫురణమునం బరులతమములు, కర మరుదుగంబాప నొప్పుకరణం బగుటన్‌. 
298 
క. ఆయవ్యయములచిక్కులు, పాయంగాంజేయం గవిలెపట్టున మాత్రన్‌ 


ధీయుక్తి నున్న రూపమ, చేయుచుం గరణంబు ప్రజలచేం బొగడొందున్‌. 294 
-నీతిసారము 


స్ప ఆయవ్యయంబులయాజాడ లూహించి. యాయాయివర్లువు లమర నిలిపి 
పురుషవర్గువు లోలి పరికించి నెజసులు, దప్పిపోవకయుండ నొప్పుదీర్చి 
యవనీశువ్రాలాకుఠవిణలం (గ్రితచొప్పు, కవిలెసంప్రతులను గలుగ నెటింగి 
వరుస నాయవ్యయవాచనంబులు, వ్రాసి, వడినెత్తుటావర్గువులకుC బాటి 


మడికి సింగన 149 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. గాంగ నిర్ణయించి కలతరుగువుపొత్ర, తెలిసి ధాన్యరొక్కములకు నిలువ 
పేరుబడియుం దెలుపం బెద్దయు నేర్చుట, కరణికంబు ధాత్రిం గందమంకి. 295 


గీ. వ్రాయందేని మజచె వైళమె కవిలెలో, గీయందేనిం జెటజిచె గీసవలన 
నిట్టి ధాన్యవివర మెల్లయు నెబుంగండేం, గరణ మనరు వానింగందమంత్రి. 296 


సీ సరులుగ్రుచ్చినయట్లు వెరసులు చక్కంగావిశద మయినలెక్క వెసగనిడుచు 
నెలమి నేకస్థానములు దశస్థానముల్‌ చెదరిపోవకయుండం జిరువపుచ్చి 
తలంపులో మజవక తరవాయి దప్పక కుజుచలు ద్రొక్కక కుంటువడక 
యెదిరివారు వినంగ నెన్నక బలపంబు మోపక పెనువేలు దాంపుగొనక 


గీ. తెలివిపదంగూడితలయపులోపలను వెరసు. నిశ్చయముచేసి వ్రాయంగనేర్చునతని 
గణితశాస్ర్రజ్ఞు లిల మేటికరణ మండ్రు, మంత్రిమందార యబ్బయమంత్రికంద. 
297 


సీ పదియంకనంబును బడభుజ చేతప్పు దెలిహంసపదముతోం గిలుము కత్తి 
తుడుపు తద్ద్విగుణంబునెడల నిద్దజివ్రాలు నిరుఘంటలిభీతంబు విరసపత్రి 
షత్రిక తుడుపులోపలిసంజ్ఞ భుజలెక్క తక్కువెక్కువగాక చక్కనిడుట 
లలివర్గుజాడలోం గలిగి వెరసులలోం దగులకుండుటయందు మిగులనుంటం 


గి. గలుగులెక్కలుమాజుగవెలయుజాడ, వర్గువులు గూర్చినెడలను వ్యయము డించి 
నిలువ సేసినసందులు నెరయ నెజుంగు, కరణ మెంతయు నేర్పరి కందమంత్రి. 
298 


సీ దొరలు ప్రజలు బంట్లు తొల్లిటిరీతిన కడమజీతవహియు మడుసువడిన 
మనవిం జెప్పంగంజేరం జనుదెంచునప్పుడు పరుసందనము లేక విరసపడక 
మన్నన దప్పక మధురోక్తు లుడుంగక కవిలెలోపల వ్రాంతకందు వెటింగి 
తరము దెలిసి వానిం దగిలెడుపని దీర్చి వీంకతోం దానట్లు గాకయుండం 


150 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


గీ. బొరసి గాదెయు ముడుపును బొరయుంబోక 
యాయవంచన మొదలుగాం జేయ కుడిగి 
యేలినాతనియందుల హితవు గలిగి 
మనెడునాతండు కరణంబు మం|(త్రికంద. 299 
-మదీయము 
క. ధరణీశుసొమ్ము ప్రజలన్‌, బొరయింపక ప్రజలసొమ్ము భూపతియందున్‌ 
జొరనీక రెంటనుం దాం, బొరయక యున్నట్టి కరణమునకున్‌ సరియే. 300 


క. కరణంబుకొడుకు ముందట, కరణిక ధర్మంబునందుం గడుం గుశలుండై 
ధరణింగలవిద్య లన్నియుం, బరువడి నెజుంగంగవలయుం బని లేకున్నన్‌. 801 


మ. శకకాలంబును వత్సరంబు నెల పక్షంబున్‌ దిథిన్‌ వారము 
న్నొక దేశంబును దాని నేలువిభు నయ్యూరుం నిజస్థానమున్‌ 
సకలార్థంబును నామనిశ్చయముగా సాక్షీ సమేతంబు వ్రా 
యక కాదంబరివ్రాల వ్రాయుకరణం బజ్ఞాని గాకుండునే. 302 
-నీతిసారము 


వాయసము - కరణము 

స్స్‌ అలఘుచిత్తుండు లఘుహస్తుండునై పెక్కులిపు లభ్యసించి యేలికకు మిగుల 
ననుకూలుండై చెప్పినన్ని కార్యంబులు మఖువక వ్రాసి సమ్మతిగం జదివి 
అవసరోచిత భాషలందుం బ్రవీణుండై సమ్ముఖంబున నిల్చి సమయ మెటింగి 
కొలిచి గోప్యంబులు వెలికిం జిల్మంగనీక జాతియు నీతియు శౌచగుణము 


గీ. తగవు వినయంబు హితము నుదారతయును, గలుగుగణికుని నానతాకులకునేలు 


నృపతిరాజ్యంబు పూజ్యమై నిక్మిదెసలం గీర్తియును బెంపుంజెందును గేశవేశ. 803 
-మదీయము 


మడికి సింగన 151 


క. 


క. 


2 


సకలనీతి సమ్మతము 


చేసేత నందియిచ్చిన, వ్రాసినయప్పుట త్రిబంతి వ్రాసిన నొంటన్‌ 
వ్రాసిన నీనెం జుట్టిన నాశమగున్‌ గార్య మండ్రు నరనుత వినవే. 304 


తగదు తుడు పిచటం దప్పని, తగదున్నది దలంప నంబు తగ దిరువుటయున్‌ 
దగదు తగదెపుడుం జెప్పంగ, దగదు తలన్‌ వ్రాల్సివ్రాయందగ దాలేఖల్‌. ౩05 
-చాటువు 
వాచకలక్షణము 

. వెనుకకు బోక హాయనక వేసట నొందక బంతి బంతిలో 

బెనంపక కానమిం బ్రమసి బెగ్గిల కెంతయు మున్ను సూచుచున్‌ 

గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేకచిత్తుండై 

యనుపమభక్తితోం జదువునాతని వాచకు లండ్రు సజ్జనుల్‌. 306 


. ఊరక మురియక యుబ్బసం బందక వెజవక దేహంబు విటిచికొనక 


నిదుసునం బెట్టక నిప్పోటమునం బోక తరవాయి దప్పక తడవికొనక 
యక్షరస్పష్టత యన గీత నష్టత గాకుండ నర్ధంబు గానంబడంగ 
నయ్యెరసంబుల కనురూపముగం బెక్కు రాగముల్‌ ఫణితులు బాగుపుట్ట 


. చెజకు కొననుండి నమలినచెలువు దోంప, నంతకంతకు వేడుక యతిశయిల్లం 


జదువుచున్నారు వీరలచదువుం బోలం జదువు లేదనిపొగడిరిసభికవరులు. 307 


. వడంకక నిక్క కీయనక వ్రాలక తోలక తూలిపోక సం 


దడింబడ కెన్నికోక గతి దప్పక తుమ్మక దగ్గులేక వెన్‌ 

బడ కటు వెక్క కుబ్బక నెపం బిడ కంజక వంజ గాక రం 

గుడికి పఠింపంగావలయు నో పటువాచక మెట్టిమేటికిన్‌. 308 
-పురుషార్థసారము 


152 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


బ్రాహ్మణాచారము 
క. అమరంగా శౌచము మూ, త్రములు ప్రవర్తించునపుడు తమతమశాఖో 
క్తముం జేయువలయు భూసురు, లమలినమతి నల్పమైన నధికంబైనన్‌. 309 


క. ఆచారం బెజుంగంగ వి, ద్యాచితసంపత్తి వడయునది యాత్మహితం 
బాచారవృత్తి ద్విజతతి, కాచారము లేని విద్య యది యేమిటికిన్‌. 310 


చ. తెలియుచు నిద్ర శౌచవిధి దీర్చి యనుష్టితదంతకాష్టుండై 
జలశుచిగాత్రుండై విహితసాంధ్య విధాయకుందడై హుతాగ్నియై 
పొలుపగభక్తినిష్ట సురపూజకుందై గృహమేధి సేయంగా 
వలయు బ్రభాతకృత్య మిది వారిజగర్భకుల ప్రసూతికిన్‌. 311 


క. స్నానవిధి తర్పణము సం, ధ్యానియమము పంచవిధమహాయజ్ఞాతి 
ధ్యానంతరభోజన మిది, మానిత ధాత్రీసురులకు మాధ్యాహ్నికముల్‌. 312 


క. అస్తమయవేళ సంధ్యో, పాస్తి యనంతరమ యగ్వుపాస్తియు దైవో 
పాస్తియు నగుకర్మములు ప్ర, శస్తధరిత్రీసురులకు సాయంతనముల్‌. 318 


క. ఓసి త్రిసంధ్యానియమ, వ్యాపారనిరోధి గాని యధ్యాపన మ 
ధ్యాపనవిరోధిగాని ధ, నోపార్టన వలయు భూసురోత్తముల కిలన్‌. 314 


చ. మునుకొని బ్రాహ్మణుండు మలమూత్రవిసర్దన శౌచదంత ధా 
వనముఖమార్దనాచమనవారివిగాహన సాంధ్యకర్మజా 
ప్యనియమ హోమదేవయజనాతిథిపూజనపానయానభో 
జనశయనాదు లొందందగు శాస్త్ర విధానముతోడ నెప్పుడున్‌. 315 


మడికి సింగన 153 


సకలనీతి సమ్మతము 


క. అతికాంక్ష దుష్ప్రతిగ్రహ, రతికంటెను బహుకుటుంబరక్షార్థముగా 
క్షతిసురులకుం గృషి సేయుట, హిత మనిరి పరాశరాదు లిక్కలివేళన్‌. 316 
-పురుషార్థసారము 


వైద్యనీతులు 
క. శుతిమంతునిం బరహితుం దాం, బ్రతిభేషజవిషయు సరసపాకజ్ఞుం గ్రియా 


చతురు సుచరితు దయాపరు, ధృతియుతుం బతి వైద్యుంజేసి దీర్చాయువగున్‌. 
317 


-అజ్ఞాతము 
క. అనిశము సేవింతురె ని, న్ననఘా యష్టాంగ మైన యాయుర్వేదం 
బున దక్షులైన వైద్యులు, ఘనముగ ననురక్తులై జగద్ధితబుద్ధిన్‌. 318 
-సభాపర్వము 
ఆ.వె. దేవమంత్రవి ప్రతీర్థదైవజ్ఞ స, ద్వైద్యగురులయందు వసుధమీంద 
నెంత విశ్వసించి రంతయు సిద్ధియౌ, నెంత విశ్వసింప రంత గాదు. 319 


-పంచతంటత్రి 
గీ. సకలలిపికారుం డఖీలభాషావిదుండు 
రాజరంజనవిద్యాధురంధరుండు 
మాంత్రికుండు వైద్యుం డతిగూఢమానసుండు 
సరసధర్మార్థకామమోక్షపియుండు. 320 


క. ఏదేశమందు నిల్చిన, నాదేశం బేలురాజు నచ్చటిప్రజలన్‌ 
ఐదాజుదివసములలో, భేదించుం బరేంగితంబుం బెద్దయు నెజుంగున్‌. 321 


గీ. వైద్యుం డెందును రోగి కవశ్యుం డరయం 
గాన వైద్యమ జనవశీకరణ మంద 
మాన మొల్లక సేవింపం బూనియున్నం 
గార్యసంసిద్ధి సందేహకరము దలంప. 822 


154 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


పురోహితనీతి 
చ. నృపతిపురోహితుండు నృపనీతివివేకవిదగ్భండై త్రయీ 
నిపుణుండు నై తనర్చి ధరణీపతి కెప్ట హితాభిలాషి యె 
రిపున్సపకర్మభేదనధురీణత శాంతిక పౌష్టిక క్రియా 
విపులమనీషం జేయం దగు వేడ్క దలిర్చ గృహ ప్రయోక్తయి. 323 
-కామందకము 
క. ధీరుండు ధర్మాధర్మవి, శారదుండు బహుశుతుండు సమచిత్తుండు వా 
ణీరమణీకృతవదనస, రోరుహుం డనందగునె నీవు రోహితుందధిపా. 324 


క. తనయింటిచేటు పరులకు 
వినిపింపంగందగదు కార్యవేళనె తక్షన్‌ 
వినంగం బురోహితుం దర్వుండు 
విని చక్కంజేయుం దనదు విద్యా మహిమన్‌. 825 
-సభాపర్వము 
క. పోండిమిం బౌరోహిత్యం, బేండును మాఠాధిపత్య మింపెసంగంగా 
మూండుదినంబులు చేసిన, వాండు సుమీ ఘఫోరనరకవాసుండు మీందన్‌. 826 
-పంచతంత్రి 
యాజ్ఞికుండు 
క. జననుత నీయజ్ఞమునం, దనవరతనియుక్తుందైన యాజ్జికుండు ప్రయో 
గనిపుణుందై యేమటబకుం, డునె నిజకృత్యముల నెప్పుడును సమబుద్ధిన్‌. 8327 


-సఖాపర్వము 
జ్యౌతిషికుండు 
క. క్రితినాథ శాస్రదృష్టి ప్రతిభను దివ్యాంతరిక్షభౌమోత్సాత 
ప్రతికారు లగుచు సన్మా, నితులై వర్తింతురయ్య నీదైవజ్ఞుల్‌. 328 
-సభాపర్వము 


మడికి సింగన 155 


సకలనీతి సమ్మతము 


క. జాతకయాట్రాప్రశ్చ ఖ్యాతఫలగ్రంథగణితగణచతురధిక 
స్పీతశతచక్రనిపుణ, జ్యౌతిషికులు గలుగవలయు నవనీశునకున్‌. 829 


క. ప్రతికూలవేళ లెఖుంగుచుం, బ్రతికృతరాశ్యాదు లెజింగి పతిరాశిఫల 
జత యొరు అెరుంగకుండంగ, సతతము రక్షింపవలయు సాంవత్సరికుల్‌. 
330 
. వాన లెక్కువతక్కువలుగాంగం గురియుట చిలుకలు మిడుతలు నెలుకపిండు 
నాదిగా సస్యోపహతికారణంబులు గలుగుట తెవులును గజవు రాక 
మనుజులొండొరులతో మత్సరంబునం బోరు టధికమై సర్పంబు లాదిగాంగం 
(గూరజంతువు లతి ఘోషంబు వెట్టుట గాలియుం జిచ్చు లగ్గలములగుట 


2 


ఆ.వె. భూతములు పిశాచములు రేంగి పట్టుట, యల్పకారణముల నైనచావు 
గలుగుటయును నాపదలు వీనిదైవజ్ఞం, డగుపురోహితుండు నడంపనోపు. 331 


విద్వాంసుడు 
క. సన్నుతి వడయంగం దివిరిన, యోన్నతి నుచ్చాసనమున నునిచి ధనంబుల్‌ 


మన్నించి యిచ్చి నృపతులుం విన్నపము పనేమి యండ్రు విద్వాంసునకున్‌. 332 


ఆ.వె. చటులసింహశరభశార్జూలగజముల, వశ్య మొందం జేయ వచ్చు ననిన 
నరయ మిగులందజ్ఞులగువారలకునెల్ల, నవనిపతులు వశ్యు లగుటయెంత. 
333 
-పంచతంత్రి 

క. ఎవ్వరు శూరులు సేవకు, లెవ్వరు విద్వత్త సిద్దు లెవ్వరు దగువా 


రవ్వసుధాధిపుసంపద, కవ్విధమున నర్హులగుదు రది నిజ మరయన్‌. 334 


చ. పతి సుఖగోష్టి సేయునెడం బన్నుగ వారమునందుం బాండి స 
మృతముగ రాజుపకము సమరముం జేయుచుం బల్ముటొప్పుంద 
న థి 


156 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


త్పతిపను పైనం దద్వచనభంగి యెటింగి వినిశ్చితార్థసం 
గతిం గడు సాధురీతిం బలుకందగు వాగ్మిత యుల్లసిల్లంగన్‌. 385 


రాయబార ప్రకారము 

క. దూరపుంబనులకు మంత్రికిం బోరా దటు గాన నతని బోలెడివిప్రం 
భూరిగుణాధ్యుని దూతగం, గోరిన్భపాలుండు పనులు గొనంగావలయున్‌. 336 
-కామందకము 

క. అవనీపతి నిల్ప్చందగుం, బ్రవిమలమతిచతురు నిఖీలభాషాకుశలున్‌ 

సవినయశీ(ఘవిలేఖను, వివిధవిధిప్రొఢు సంధివిగ్రహపదవిన్‌. 337 
-పురుషార్థసారము 
క. కృతమంత్రుండగుచు భూపతి, చతురుని నిజమంత్రి మంత్రసమ్మతునెపుడున్‌ 
వ్రతసాభిమాను గమ్య, క్షితిపతికడ కనుపవలయుం౦ జెచ్చెజ దూతన్‌. 338 


-కామందకము 
శా. నానాశాస్త్రవిచక్షణుండు నయనానందాంగుండున్‌ సత్ముల 


స్టానశ్రేష్టుండు నిస్స్ప్ఫృహుండు పరచిత్తజ్ఞుండు వాక్సిద్దుండున్‌ 
థి పా ఈ యఖ 
ీనిత్యుండును లోకమాన్యుండగునిశ్చింతుండు నై యుండినన్‌ 


వానిన్‌ మానుగ రాజదూత యని తల్పన్‌వచ్చు నుర్వీస్థలిన్‌. 339 
-పంచతంత్రి 
క. శ్రుతిమంతుండు ప్రగల్ఫుండు, కృతకర్మాభ్యాసి వాగ్మి కీర్తితశుభస 
న్మతి శస్ర్తశాస్రనిష్టుండు, పతికిన్‌ దగు దూత బహుకార్యములన్‌. ౩340 
-కామందకము 
క. ప్రతిభయు నవ్యసనిత్వముం 
బతిభక్తియుం బలుకువెరవుం బరన్ఫపధర్మ 
జ్ఞతయును వినయముం దేజము 
నతిశుచితయు దూతగుణములండ్రు నయజ్ఞుల్‌. 341 
స్ప లిపులెల్లం జదువను లిఖీయింప వలంతియై భాషలం బెక్కింటం బ్రౌఢి గల్లి 
సమయవర్ణాశ్రమాచారవిధిజ్ఞుడై యెదిరిని దన్నును నెజుంగనేర్చి 


మడికి సింగన 157 


సకలనీతి సమ్మతము 


మధురగంభీర సమస్థిరవాణియె సుముఖుండై కార్యభారమున కోర్చి 
మణీ పదవాక్యప్రమాణవిజ్ఞానియె ప్రజ్ఞ నూహాపోహపరుండు నగుచు 
గి. రాజహితుండయ్యుం బ్రజ కనురాగ మెసంగం, జేయ నేర్పినయాతనిచేతంగాక 
యితరదూతలు చేసిన నేల పొసంగు,విమత జయకారులగు సంధివిగ్రహములు. 
342 
-నీతిసారము 
క. ధీయుతుం డభయుం డచలుండు, పాయజ్ఞుండు సయుచిత ప్రభాషుండు పతి 
శ్రేయోర్డి పరేంగితవిదుం డాయాససహుండు దూత యగు నధిపతికిన్‌. ౩43 
-పురుషార్థసారము 
ఉ. మేధయు వాక్చటుత్వమును మిక్కిలి ప్రజ్ఞయు నింగితక్రియా 
బోధము ధైర్యముం బ్రియము భూపతిభ క్తియు క్తి వైరిధర్మసం 
శోధనవృత్తియున్‌ గలవిశుద్ధచరిత్రుని రాయబారిగా 
యూధము గూర్చి పంపు సుగుణోన్నత యబ్బయకందధీమణీ. 844 
-మదీయము 
క. ఏలిక చెప్పినమాటలె, పోలంగం జెప్పుచును బనియుం బొందంగంజేయం 
జాలుట యుత్తమదూత్యము, పాలింపంగవలయు నిదియుం బతిహితతతికిన్‌. 
345 
-ముద్రామాత్యము 
ఉ. కొందటు చెప్పినంతయును గూర్చ వచింతురు చిల్మపోలికన్‌ 
కొందజు మూంగుభంగి నొనగూడందలంచి వచింపనేర రిం 
పొందం దలంచినట్లవల నొప్ప వచింతురు కొందంజుర్విలో 
నెందును సత్మవీంద్రుగతి నీక్రియ మరులు మూండు చందముల్‌. 346 
-పంచతంటత్రి 
క. మునుము న్ని షృపణార్గుండు, వెనుక మితార్భుండు నతనివెనుకను మటి శా 
సనహారకుండు ననంగాం, దనరుదు రొగి దూతజనులు దమతమశక్తిన్‌. 847 
-కామందకము 


158 సకలనీతి సమ్మతము 


స 


2 


బ్‌ 


ద్వితీయాశ్వాసము 


పతులమాటకుం బొందుపడ మాట గల్పించు నతండు విషృపణార్భుం 
డనంగంజెల్లుం 
బతి చెప్పినంతయుం జతురతం బల్మునాతండు మితార్జుండు నాధరణిం బరంగు 
నట లేఖం గొని యేంగి నంతటనే యుండు నాతండు శాసనహారకుండు 
ఈమువ్వురును దూత లిందులో సచివునిసామర్ధ్యమునకంటె సరవి నొక్క 


. పాలు నర్ధంబు ముప్పాలు పరంగం గొజంత 


యగుచు వర్తించువారు వీ రగుటంజేసి 
నీత్రి మార్గంబుచే వీరి నెఖింగి యితింగి 
పనుచు టెంతయునొప్పు భూపతికి నెపుడు. 348 


. దూతజనుం డొగి భూతలాధిపునాజ్ఞం దల మోచికొనుచుం బ్రత్యర్థికడకు 


నిజనాయకునివాక్య నిర్ణయేతరముల నిచ్చం జింతించుచు నేంగవలయు 
నటగట్టి రాజులు నాటవికులు దన కాప్తమిత్రులు గాంగ నలవరించి 
తొడరి జలస్థానదుర్గసంస్థలములు నిజబలార్థంబై న నెమ్మి దెలిసి 


. రాక యెలీంగించి శత్రుపురంబునందు 


నుండి సముచితవృత్తిమైనాయ్య నాయ్యం 
గాల మీక్షింపవలయుం దత్మార్యమునకు 
నంత నాతండు చను మన్న నరుగవలయు. 349 


. అడిదపుధారలు దనపై, జడియంగ నేలినన్భపాలుశాసనమార్గం 


బెడపక పలుకుచుంజూపుల. వడుపును మోమునను దెలియవలయు మనంబుల్‌. 
350 


. చాల ననిష్టకవాక్సంచారమున కోర్చి (క్రోధకామంబులం గుతిలపడక 


పరులమనస్థితి బయలుగాం బలుకక యెల్లచిత్తంబుల నెటింగికొనుచు 
దననృపప్రకృతులతలంపుల నన్యోన్యరాగాపరాగనిర్ణయము నెటింగి 
యొనరంగం గృత్యపక్షోపజాపము నొగి ననుపలక్షితుండు నై యలవరించి 


మడికి సింగన 159 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. తనన్భపాలు ప్రకృతిజనులవిచ్యుతి యెవ్వ 


గీ. 


రడుగునప్పుడైన నొడవకుండి 
నృపుండె యడిగెనేని నీవె యెజుంగుదు 
వనుచుం బలువకలయు నవిదితముగ. 851 


. కులమును బేరును ధనమును, బలవత్మర్మములు నుభయపక్షములందున్‌ 


గలపతి యుత్మర్షంబుగం, దలకొని వినిపింపవలయుం దననరపాలున్‌. 352 


. ఉభయవేతనజనులతో నొయ్యం గూడి, సాల శిల్పోపదేశమిషంబువలనం 


గృత్యపక్షం బెజుంగుచుం గేనమునను, నాన్ఫపాలునిచేష్టల నరయవలయు. ౩58 
-కామందకము 


| కౌటిల్యవృత్తి నెంతయుం, బాటించియె కాక సంధి బలహీనుల కె 


ప్పాట నలవడునె యైనను, పాటించి యెరుంగవలయు. బరహృదయంబుల్‌. 
354 

-ముద్రామాత్యము 

తీర్థముల నాశమంబుల దేవగ్భహము, లందుం దాపసవేషంబు లలవరించి 


యున్న నిజచారజనులతో నుచితశాస్త్ర, పటువివేకమిషంబునంబలుకవలయు. 355 


క. 


పానద్యూతము లుడుంగుచు, నానాంటికి నచటివార్త నరనాథునకున్‌ 
దా నమ్మిక గలనరుచే, మానుగ నెజింగింపంబంపుమత మది వలయున్‌. 856 


. తనపతికులముం బ్రతాపము, వినుతైశ్వర్యంబుం ద్యాగవిభవము దార్జ్వ్యం 


బును నుత్సాహము ఘనతయుం, బెనుపుగ నుపమింపవలయు భేద్యులయెదురన్‌. 
357 


. కాలముతోడన తనపనిం గీలింపుచు నొరులభేదకిల్బిషములచేం 


దూలక కాలక్షేపము, లాలోకింపంగవలయు నన్యకృతంబుల్‌. 8538 


160 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


సి ఇన్ని దినంబులు నితండు విలంబింప నితనికిం గారణం బేమియొక్కొ 
మన్మహీపతియందు మహితవ్యసన మొక్కం డారసి పొడంగను నాసనొక్కొ 
స్వాంతప్రకోపము నడంచుటకై యొక్కొ కడ గి సస్యాదిసంగ్రహముకొజకొ 
ప్రత్యగ్ర దుర్గనిర్మాణంబునకునొక్కొ కృతపూర్వ దుర్గ సత్మియలకొఅకొ 


గీ. పక్షవృత్తిని యాత్రకు బాగు గాంగ 
దేశకాలవిభేదనోద్వీక్షణంబొ 
యాత్మయాత్రావసరస త్రియార్థ మొక్కా 
యనుచు గాలవిలంబన మరయ వలయు. 359 


గీ. మటియు వార్తావిశేషంబు నెఖుంగుచుండి 
తనన్భపాలున కెజింగించి పనుపవలయుం 
గాలయాపనహేతువు గానవచ్చి 
వెరవుపడకున్న నప్పుడు వెడలవలయు. 360 


క. జనపదసారము దుర్గం, బున గుప్తము శత్రురంధ్రమును ధనము బలం 
బును మిత్రబలము నొయ్యన, మనమునం దెలియునది దూతమార్గం బరయున్‌. 


361 
చ. అరివరుశత్రుదుర్గమును నాతనిబంధుసుహృద్విభేదమున్‌ 
బురధన సైన్య సంపదలపోండి మెటుంగుట కృత్యపక్షవి 
స్తరపరిసంగ్రహం బతనిజానపదాటవికంబు సాధ్యముల్‌ 
దిరమిడి యుద్ధసారము విధిజ్ఞత యన్నివి దూతకర్మముల్‌. 362 
-కామందకము 
గీ. దూతముఖమునం బతి యభియాతిజనుని 
యంతరంగము సర్వము నరయవలయు 
నాత్మపక్షమునందును నరసి యరసి 
నితరదూతవిచేష్టిత మెజుంగవలయు. 363 


మడికి సింగన 161 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. నృపతి పరులదూతనిజ మెరుంగంగందగు, వారివలనం దిరుగువారివలన 
నైనంగొలువం బనిచి యాత్మీయులగువారి, వలననైనం బరులవలననైన. 364 


ఆ.వె. పరుసగాంగ దూత పలికిననైనను, జేయందగని పనులు చేసెనేని 
చంప నొంపందగదు సైరణ వాటించి, యనుపవలయు నుచితమైనభంగి. 365 


క. నృపతులకుం గులహీనుండు 
గుపితుండు నలసుండు లంచగొండియు మూర్చున్‌ 
జపలుండు మిథ్యావాదియుం 
గపటియు నగుదూతచేతంగా వేపనులున్‌. 366 
-కామందకము 
క. చెప్పినమాటలలోపలం జెప్పక యొకకొన్ని మజచి చెప్పెడు నందున్‌ 
దప్పులు వెసం జెప్పెడివాం, డెప్పగిదిని రాయబారి యిలలో ననఘా. 367 


క. తడంబడక తప్పు లాడక, జడింబట్టక పరుస గాక సభ్యులు మెచ్చన్‌ 
గడు స్రుక్కక యెగవెక్కక, నడుకక మాటాడవలయు నాగరికుండై. 368 


-నీతిసారము 
క. ఎదిరికి హితమును బ్రియమును 
మది కింపును గాంగ నాడు మాటలు పెక్షై 
యొదవినను లెస్సయటుగా 
కిది యది యన కూరకునికి యెంతయు నొప్పున్‌. 369 


క. మత్తుండు సుప్తండు హృదయా, యత్తము విదితంబు గాంగ నాడుదు రగుటన్‌ 
ఎత్తి నేకాంతమునన, మత్తత నిద్రింపవలయు మానోన్నకుడై. 370 
-విదురనీతి 


162 సకలనీతి సమ్మతము 


బ్‌ 


ద్వితీయాశ్వాసము 


చారులనీతులు 


. పరికింపుచు బాహ్వాభ్యం, తరములలోపల ననారతము నిజరక్షా 


పరులైనపరమహీశుల, చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్‌. 371 


-సభావర్వము 
. సారమతులైన సద్దూఢచరులచేత 
నమరునిజపక్షశ త్రుపక్షములలోను 
గలుగుతీర్ధంబు లన్నియుం (గమముతోడ 
నెజుంగు నెవ్వండు వాండొందండెపుడుంగీడు. 372 
-అజ్ఞాతము 


. మంత్రిపురోహితమం త్రిజనాధ్యక్షసైన్యాధినాయకసన్ని ధాతృ 
లాటవికప్రశాస్తాయోధనాయకవ్యావహారికసమాహ ర్తృృదండ 
పాలదుర్గ ప్రాంతపాలప్రదేష్ట్రృ కార్మాంతి కాంతర్వంశికాధికార 
యువరాజదౌవారికోపేతముగ నిట్లు ముయ్యేడుతీర్థంబు అయ్యె జగతి 


ఆ.వె. నివియెటింగి రాజహితబుద్ధిపరపక్ష్మ ములను నతినిగూఢధముగను జరులం 


బెట్టవలయు నట్టిబెట్టిదముగ సంధు, లరయుచుండవలయు ననుదినంబు. 373 


. జనపతి సంస్థలు న్మిగుల సచ్చరితంబులు గల్టువానింగా 
నొనరంగం గార్యసిద్ధికొణ కున్మిగం జేయుట వోలు వానియం 
దనువునం జారులుండి వెరవాడి విదేశములోని మర్మముల్‌ 
గనుంగొనుచుండంగావలయుం గావున శాత్రవరాజధానులన్‌. 87/74 
-కామందకము 


. మటియు దూతలకు నగోచరంబు లగుసూక్ష్మకార్యంబులు జనసంచారవిస్రం 


భాలాపంబుల నెజటుంగంబడుం గావున నయ్యెస్థలంబులం దనకు నాప్తులగు 
భృత్యులం జరులగా నియోగింపవలయు వారు. 375 


మడికి సింగన 163 


సకలనీతి సమ్మతము 


క. తమదేశమును బరదే, శమున నిగూఢాత్ము లగుచుం జరియించి విశే 
షము లెన్ని యన్నియును భూ, రమణున కెజిం౧ింపవలయుంబ్రతివాసరమున్‌. 
376 
ఆ.వె. గతియు మతియు బైలు గాక పరేంగిత, చేష్టితాదు లూహచేతం దెలిసి 
బొంకు చాపలంబు బొరయక నృపునెడ, సత్యవాది యగుట చరునిగుణము. 
377 
-నీతిసారము 
చ. తలంపును రాకయుండుటయుం దాంకుభయంబున నొవ్వంబల్మున 
ప్పలు కొకరీతి పొందుపడం బల్మెడునేర్పును గాలివేగమున్‌ 
వెలయం బరేంగితజ్ఞతయు నిశ్చయబుద్ధియు దుఃఖ మోర్చుటల్‌ 
వలయు దగంగం జారున కవశ్యము లిన్నియు నెన్నిభంగులన్‌. 378 


గీ. తొడిరి తాపసవేషులు ధూర్తజనులు 
చాల శిల్పోపజీవనశాలు లగుచుం 
జరులు చరియింపవలయు విశ్వముననెల్ల 
నెల్లజనులమతంబులు నెటింగికొనుచు. 379 


క. అనుదినము నిర్గమించుచు, నొనరం బ్రవేశించుచును సముద్ధతవార్తా 
వినిరూపణంబు సేయుచు, తతజనపతి కతిదూరదృ్భష్టి చారులు జగతిన్‌. 380 


గీ, సూక్ష్మసూత్ర ప్రచరణముల్‌ సులభవృత్తిం, జొరంవ కరివీరచేష్టలంజూచుచుండు 
చారచక్షులు గలిగినజనవరుండు, నిద్ర పోవుచునైనను నెలమిం జూచు. 381 


క. అరుణుండు కిరణంబుల సం, చరణంబుల వాయు వెపుడు చరియించుగతిన్‌ 
జరజనులూంతగ నృపతియు, నొరుగతిజగమెల్ల నెతింగియుండంగవలయున్‌. 
382 


164 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


చ. కడుకొని యప్రకాశుండు ప్రకాశుండు నా నుభయహ్రకార మై 


బ్‌ 


యడరుచుం జారభేద మది యందుం బ్రకాశుండు దూత నాంగంజొ 

ప్పడుం జరుండ ప్రకాశుండును బన్నుగ దూతవశంబు సంధి య 

ప్పుడు చరునంద చర్యం గనంబోలును నాత్మపరస్థలంబులన్‌. 383 
-కామందకము 


. వేషవిశేషవిదుల్‌ బాహు, భాషాకోవిదు లచలులు6 బరహితులును వి 


ద్వేషన్ఫపకృత్యరంధ్రా, న్వేషులు నగు గూఢచరులు నృపతికి వలయున్‌. 384 
-పురుషార్థసారము 


. అధ్యాపకుడు భీక్షుకాఖ్యుండు లింగియు వణిజుండు మటథి కృషీవలుండువరుసం 


గాపట్యుదాసీనతాపసవై దేహగ్భహపతు లేవేళ నహితువీటం 
జరులకుం దాపిగాం జరియించుకొజకునై ధన మిచ్చి తగుచోట్ల కనుపవలయు 
రసదుండు సత్రి ప్రవ్రజితుండు దీక్షితుం డనువారు గరదుండు దనరుతపసి 


ఆ.వె. వరుడు వేషధారి తిరిపెము సాధన, గురువు లనంగ మాయ బెరసియుండ్రు 


2 


వీరు నలువురరయ వేగులవారలొం, డొరుల నెజుంగకుండం దిరుగవలయు. 
-కామందకము 885 


. ఒజ్జలు చాపశిక్షకులు యోగ్యులు భోగ్యులు రాజయోగ్యధీ 


మజ్జను లైంద్రజాలికులు మల్లులు సూపకరుల్‌ విదూషకుల్‌ 
గుజ్జులు దేశికుల్‌ యతులు కోమటు లాడెడువారు గాయకుల్‌ 
వెజ్జులు లోనుగాం గలుగువీరి మహీపతి సేయుం జారులన్‌. 386 


. వ్రతులు సన్నాసులు వైద్యు లాచార్యులు జపితలు జ్యోస్యులు శకునగాండ్రు 


బట్లు శ్రీహరినామపాఠకు లాడెడువారు విద్యలవారు వాదవిదులుం 
బంగులు మూంగలు బధిరులుం జపలులు జంగాలు జోగులు సావుతేలు 
వగ్గులు గొరగులు వాహకు లడపాలు సురయమ్మువారలు జూదగాండ్రు 


మడికి సింగన 165 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. మావటీలును బరిహాసకులును బాగ (9?) వేగుజాము క్రోంతివే టకాండ్రు 


నాదియైనవారి యాకారములు దాల్చి తిరుగవలయుంజరులు దేశములను. 387 
--నీతిసారము 
చ. జడబధిరాంధమూకమిషి షండకిరాతకకుబ్దవామనుల్‌ 
అడరంగం గారుచారణజనావళి భిక్షుకి పుష్పలావియున్‌ 
గడుకొని దాసియున్‌ బహువికల్పకళావిదులై చరించున 
ప్పడంతుకలున్‌ వెసన్‌ దిరుగుపాఠకులుం దగుచారు లెల్లెడన్‌. 388 


క. ఆరయ ఛత్రాధారులు, వారక భృంగారు యానవాహనధారుల్‌ 
ఆరథశిక్షుకు లాదిగ, నారసి యెజుంగుదురు బాహ్య మగువార్తలిలన్‌. 389 

గీ. మిగుల సంకేతసంజ్ఞత మ్లేచ్చవచన, గూఢమూర్త్తులం బ్రతికారగూఢరూప 
చేష్టితంబుల నొందుచు నిష్టవృత్తిం జెలంగి చారులు తమలోనమెలంగవలయు. 


890 
చ. జనపతిచారచక్షుండయి చాలంగ రంధ్రము రోసి శత్రుపైం 
జని గెలువంగంబోలుం జరచక్షుండు గానినృపాలుం డంధుం డౌ 
ననిశము శత్రుసంప దుదయంబును సర్వదశావిచేష్టలుం 
గనుంగొను టొప్పు శత్రుజనకల్పితకృత్యము చారదృష్టియై 391 
-కామందకము 


క. పసదన మెతింగి చారుడు వెసతో నేతెంచుం గాన వేమాటును నా 


పసదనమును జీతంబును,బొసంగిన క్రియ నిడంగవలయు భూపతివృత్తిన్‌. 
392 


ఆ.వె. చరులు లేనిరాజు పరులచే నాపదం జెందు ననుట యేమిచిత్ర మరయ 
భక్తి సేయునట్టి ప్రజలైన నెజుగమి, సూచి మోసపుచ్చ జూతురనిన. 393 
-పంచతంటత్రి 
ఉ. కొంది నారయంగ నిడి క్రుమ్మతీ వచ్చుచుం బోవుచుండగా 
గొందఅంబంచి వేడ్నయును గొందట నొండొరుపోక గానకుం 


166 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


దం దగం బంచి చారులు బెదంగుగం జెప్పినచోట మువ్వురే 
చందము సమ్మతించి రది చందముగాం గొనిపోవంగాం దగున్‌. 394 


-నీతిసారము 
ఆ.వె. హృదయకమలమందు నెద్దారిపగయైనం 
జారగూఢమంత్రశక్తిం జేసి 
తమకుం బూని గెలువం దజియైనయంతకు 
నది సహించికొందు రమలమతులు. 395 


క. నానాదేశంబులంగల, భూనాథుల శత్రుమిత్రబుధబంధువులన్‌ 
గానంబడుబహువిధముల, మానుగ వైదేశికులంగ్రమంబున నడుగన్‌. 396 


ఉ. చేరి తలంటువారలును జెచ్చెర నాపదగాత్రమర్దనుల్‌ 
నారయ భోజనాంబుకుసుమాంబరభూషణగంధదాయకుల్‌ 
వారక వీ డె మిచ్చి చనువారును నిత్యసమీపవర్తనుల్‌ 
దారుణ చిత్తవృత్తి రసదాయకు లౌదురు చేయనేర్చినన్‌. 397 


క. పరంగ నణుమాత్రరంధ్రం, బరిపక్షమునందుం గన్న నది మార్గముగా 
బరిమార్చవలయు రాజ్యము, పరువడి సలిలంబు యానపాత్రముంబోలెన్‌. 398 


క. ఈరీతి నడువనేరని, భూరమణుండు శత్రువులు ప్రబోధత నుండన్‌ 
వారక నిద్రించినవాం డారయ మేల్మొనంగనేరం డాజన్మమునన్‌. 399 
-ముద్రామాత్యము 


సేనాపతిలక్షణము 


క. నానావితరణవిజయమ, హానిపుణు లవార్యవీర్యు లనందగువారిన్‌ 
సేనాధ్యక్షులం జేసితె, నీనమ్మినవారి మాననీయుల హితులన్‌. 400 
-సభాపర్వము 


మడికి సింగన 167 


సకలనీతి సమ్మతము 


స్ప సత్ములుం డౌదార్యసంపన్నుం డభిమాని సత్యవంతుండు మేటి సత్యధనుండు 
మంత్రజ్ఞుం డుత్సా హమంత్రసమ్మతుం డాగమజ్ఞుండు శుభమూర్తి 

-మహితకీర్తి 

బహుబంధుమిత్ర సద్భటసమగ్రుండు పతికార్యదక్షుండు యుద్ధకౌాశలుండు 


నైనదళవాయి నేలినయతండు రాజు, ఘనకళాభోజ యల్బయకందరాజ. 401 


-చాటువు 
మ. నయవిజ్ఞానముం దత్రయోగములు నానావాహనారోహణ 
క్రియతో నాయుధకౌశలంబు నుచితక్రీడారణామర్శ్ష మెం 
తయు నాయాససహత్వముం బరబలాంతస్సార వేదిత్వమున్‌ 
జయశీలత్వము గల్లు సైన్యపతి రాజప్రీతిపాత్రం బగున్‌. 402 


సీ మహిమ లేకుండిన మన్మథపరుందడైనం గ్రొవ్వినం బనిలేక కోపి యైన 
నుచిత మెజుంగకయున్న నిస్పృహుండయ్యుంబరుసగా భృత్యుల బలుకునేని 
మృగయాదిసక్తుండై మెలంగిన సౌజన్యహీనుండై మాటు సహింపకున్న 
మొనలు దీర్చంగ వాని ముంగలి నడిపింప నేరండేం దనయిచ్చ నిగుడండేని 
ఆ.వె. నదను నెజుంగందేని నట్టిసేనాపతి, కొని జయంబుకలనం గొందు ననుచుం 
గుక్కతోంకం బట్టుకొని మహాంబుధి దాంటం దలంచినట్ల కాదె ధరణిపతికి. 403 
-నీతిసారము 
క. నీవల సద్భక్తిస్పే హావేశము గలిగి శూరు(డై యలజడికిం 
దా విసువనిసత్ములజున్‌, గావింపుము సైన్యవిభునింగా గురుముఖ్యా. 404 
-ధృతరాష్ట్రనీతి 
క. అతిమహిమోన్నతియును సం. పతియును జేయునది యర్థభారనియోగ 
స్థితియును దంత్రము మంత్రిని, బతింజేయుట బుద్ధిగాదు బద్దెనరేంద్రా. 405 
-బద్దెననీతి 


168 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 
రాజభృత్యనీతులు 


మ. ధరణీనాథులు లేనిభృత్యులును భృత్య శ్రేణియున్‌ లేనిభూ 

వరులున్‌ (నేర్తురె లోకయాత్రం గడపన్‌ వా రొండొరుంగూడి య) 
చ్చెరువై దేహముంబ్రాణమున్‌ రవియు రోచిః శ్రేణులున్‌ శబ్దమున్‌ 
సరసార్థంబునుబోలె నొండొకటితో సంబంధమై యొప్పెడున్‌. 406 


. కులమును శక్తియు భక్తియుం 
గలభృత్యునిమనసు దగదు కందింప శుభం 
బొలయంగం దలంచినయాతని 
బలుమటు పోషింపవలయుంబతి సుతుంబోలెన్‌. 407 


. మానవపతి మెచ్చిన స, న్మానము నొనరించుం గొంత మటి భటుం డా స 
న్మానమున బ్రాణ మిచ్చున్‌, గానన్భపాలునకు నీతి ఘనుల ఘటింపన్‌. 408 


. చెన్నెసలారంగ భృత్యుని, మన్నించెడివా౭డె ఘనుడు మనుజేశులలో 
నెన్నండుం దగ మన్నించెడు, నన్నరపతిం బాయ రీవి యల్పంబైనన్‌. 409 
ప సర్వోపాయములను రిపు, గర్వ మడంపంగ భటులు గాల్గొనకుండన్‌ 
బర్వెడికడంక మనిపెడు, సుర్వీశుండు వారిం (బోవ కుండుట గలదే. 410 
-అజ్ఞాతము 


. తన్నని నమ్మిన (బోవక, పొన్నాకులమీందం దేనెం బూసినభంగిన్‌ 
నున్ననిమాటలయన్నల, మన్నన లేమందు మబ్బ మంటత్రియకందా. 411 
-నీతితారావలి 


. తమతమ కనియెడుతటి జీ, తము గానక ననయుభటుల దౌర్గత్యవిషా 
దము లేలినవాని కవ, శ్యమునెగ్గానరించు నతండు శక్రుండైనన్‌. 412 
-సభాపర్వము 


మడికి సింగన 169 


సకలనీతి సమ్మతము 


చ. నవసినవారిం బ్రస్తవమున న్ఫృతిం బొందినవారివారి నా 
హవముఖవీరులన్‌ బనులయందుం (బ్రగల్భుల వెజులేనిబాం 
ధవుల నయజ్ఞులన్‌ బుధులం దప్పనికాపుల శక్తియుక్తులన్‌ 
(ధువముగం ట్రోవలేని నృపతుల్‌ కుపతుల్‌ పరపక్షభైరవా. 413 


క. నుడివినజీతం బెప్పుడుం, గడపక తాం బెట్టున్సపుండు గా నొకచక్కిన్‌ 
గడు వర్ణించిననైనను, విడువరు సద్భృత్యు లెపుడు విసువరు కొలువన్‌. 414 


క. భూపతి విరక్తుండై నను, నాపత్మాలమున విడుచుటవినీతి యగున్‌ 
ఆపద పైకొనునయ్యెడ, నోపి విడువకుండునాతం డుత్తముం డరయన్‌. 415 
-బద్దెననీతి 


ఆ.వె. ఉర్విపతులవలన నొకయుపద్రవ మైన నపుడు పెట్టకున్ననైన భటులు 
తగిలి తన్మహీశుం దమజీవనంబుల, హానిC గోరి కొలుతు రనుదినంబు. 416 


ఉ. ఏపునం గూడి పూర్వమున నేలినవానినయొండెం దక్కొరున్‌ 
భూపతిం జేయుటొండెం దలపోతురు రాజులనొండె నొండొరున్‌ 
(బ్రాపుగం జేసి రాందలంచి ప్రాణము లీ వడిం గారణంబుగా 
రాపొనరింపంగా దగదు రాజు భటావళి నెల్లకాలమున్‌. 417 


చ. అజమి రణంబునం బడినయాతనిసంతతిం |బ్రోవండేని చే 
కుజు నటజీవితంబు గొని ఘఫోరరణంబున నోడి వచ్చినన్‌ 
బఅవకయుండె నేని జనపాలునిదిక్కున నంతవేడ్మయున్‌ 
వెజివును జెడ్డ బ్రాణములు వెజ్టులె యీ ననిలోన సేవకుల్‌. 418 
-పంచతంకతి 


క. ఏలిక పనిచినం గీడౌ, మేలౌ నది భటుడు సేయ మెయికొనం దేనిన్‌ 
వాలాయము విడువనె తగు, నాలరి యగు భటునిందలంప నయ్యేలికకున్‌. 419 
-పంచతంకత్రి 


170 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 
క. తన కెన్నం డుండియును ద, కృనిభృత్యులంబెరుగ మనుపంగా జనదు ప్రయో 
జనమునకుం దగినవెల యి, చ్చునది నరేశ్వరుండు నన్నిచోడనరేంద్రా. 420 


క. మనుపంగొఅయేని జీతము, దనియంగ నిచ్చునది యెంతదయ గల్లిన నే 
రనివాని నెజతనమునకుం, జొనుపుట దుర్మయము నన్ని చోడనరేంద్రా. 421 


-బద్దెననీతి 
క. ఎవ్వనిప్రసాదమున సుఖ 
మెవ్వనికిం గలియుండు నెల్లప్పుడుం దా 
నవ్విభునికొజణకు మృతుండగు 
టెవ్విధమునం బుణ్యలోకహితము దలంపన్‌. 422 
-ముద్రామాత్యము 


క. పుడమిపతిచేత జీతము, కుడిచినబుణమెల్ల నీంగికొనం దనయంతన్‌ 
జెడనున్న ప్రాణ మనిలో, విడువక పోనాడుభటుండు వేదురు గాందే. 428 


క. నుతులకుం దలప్రాపుగ భూ,పతిబుణమునంబోయి తెవులం బడి చచ్చి యధో 
గతి దొజంగుకంటెభటునకు,శతమఖుపురిం జూజగొనుటం జావనినరుండే. 424 


-పురుషార్థసారము 
ఆ.వె. అఖలసంపదలకు నావాసముగంజేసి 
నట్టిదాత కెడరు పుట్టినపుడు 
ధరణి నేభటుండు తనప్రాణములు దాచు 
నతండు నరకమునకునరుగు వేగ. 425 
-పంచతంత్రి 


క్ష కులభృత్యులై సద్భ్భృ, త్యులకును సత్మారమర్థితోం జేయుదె వా 
రలు నీప్రస్తవమున ని. మ్ములం గృత్యము దలంచిప్రాణములు విడుతురనిన్‌. 426 


మడికి సింగన 171 


సకలనీతి సమ్మతము 


. అనఘా, నీప్రస్తవమున, నని నీల్దిన వీరభటుల యనుంగుజనుల నె 


ల్లను (బోతె భోజనాచ్చా, దనముల వారలకు నెమ్మి దజుగకయుందన్‌. 
427 


. జనపతి ప్రాణము లిచ్చినం జనువారలం ట్రోవకున్న సత్యము పాపం 


బునం బొరయు వారింబ్రోచిన, తనవారిని బ్రోచు మీంద దైవము గరుణన్‌. 428 


. ప్రాణ మిచ్చియు రణమున టబ్రతికెనేసి, నతనిరక్షించుం దనకొజకైన రాజు 


శూరవృత్తిని మోక్షంబు సూఅగొన్ను వారివారలంబోవంగ వలయుంగాని. 429 
-సభాపర్వము 


ఆ.వె. యోగులకును లేదు యాగముల్‌ సేసిన, వారలకును లేదు వసుధమీందం 


బతికి హితవు గాంగం (బ్రాణంబు విడనోపు, నలఘుసేవకులకుం గలుగు. 
-సుగతి. 480 


. దురమునం జచ్చినంజయ్యనం బరమందుం (బతికెనేని బహుసుఖకీర్తుల్‌ 


దొరకును గావున రెండును, నరుదులు సిద్ధించు శూరు లగువారలకున్‌. 431 


. కడునభ్యంతరవర్తిం, బుదడమీశుకుంగాంగం ప్రాణములు విడిచిన ని 


క్కడ నురుతరకీర్తియు న, క్కడ మణి సాయుజ్యపదము గల్లు ధ్రువంబై. 432 


ఆ.వె. కోరి తనధనంబుకొఅకును విప్రుల 


చ 


కొకు సతులకొజకు గోగణంబు 
కొజకు నని యొనర్చి నెజయ నెవ్వండు ప్రాణ 
మిచ్చు నతండు ముక్తికీశ్వరుండు. 438 


. తనయేలిక కగుచుట్టము, తనచుట్టమ తననిజేశుదాయయ మిగులన్‌ 


దనదాయయుననుతలంపున,మను నెవ్వండువాండుప్రియుండు మనుజేశ నకున్‌. 
434 


చెలుపుగ దుష్మరంపుంబని చేసితి నొక్కెడ నాక క్రూరతన్‌ 
బలుమటుం జేసిన న్గడవంబల్మిన నుల్లములోన నొండుగాం 


172 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


దలంపక పల్కు టొప్పిదము తథ్యముగాం దగం బల్మి లోపలం 
బిలువక వచ్చియున్నతండు భృత్యుండు రాజున కెన్నిభంగులన్‌. 435 


క. మానవనాథున కగు భయ, హానులు మదిం దానె యెటింగి యతిరభసమునన్‌ 
వానికి నెవ్వం డడ్డము, నై నిలిచినవాండు మాన్యుండగు రాజునకున్‌. 436 
ఆ.వె. అన్యదేశమెల్ల నాత్మదేశంబ కాం దలంచువాండు నెపుడు దలంకు లేక 
రణము సేంత యొల్లరాజ్యంబు 'సేంతగాం దలంచువాండుం బ్రియుండు. 
ధరణిపునకు. 487 


క. మానుగం బతి వనిచినం దను, చే నిది గా దనక వేగం జేకొని యనలం 
బైనం జొరవలయు నంబుధి, యైనను నీందంగవలయు నర్థిన భృత్యుల్‌. 438 
-పంచతంత్రి 
క. దూరమునవెరవు గదిసిన, దారి నిలుచు వారిన్భపతి దగు మన్నింపన్‌ 
దూరమున బిజుదు గదిసినందా రచ్చట లేనివారిం దగు వర్ణింపన్‌. 439 
-నీతిభూషణము 
క. ఏయేలిక సేవింపంగ, బాయక యేభృత్యులకును బహుదుఃఖమ కా 
నాయేలిక దూరమునన, నాయతమతి విడువవలయు నాభృత్యులకున్‌. 440 


క. ధనవంతుండు సత్ములజుండు, ననుపమతరవిక్రముండు నైనను ధరలో 
ననభిజ్ఞుండైన భూపతి, ననుమానము లేదు విడుతు రరయంగ భృత్యుల్‌. 441 


క. వలచేయును డాచేయును, బొలుపుగ రత్నంబు గాజుపూసయు సరిగాం 
దలంచునృపునొద్ద నుండినం జులుకన యగుందప్ప దెంతశూరుండైనన్‌. 442 

- పంచతంత్రి 

క. పతి కీడైనను భృత్యుండు, పతిహితుందై యుండవలయు బ్రతుకంగరా కా 
పతింబాసి చనిన వేటౌక, పతియైనను బ్రోచుం దొంటిపతిహితుండనుచున్‌. 443 
-పురుషార్థసారము 


మడికి సింగన 1783 


సకలనీతి సమ్మతము 


భృత్యులకుంగొజగాని రాజుల లక్షణములు 


క. అకుటిలు లగు తనభృత్యుల, కొకయాపద ముట్టినప్పు డుడుపక యేయే 
లిక యూరకుండు నాయే, లిక ముక్తికి మిగుల నెడ గలిగియుండుం దుదిన్‌444. 


క. పలికినజీతముం గెడపిన, బలవంతునినైన విడుచుం బరివారము దాం 
బొలు పెజుంగనియేలిక నిల, ఫలహీనకుజంబు విడుచుపక్షులంబోలెన్‌. 445 
-పంచతంకత్రి 
క. దొర వడయవలయునొండెను, సిరి వదయంగవలయు నృపతిచే భృత్యులకున్‌ 
దొర యును సిరియును వెలిగా, నరపతులను గొల్పు టేల నయతత్త్వనిధీ. 446 


క. కోపప్రసాదములలోం, గోపమె చూపుచుం బ్రసాదగుణ మెయ్యెడలన్‌ 
జూపనినరపతిం గొల్చిన, పాపమునకు మేర యెద్ది బద్దెనరేంద్రా. 447 


ఉ. జీవిత మీండు మున్గడవంజేసినవృత్తి క్రమక్రమంబునన్‌ 
బోనంగంజూచుం దేజమునం బుట్టెడు లాభము దప్పంజేము స 
ద్భావము బొంకుగా వగచుం బాయకనేరమె రోయుంగావునన్‌ 
సేవకులన్‌ విరక్తన్భపు సేవ విపజ్జలరాశి ముంపదే. 448 
-బద్దెననీతి 


ఆ.వె. వల్లకాట నిడినవానికిం జెప్పెడి, వారు గలరె యెంతవారికైన 
నట్ల పెట్టలేని యవనిపాలకునొద్దం బట్టియుండ రెపుడు పరిజనములు. 449 
-పంచతంకత్రి 


రాజులకు గొజగాని భృత్యులు 


చ. ఒకరునిచేతం బ్రోపును దదున్నతింబ్రాపును గాంచి యెల్లవెం 
టకును గొజంత లేక పొగడందగు సంపద నొందునట్టి దా 


174 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


తకు మదిం గీడుచేసినకృతఘ్ను నిపీనుంగునైన రోంతవె 
ట్టక కబళింపం గుక్కలు నొడంబడునే కురువంశవర్ణనా. 450 


ఉ. ధీరత దక్కి భీతింబడి దీఅమి నిల్చక పాటిపాణి వీ 
రారులచేతం జచ్చినభటాధము లేలినవానిదుషృతం 
బారంగ నంతయున్‌ గుడుచునాతండు చేసినపుణ్యమంతయున్‌ 
జేరుం దదీయభర్తకని చెప్పుదు రుత్తమధర్మకోవిదుల్‌. 451 
-విదురనీతి 
ఆ.వె. ఆయుధముల నెపుడు నలజడిం బెట్టక 
చిత్రకథలు కొన్ని చెప్పికొనుచు 
నుండుభటులు గలుగునుర్వీశ్వరులలక్ష్ము 
లహితు లనుభవింతు రండ్రు బుధులు. 452 
-పంచతంత్రి 
తను నమ్మి వైరిమీదం, జన వానికి బ్రాణమీక చనుటయు ద్రోహం 
బని రిపునిం గూడెనేనియుం, జనునే యుద్దండ మైనజనపతిదానిన్‌. 458 


-నీతిసారము 
క. కలిమియును భూరిబలమును 
గలయంతకు భటుండు భటుండు గాండు దలంపన్‌ 
గలిమియును భూరిబలమును 
గలిగిన మణి భటుండు భటుండు గాం దేపతికిన్‌. 454 
-పంచతంత్రి 


సేవకనీతులు 


క. ధరణీసురవరులకు నృప, వరులకు వైశ్యులకు నాత్మవ ర్తనములకున్‌ 
బరిచరులు లేక నడవమి, సరసిజసంభవుండు శూద్రజాతి సృజించెన్‌. 455 


మడికి సింగన 175 


సకలనీతి సమ్మతము 


. అతులితవిద్వజ్ఞనులకు 

వితరణశీలురకు విశ్వవిక్రమసేవా 

గతులకు రాజులు దక్కంగ 

మతిం దలపంగ నొరులు దిక్కు మళ్ళి కలుగుదురే. 456 


. మనుజపతి దేవతామయుం, గని మనువాక్యంబు గాన యారీతిన కాం 
గొనవలయు నతని నొండుగ, మనంబునం జూదవలదు మతిమంతులకున్‌. 
457 
3 దేవాంశోద్భవుం డగునర, దేవోత్తము మర్ష్యుందని మదిం దలంయపక స 
ద్భావమున నీశ్వరుం డని, భావింపంగవలయు నరులు బాలుని నైనన్‌. 458 
- పురషార్థసారము 
. అవనీశుల వేల్పులలో. నవనిపులు విశేష మతిశుభాశుభములు దా 
నవనిపు లిప్పుడ సూపుదు, రవి వేల్పులు సూపంజాల రాజన్మమునన్‌. 459 
. కడుహితులకు నహితులకును. 
వడిమేలును గీడు జేయవలసినవారల్‌ 
పుదడమిపులం గొలువవలయును 
గడు పెవ్వడుం బ్రోచుకొనండె కరటక చెపుమా. 460 
-పంచతంకత్రి 


. తక్కి నయాత్ముండు గలండే, యొక్కుడుగానెత్తి పలికి హిత మెలింగింపన్‌ 
జెక్కిలి మీటుట కూరిమి, తక్కుటయే పాలుపోయుతతి బాలునకున్‌. 461 


3 స్థిరమతి నెప్పుడు నిజమం 

దిరమునం దద్వారమునను దెల్లముగా సం 

గరముననుం గ్రమ్ముననే 

నరుండుండు నతండు ప్రియుడు నరనాథునకున్‌. 462 
-నీతిభూషణము 


176 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


క. జూదమును బన్నిదంబును, వాదును బతితోడనాడవలవదు కడుం బో 
రాదయ్యెనేని భృత్యులు, భేదము గాకుండ గెలుపు పెం పీవలయున్‌. 463 
-నీతిసారము 


క. మొగ మలరం జూచిరమ్మను, టగుంబొమ్మని మాట వినుట యడిగిన కార్యం 
బొగిం జేయుట పనింబంచుట, జగదీశ్వరుకూర్తికిని నిజంబగు చేష్టల్‌. 464 


2 


. పొడగనునంత నప్పుడ ప్రసన్నుండగుం దనుం జేరం బిలుచు నాసనము నిచ్చు 
క్షేమప్రసంగంబుం బ్రేమమైనడుగుం దద్వాక్యంబు వినుచు ముందంబు నొందు 
విజనస్థలంబున నిజరహస్యంబులు గొంకం డొక్కింతయు శంకపడండు 
ఆతండు సెప్పుచో నతనిం జెప్పినచోట నాకర్ణనముం జేయు నాదరమున 


గీ. వినుతిపాత్రులలోపల వినుతి జేయు 

నతని వినుతింప మెచ్చుం గథాంతరముల 

దలముగాం దద్దుణములు కీర్తనము సేయుం 

జాలననుర క్తుం డై నట్టిజనవిభుండు. 465 

-పురుషార్థసారము 

క. వచ్చిన జూడమి దగ్గజ 

వచ్చిన నొడంబడమి తోడ వచ్చిన నొరుతోం 

జెచ్చెరం బలుకుట పతిందా 

మెచ్చమియును భృత్యునొల్లమికి లక్షణముల్‌. 466 

-చాటువు 

క. దుర్వేషియు నకులీనుండు 

గర్వియుం గడుదుర్దనాగ్రగణ్యుం డైనన్‌ 

సర్వత్ర వాండు పూజ్యుందె 

యుర్వీశ్వరు మిగులం జేరి యుండినం జాలున్‌. 467 


మడికి సింగన 177 


సకలనీతి సమ్మతము 


క. శ్రీయుతు లగునరనాథులం, బాయక సేవింపకుండు పాపాత్ములకున్‌ 
వేయేల తిరియంజేంతయె, ప్రాయళ్చిత్తంబు సుమ్ము పరికింపంగన్‌. 4638 


క. వెలిగొడుగులు చామరములు, బలువాజులు నందలములు భద్రేభంబుల్‌ 
వెలిసినభూనాథునికృప, గలవారికిం గాక యెందుం గలవే ధరణిన్‌. 469 


క. బలుగొజదువోలె నెందకుం, జలికిని వానకును నోర్చి జనపతి నెవ్వం 
డలవడం గొలుచును వానికి, వలనొప్పంగ సిరులు దాన వచ్చివసించున్‌. 470 


ఆ.వె. మాన్యతయును గడు నమాన్యతయును మతి 
సరియె కాందలంచునరులు పిదప 
నుగ్రమూర్తు లైనయుర్వీశ్వరులకును 
మిగులం దారె మాన్యు లగుదు రెపుడు. 471 


క. క్షితిపతికి మిగులం బ్రియులును, హితులును నగువారి నాశ్రయింపంగవలయున్‌ 
సతతము వారలయాజ్ఞకు, నతిం గడవక యుందవలయు నతిమతిమంతుల్‌. 
472 
క. ఘనసేవకయుతులకు సఘ, మును పుణ్యములును విశేషములు గానివి దాం 
గొనుంగొన భూళయలఘుభో, జనము గృశత్వంబు (బ్రహ్మచర్యము సమముల్‌. 
4783 

ఆ.వె. సేవకుండు గోరి సిగ్గతి వ్యాధిక, ష్టములు ధనముకొజకు సంతతంబు 
సధిపునొద్దం బడినయట్ల ధర్మమునకు, బడియెనేని సుగతిం బడయరాదె. 474 


క. సురచిరగుణవంతుం దగు, ధరణీశుండు పేదయైనం దగు సేవింపన్‌ 
నెరయంగ నొకానొకప్పటి, కరుదుగ మేలొందుంగాన నాయనవలనన్‌. 475 


178 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


. వలయుపను లెటింగి చేయుచుం, బలికినంబని యేమి యనుచుం బాయకనీతిన్‌ 
గొలువంగ నేర్పినయాతండె, తలపోయంగ మిగుల బ్రియుండు ధరణీశు 


నకున్‌. 476 
. మన సెఠటింగి నడవనేర్చిన 
మనుజాశను లైన మాటమాత్రములోనన్‌ 
దనవశ్యు లగుదు రనినను 
మనుజేశ్వరుం డనంగ నెంత మది నూహింపన్‌. 477 
-పంచతంత్రి 


. సకలగుణరత్నభాషా, ప్రకటితుండై యర్థశౌాచపరుండై భూపా 
లకుమనమున విశ్వాసము, వికసిల్లెడునట్ల సేవ వెసం జేయం దగున్‌. 478 
-కామందకము 
3 జనపతికృపం బడసిన ధన, మనయము దగువ్యయము చేసి యంచితవస్తా 
ద్యనుపమవస్తువు లొసంగిన, మన మలర ధరించినతండు మాన్యత ంబొందున్‌. 


479 
-పంచతంటత్రి 
: ధరణిపుచక్కంగట్టెదురం దక్కి పిజుందును గానియట్లు గా 
నిరుగెలనం దగం గొలిచి యే మనునో యెటు సూచునొక్కొ యె 
వ్వరిదెస నెప్పు దేతలంపు వచ్చునా యీతని కంచుం జూడ్మిసు 
స్థిరముగం దన్ముఖంబునన సేర్చుచునుండుట నీత్రి కొల్వునన్‌. 480 


. నగళులలోపలిమాటలు, తగునే వెలి నుగ్గడింపం దమ కేర్చడ నాం 
డుగడం బుట్టినపని విన, నగుపని సెప్పెడిదిగాక యాతనితోడన్‌. 481 


. తా నెంతయా స్తందైన మ, హీనాయకుసొమ్ము పామునెమ్ములుగా లో 
నూనినభయమునం బొరయక, మానినంగా కేల గల్లు మానము సిరియున్‌. 482 


మడికి సింగన 179 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. ఆవులింత తుమ్ము హాస్యంబు నిష్టీవ, నంబు గుప్తవర్తనములు గాంగ 
నిలుపవలయు నృపతి గొలువున్నయెడల బా, హిరములైనం గెలని కెగ్గుపుట్టు. 
483 
-ధౌమ్యనీతి 
ఆ.వె. ద్యూత మెల్ల జమునిదూతయుగా ధనం, బెల్ల హాలహలము నింతు లెల్ల 
ఫఘోారతరములై నకారాగృహములుగం, దలచునతండు ప్రియుండు ధరణిపునకు. 
484 
-పంచతంటత్రి 

క. పతిచీర లట్టిచీరలు, పతితొడవుం బోలుతొడవు పతిగతివేష 

స్థితియును 'సేవకులకుం దగ, దతిధనయుతు లైన ననుంగు లైనను సభలోన్‌. 
485 
-నీతిసారము 
క. కలిమికి భోగములకుం దా, ఫల మని తను మెజసి బట్టబయలుగం దావి 


చ్చలవిడి భోగింపక వే, డృలు సలుపంగవలయు భటుడడంకువతోడన్‌. 
486 


-ధౌమ్యనీతి 
క. చనువాండు సేయుకార్యం, బున కడ్డము సొచ్చి నేరుపున మెలంగుచుం దా 


నును బైయూసికొనుటదన, మును మెలంగెడు మెలంకువకును ముప్పుగుం 
బిదపన్‌. 487 


ఆ.వె. రాజు పెద్ద పలువురకు సంకటంబుగాం, దెజంగుపనుల కెంతతేజమైన 
వారు బుద్ధిగలుగువా రొల్లరని మీందం, జేటువచ్చు టెల్ల సిద్ధ మగుట. 488 


ఆ.వె. ఉత్తమాసనములు నుత్మృష్టవాహనం, బులును దమకుంగరుణ భూమిపాలుం 


డీక తార యెక్క టెంతటిమంత్రియుం గలుగువారికైనం గార్యమగునె. 489 
-ధృతరాష్ట్రనీతి 


180 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


ఆ.వె. కామధేను వనంగం గల్చ్పవృక్షం బన 
నెసంగు రాజు దనకు నొసంగండేని 
తనయదృష్ట మనుట దగుంగాక యాతని 
దూట గలదె సేవ మీటి యైన. 490 
-నీతిసారము 


'సేవకుం గొజగానిరాజులు 


క. పొసంగిన సేవకు నెజుంగని, వసుధేశ్వరుం డెంతదొడ్డవాం డైన నొగిన్‌ 
గుసుమఫలభరిత మైనను, వెస జిల్లెడు విడిచినట్ల విడువంగ వలయున్‌. 491 


క. సేవ యెజుంగని రాజును, సేవింపరు బుధులు గాక సేవించినంద 
త్సేవ యది చౌటం బెట్టిన, యావిత్తునుబోలె వ్యర్థమై చెడిపోవున్‌. 492 


క. ఇల నవివేక నృపాలునిం జెలు వందగం గోరి సేవ సేయుట లెల్లన్‌ 
దలపోయం జౌటినేలను, విలసిల్లిన బీజ మిడినవిధము దలంపన్‌. 493 


ఆ.వె. భై క్షమైన మేలు భారోపజీవితం 
బై న మేలు కానలోన నుండు 
టైన మేలు గాని యవివేకన్ఫపుం గొల్చి 
పొరయులక్ష్ము లొప్ప వరసి చూడ. 494 
-పంచతంత్రి 
చ. పలుకులబెట్టిదంబులకుం బ్రాప్త మెఖుంగమి కెంత డస్సినన్‌ 
దలంపమికిచ్చితప్పుట కుదారపువృత్తికి శౌర్యశక్తిభ 
క్తులకు మనంబులోనం బరితోషముం బొందకయున్న్మి కాత్మలో 
నలసి పరిత్యజింతు రెడ కా నెడ నేలినవాని సేవకుల్‌. 495 
-పురుషార్థసారము 


మడికి సింగన 181 


సకలనీతి సమ్మతము 


క. కెలసము చేసియు నవసినం గొలిచిన కొద వట్ల యీని కువలయపతులన్‌ 
గొలు వేటి కుత్తరోత్తర, ఫలసారమె రాజసేవ బద్దెనరేంద్రా. 496 
-బద్దెననీతి 
చ. ఇల వ్యసనుండు క్షుద్రుండును నెంతయు మూర్చుండు నైనయట్టీ భూ 
తలపతిం జేరంగూడ దది తప్పగుం దొల్లియు నిట్టిరాజు నిం 
పలరంగ సేవం జేసికొని న్యాయము నాసపడంగం బోవుచున్‌ 
బెలుచన నేరమిన్‌ శకడి భృత్యువులందజుం జేటు నొందరే. 497 


క. విను సర్వభక్షుండగు వి 
ప్రని ననుకూలతయుం౦ గానిపొలంతిని మిగులం 
దన కెనయనిసఖు నెల్లం 
దును గరుణయె చేయునృపునిం దొజంగంగ వలయున్‌. 498 
-పంచతంటత్రి 
క. నేరమి దొడరిన నలుగంగ, నేరక యుండెడివిర క్రన్భపతుల కొలువుల్‌ 
దూరస్థులు గాకుండెడి. వారలు దుర్శతు లుదారవై రోచనుండా. 499 


-బద్దెననీతి 
ఆ.వె. ఎట్టి భ్యత్యుందైన నెలిక కించుక 
తప్పు సేసెనేని తలంప మద్య 
బీందుమాత్రమునన పెరుగు బ్రాహ్మణ్యంబు 
సెడినయట్ల వాండు సెడుట నిజము. 500 
-పంచతంత్రి 
ఉ. జీతము లూదికొండ్రు పతిచిత్తము గూడరు వారు స్వేచ్చులై 
భూతలనాథువీ డురిలిపోవంగం జూతురు పోవకుండినన్‌ 
వేతురు విగ్రహవ్యసనవృత్తి భయస్థులు గారు గాన సం 
ఘాతసమర్ధులై మనుమగల్‌ ప్రతిపక్షులు గాక భృత్యులే. 501 
-బద్దెననీతి 


182 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


క. ఏమ కరిం గుడిపి పెంచితి, మే మెలింగింపంగ విద్య యెటింగె నజస్రం 
బే మక్కడ నుందుము మా. కేమని యేమజినంజంపు నేనుంగుం బతినేన్‌. 502 
-పురుషార్థసారము 

క. ఏ నితనికి మాన్యుండ నని, భూనాథునికరుణ నమ్మి పొంగి భటుండు సే 
వానియతి వదలు టొప్పదు., నానాంటికిం గ్రొత్తమన్ననలు నృపతులకున్‌. 503 
-నీతిభూషణము 


క. నైజగుణంబగుతమమది, రాజసమప్పటికిం గప్పిప్రజతోనయ్యై 
యోజంబరికింపనియా, రాజులు సాధులని నమ్మరా దెప్పటికిన్‌. 


504 


-కేయూరబాహుచరిత్రము 


క. జనపతికి నేను మాన్యుండ 
నని యెవ్వం డహంకరించు నాతండు లోక 
మ్మునం జరణంబులు రెండై 
వినుము విషాణములు లేనివృషభముం బోలున్‌. 

చ. ఇల గుణహీను లెంతయు మహీశుసమీపగు లైనవారు ని 
ర్మలగుణయుక్తులం గని యామాన్యత సేయుదు రేలవారు వా 
రలయెదుర న్వెలింగెడి తరంబులు గామిని గాన నేల రా 
తులవలె మించు నే మిగుల దోయజబంధుని (మోల దీపముల్‌. 


గీ. సేవకాళి యన్య సేవకులను రాజు 
చాలం బెద్దసేంత సైపంజాల 
రరయ నొక్క మగనియాండ్రు దారయ్యును 
సవంతి జూచి సవతి సైపంగలదె. 

క. తనపదము ద్రోప నెవ్వండు 
గొను నాతండు తనకు నిపుడు గొనకొని వారిం 
దునుమాడుం దనకుం జయ్యన 
నెనయనివాడెంత దనకు హితుం డై యున్నన్‌. 


మడికి సింగన 


505 


506 


507 


508 


183 


సకలనీతి సమ్మతము 


క. అరయంగ జీవన్మృతులే, గురు నిర్ధనికుండు నరసికుండు మూర్చుండు భూ 
వరసేవకుండు ప్రవాసియుం బరంగుంబరాశర తనూజుపలు కిది ధరణిన్‌. 509 


క. రాజాధికారపురుషుని, పై జయముండునటె మృత్యుపాశము లుండున్‌ 
నైజమునంబట్టి పలు కే, యోజమెయిం జెప్పమతియె యోగ్యుండైనన్‌. 510 
-పంచతంటత్రి 
క. తమ (బ్రతుకు తమకుం గడువిర, సము చింతకుం బొత్తు మానసంబు పరాధీ 
నము లైశ్వర్యంబులు స, ర్వము సేవకు లెవ్వ రరయ వారలకెల్లన్‌. 511 
-పంచతంటత్రి 


షోడశ సంధి ప్రకారము 


. ఒనరం గపాలంబు నుపహార సంధియు సంతానసంధియు సంగతంబుం 
జాల నుపన్వాససంధియు. బతికారసంధియు సంయోగసంధికంబుం 


2 


బురుషాంతరాదృష్టనరనామకమ్ములు నాదిష్టకంబు నాత్మామిషంబు 
పరిక్రయవిగ్రహబంధురోపగ్రహసంధులు నుచ్చిన్నసంధికంబు 


ఆ.వె. ననుపమపరదూషణాంచితస్మంధోప, నేయసంధు లనంగ నిశ్చితముగ 
షోడశప్రకారసునిశిత సంధివి. ధాన మెజబుంగవలయు ధరణిపునకు. 512 


గీ. బలిమి సమసంధియైనం గపాలసంధి. యర్థదానముచే నుపహారసంధి 
దారికాదాన మీగి సంతానసంధి. చాలమైత్రిపూర్వక మది సంగడంబు. 518 
-పంచతంకత్రి 
గి. అరయ నేకార్థముగ నుపన్యాసచతురు, లమరం గూర్చినయది యుపన్వాససంధి 
కడంగి యుపకర్త ప్రత్యుపకారకాంక్షం గలసి మెదలుట యది ప్రతీకారసంధి. 
514 


గీ. అతని కుపకార మొనరించి యతనిచేతం 
గొరలి ప్రత్యుపకారంబు గొనంగవలయు 


184 సకలనీతి సమ్మతము 


ద్వితీయాశ్వాసము 


ననుచు రాముండు సుగ్రీవు నాప్తంజేయు 
కరణిం గలయుట యది ప్రతీకారసంధి. 515 


క. ఇరువురుం గూడి యొకనిపై. నరుగుట సంయోగసంధి యగు బణపూర్వం 
బిరువురు యోధులం బంపుట, బురుషాంతరసంధి యనంగ బుధమతమయ్యెన్‌. 
516 

క. అరిమీందం బనుపుతలంపునం దిరముగ సంధి యగునది యదృష్టనరాఖ్యం 
బరయంగ నాదిష్టం బగుం, బరునకు భూమ్యైకదేశపణ మిచ్చుటయున్‌. 517 


2 


న ఆత్మసైన్యముచేత సరితోడ సంధాన మాత్మామిషం బన నతిశయిల్లుం 
బ్రాకారరక్షార్థమై యఖిలం బైనవిత్తంబు నిచ్చుట విగ్రహంబు 
యఖిల ప్రకృతిరక్షణార్థమై యర్థప్రకృతి నిచ్చునది పరిక్రీణసంధి 
సారభూములు గొన్ని వైరిభూపతి కిచ్చి చేసిన నదియ యుచ్చిన్నసంధి 
గీ. సర్వభూమిఫలంబును శత్రువునకుం 
దోరముగ నిచ్చునది పరదూషణంబు 
మితు లొనర్చి ధనం వీడ మతిం దలంచి 
చేయునది పునఃస్మంధోపనేయసంధి. 518 


క. ఇతరేతరోపకారము, సతతోదితమైత్రి సంధిసంబంధజముల్‌ 
చతురత నుపహారము నీ, చతుర్విధమునందు సర్వసంధులు నయ్యెన్‌. 519 


క. ఖలుండును నిర్మర్యాదుండు. బలవంతులు నైనరిపున్సపాలురతో ని 
య్యిల సంధివిగ్రహము లవి. యలవడ వేవేలునైనయానమతక్యన్‌. 520 


క. ఘనబలుండు పాపకర్ముండు. ననంబడురిపుసంధివిగహంబులయెడలన్‌ 
గనద్వైధీభావము గై, కొని యుండంగవలయుం బగఅకును నయ్యెడలన్‌. 521 


గి. తాపఖందనంబులవికృతంబు గాక. సదృశకార్యార్థ మదియ యసహ్యవేళ 


కాంచనమపోలె నెన్నండు గలసియునికి. సంగతాఖ్యము కాంచనసంధియయ్యె. 
522 


మడికి సింగన 185 


2 


సకలనీతి సమ్మతము 


. చాల బలాద్యయోగ మది సంధి యశంబొకొ పూర్వక క్రియన్‌ 


మేలగుం గాన సంగతము మిత్రము దా నవి శూన్య మైననుం 
బోలగుసంధి నా నితరము లగు నాయుపహారసంధి భే 
దాలియకారసంధి కుపహారము యొక్కటి సంగతం బగున్‌ . 5283 


. ఎత్తిచనున్భపతి రిపుచే. విత్తము గప్పంబు గొనక వెనుకకు మగుడం 


డిత్తజి సంధికి దానం, బుత్తమ మట్ల గుట సంధి యుపహార మగున్‌. 524 


. అసంధిదేహస్వరూపం బెట్టి దనిన. 525 


. బాలుండు వృద్దుండు పటుదీర్హ రోగియు నిల నిజజ్ఞాతి బహిష్మ లతుండు 


భీరుకుండును గడు బీరుజనుండును లుబ్బుండు మటియును లుబ్ధజనుండు 
సతతవిరక్త ప్రకృతి యైనన్ఫపతియు విషయరసాసక్త విరళమతియు 
మటియును బహుచిత్త మంత్రుండు దేవతా బ్రాహ్మణనిందాపరాయణుండు 


. దైవహతకుండు దైవచింతనపరుండు 


వ్యసనదుర్శ్భిక్షకుండు బలవ్యసనపరుండు 
లలి సదేశస్థబహుశాత్రవులును గాల 


యుక్తుండును సత్యధర్మవియుక్త మతియు. 526 


. ఈయిరుపదువురతోడన్‌, బాయక విగ్రహము సేసి పై కొనుటయు వా 


రేయెడ మార్మొనక బల, శ్రీ యటి వశవర్తులగుచు సిరి యిత్తురిలన్‌. 527 


. అది యెట్లనిన. ర్‌28 
. బాలుం డరయ నప్రభావుండు గావున. యుద్దములకు బలము లోహటించి 


తనకు శక్తి లేక తక్కిన నితని కై, పూని యితరుం డేల పోల నిచ్చు. 529 


- వృద్దుండు దీరామయుండు స. మిదోత్సాహంబు లేమి మేకొని యరితో 
® యి ® 


యుద్ధంబున కసమర్భులు, సిద్ధము నిజజనులతోడం జెడుదురు పెలుచన్‌. 
580 


186 సకలనీతి సమ్మతము 


2 


ద్వితీయాశ్వాసము 


3S మతిసకలజ్ఞాతిబహి 


ష్కృతుని నిజజ్ఞాతులకు విశేషప్రణయాం 
చితకృత్యము లొనరించినం 
జతురతం దమరిపునిం బట్టి సమయింతు రొగిన్‌. 531 


. భీరుండు సంగ్రామభీతుండు గావున విజిగీషు లెత్తిన వేగం జెడును 


భీరుజనుం డెంత భీతుండై యనిమొనం దనవారు వాజంగం దాన చిక్కు 
లుబ్బుం డేమియు నీమి లులితచేతస్సులై నిజభటు లాజిలో నిలువంబడరు 
లుబ్ధజనుండు మటథి లుబ్ధపరాధీనమతు లగుజనులచే మడియుం దాన 


. సతతము విరక్తుందై నభూపతియు నెల్ల 


ప్రకృతివర్గంబు విడుచు సంగ్రామభూమి 
విషయసంస క్రమతియగు వికలహృదయుం 
దుజక ప్రత్యర్థికి సుఖాభీయోగ్యుందగును. 532 


ఆ.వె. మజియు విను మనేకమంత్రులచిత్తముల్‌ 


చంచలములు గాన సచివు లెల్ల 
గార్య మొదవినపుడు కడంగి యుపేక్షింతు 
రతండు మును విరోధి యగుటం జేసి. 533 


3 దేవబ్రాహ్మణనిందకుం, డేవెరవునం బొలియు ధర్మహీనుం డగుటన్‌ 


గేవలయు దేవహతకుండు, భావింపంగ నట్ల చెడు నభాగ్యుం డగుటన్‌. 534 


ఆ.వె. దైవ మఖీలమునకుం దానె కారణ మని 


చేష్ట యతనిదైవచింత నుండు 
క్షయము నొందు దాన సమయు దుర్శిక్షవ్య 
సని బలవ్యసనికి శక్తి లేదు. ర్‌కెర్‌ 


మడికి సింగన 187 


ద్వితీయాశ్వాసము 
క. వ్యాయామాయోగ్యం బగు, నాయెడయ యదేశ మనుట నల్పుండు చెజుచున్‌ 
వేయేల కచ్చపముచేం దోయాంతరమున గజంబు తూలదె పెలుచన్‌. 536 


క. బహుళత్రుం డెందు వచ్చిన నహితులు వెనుదగిలి చెబుతు రయ్యెచోట్లన్‌ 
బహుళమహావిపినాంతర. నిహిత మగుకపోతమట్ల నిర్భరవృత్తిన్‌. 537 
ఆ.వె. సరి నకాలయుక్తసైస్యుం డాహవకాల. యుక్త సైన్యుచేత నుక్కడంగు 
అర్ధరాత్రసమయమందుం గానంగలేక, గూబచేతం గాకకులముంబోలె. 5838 
గి. సత్యధర్మ్శవ్య సేతుతో సంధి యొప్ప 
దతం డసాధుండ గావున నపుడ తిరుగు 
నిట్ల సందేహన్ఫపతుల నెలీంగి వారి 


తోడిసంధానమున కొనంగూడం జనదు. 589 
-కామందకము 
వ. మజియు సందేయస్వరూపం బెట్టి దనిన. 540 


గి. అరయ సత్యార్థధార్మికానార్యనృపులు 
భ్రాతృసంఘాతవంతుండు బలఘనుండు 
ననుపమానైకవిజయుండు ననంగ నేడ్వు 
రొప్పుదురు సంధి సేయంగ యోగ్యు లగుచు. 541 


ఉ. సత్యుండు సత్యవాజ్ని యతసంహితుండై వికృతుండు ప్రా 

ణాత్యయమైన నార్యుండు ననార్యతం బొందండు యుక్తకారియె 

సత్యము ధార్మిక ప్రభుం డసాధ్యుండు ధర్మజనానురాగసాం 

గత్యము యుద్ధసాధనము గావున సంధి యొనర్చు టొ ప్పగున్‌. 542 
చ. తొడగి యసాధ్యుం దైనన్ఫపుతోం దగు సంధి యొనర్పకుండినన్‌ 

గడంగి తదీయశత్రువులం గైకొని వచ్చి యయుక్తకారియై 


యడంచు సమూలకందముగ నారయ భ్రాతృసమేతుం దొప్పు బ 
ల్విడిం బటుకంటకాకలిత వేణునికుంజమున ట్ల సాధ్యుం దై. 543 


188 సకలనీతి సమ్మతము 


2 


వ. 


సకలనీతి సమ్మతము 


. బలవంతుం డెంతయుం బైనెత్తివచ్చిన నేయత్నములు మణి యేమి సేయు 


హరివరాధిష్టిత హరిణంబునకుంబోలె నమ్మేటి దగుశరణమ్ము గలదె 
మార్మొననోడిన మత్తగజేంద్రంబునొడియుసింహముంబోలెనొప్పుగొనండె 
బలవంతుతోడ నెబ్బంగినైనను బోరు మనుచు జెప్పెడినిదర్శనము గలదె. 


. యుఅక పెనుగాలి కెదురుగాం దజమవశమె 


కాన శుభకాంక్షియెన భకాంతుం డెపుడు 
త్రివిధశక్తి సమగ్రుం డేతెంచెనేని 
సంధి యగునది కార్య మసంశయంబు. 544 


. బల్లిదునకు౯ (బ్రణమిల్లుచు, మెల్లవ కాలముల విక్రమించెడిజనులం 


దెల్లెడం బాయవు సంపద, లల్లన జలరాశి బొందునాపగల క్రియన్‌. 545 


. ఒనర ననేక యుద్ధవిజయుం డగురాజు ప్రతాపవహ్వొచే 


నని రిపుకోటిం గ్రాచుజమదగ్నితనూభవునట్ల వారితో 
ననువుగ సంధి చేసికొని యతనిదోర్భలశక్తి ప్రాపునన్‌ 
మనుమనుజేంద్రుని న్మానసి మార్మొన నోడుదు రన్యభూపతుల్‌. 546 


. బలియుదెస సంధి యయ్యును 


బొలుపుగ నమ్మంగవలదు పురుహూతుండు ము 
న్నలవడ సమయము దలంపక 
పొలియింపండె వృత్రుం గుటిలబుద్ధిప్రొఢిన్‌. 547 


మతియు నధికసమానహీనాభియోక్తృసంధిస్వరూపంబు. 548 


మ. బలవంతుం డరుదెంచి పై విడిసినన్‌ బాటించి దుర్గస్టుం డై 


న! ౧ 


కలంగంబాజక యంతకంటె బలియుం గారామునం దెచ్చి యా 
బలవంతు న్విడిపించుటొండె భుజదర్భం బొప్ప సింహోల్లస 
దృలుం డై పై (బడుటొండె నొప్పగు భరద్వాజో క్రమార్గంబునన్‌. 549 


మడికి సింగన 189 


ద్వితీయాశ్వాసము 


క. తనయుండు తండ్రి నై నను 

దనయుని మతి తండ్రి యైనం దతికొని (త్రుంచున్‌ 

ఘనరాజ్యకాంక్షం గావున 

జనచరితములట్ల గావు జనపాలునకున్‌. 550 


మ. మదమాతంగసహస్రసంఘముల నున్నాదించి సింహం బొకం 
డదరంటన్‌ వెసం దాంకి త్రుంచునటు లుద్యబ్బాహువి క్రాంతిసం 

పద యూహించి కడంగి తాకి యధికున్‌ బ్రత్యర్థిం గుందించు న 
మృదదర్పోన్నతుం జూడ నోడుదు రరుల్‌ మానంబు దోరంబుగాన్‌. 551 


. సముండరుదెంచిన సంధియ యముచితమగు శత్రుజయము సందియమగుటన్‌ 
(గమమున సంశయిత క్రియ, లమరించుట యొప్పదని బృహస్పతి చెప్పెన్‌. 
552 
. తగ నభివృద్ధికాముం డయి తా సమసత్తునితోడనేనియున్‌ 
మిగులంగ సంధిసేయుట సమిద్ధవివేకము యుద్ధమాడిరేం 
బగలుదు రిద్దజున్‌ సరి నపక్వఘటంబులు దాంకినట్లు మె 
చ్చుగ నల సుందుం డొంట నుపసుందుండుం బోరి నశించు కైవడిన్‌. 553 


. ఎడరున నెత్తివచ్చిన విహీనుండు పీడ యొనర్చుచోటులో 
బెడ గున బడ్డశీతజలబిందువు కైవడి సంధిగా నొడం 
బడ కెటు లొప్పు సంధి యతండొల్లనిచో నెడంగాంచి పై వడిన్‌ 
బడి పొడిసేయంగావలయు బాహుబలోన్నతగర్వమత్తు. డై. 554 


. మజియుం బకారాంతరంబు. ర్‌ర్‌ర్‌ 


. బలియునితోడ సంధి యయి బంధురయత్నము దప్ప నాతండున్‌ 
బొలుపుగం జూచి నెమ్మి గడుం బుట్టెడున ట్లనువృత్తి చేసి యే 

కొలందిన నమ్మినట్ల యతిగూఢతరాకృతవేషుం డై ప్రియం 

బులు వలుకంగం బొల్పగు సముద్భవ మొప్పంగం గార్యకాంక్షుం డై. 556 


190 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


3 నమ్మిక గలిగిన బ్రియుందగు, నమ్మికమైం గార్యసిద్ది నమ్మినయది యౌ 
జ ధ 


నమ్మించికాదె యింధద్రుండు, నమ్మిక దితిగర్భవిదళనం బొనరించెన్‌. 557 


. స్థిరబుద్ధి సంధి యొల్లని, యరివరుయువరాజుతో మహాభృత్యునితో 


వెరవార సంధి సేయుచు, నురుగతి నంతఃప్రకోప మొనరింపందగున్‌. 558 


. అది యెట్లనిన. 559 


. ధనములు లేఖలున్‌ బహువిధంబులమై నడిపించి తాం (బ్రధా 


నునకుం బ్రదూషణంబు గడునూత్నముగా నొనరింప శత్రుభూ 
జనపతికిన్‌ స్వపక్షజనసంఘము పై నపనమ్మి కెమ్మెయిన్‌ 
దనర నతండు దాన చెయిదంబు దొజంగి కరంగు నాత్మలోన్‌. 560 


మ. అహితారంభము మాన్చియొండెం దదమాత్యభ్రాతృసంధాత యి 


రబ్‌ 


విహితాచారత వానివైద్యజనునిన్‌ భేదించి దానంబునన్‌ 
సుహృదుం జేసి మహానసం బతినిచేం జొప్పార భేదించి యొం 
డె హితుం బంచి సురంధ్రి మైంబొడిచియొండెన్‌ దాంకి త్రుంపందగున్‌. 561 


. దేశము బాపి తద్విమతదేశనివాసుల యె నిమిత్తని 


ర్దేశము చేసి లోకులకుం దెల్లను గాం గదునిద్ధలక్షణో 
దేశము జూపుచున్‌ నృపతి దీన వసించుట నికమంచునా 
దేశము చెప్పి పంప నగు ధీనిధి యై నిజగూఢచారులన్‌. 562 


. పెక్కుభంగుల మున్ను పేదయ కాజించుటెంతయుం దగు వి[గ్రహింపందగదు 


ఉక విగ్రహమున నుదయించు సంక్షయవ్యయము నాయాసంబు నాత్మపదము 
నర్ధమ్ముం బుత్రమిత్రాదులు వ్యర్థమై మిన్నక పోవు నిమేషమాత్ర 
దురవస్థ పలుమజుం దోంచుసందిగ్ధంబు రాజ్యముంగీ ర్తియు రణమునందుం 


. గాన విగ్రహింపక సామదానభేద 


విధుల సీమాసమాగతవిమతనృపునిం 


మడికి సింగన 191 


2 


ఆ. 


ద్వితీయాశ్వాసము 


గలంచి సంభ్రమ మడంచి దవ్వలనె నిలిపి 
సమబలుండయి తోంచిన సంధి యొప్పు. 568 


. ఆత్మబలగాఢసంరక్షితాత్ముండగుచు, వీరసంచారములం దాపవివశుం జేసి 


చాల నిలచినందనుం దాన సంధి యగును, దప్తలోహద్వయానుసంధానమట్లు. 
564 
-కామందకము 


. మును దన కపకారము సే, సినవానికిం దాను సేయక సామం 


బున సంధి యగునె కాంపని, యిను మినుమును గదియ నడువనేలా కూడున్‌. 
565 


. మైత్రిహిరణ్యభూమండలంబులలోన నలర నొక్కటిం గొన్న నుత్తరోత్త 


రము మేలు మును సహాయము లేనివానికి మిత్రు లన్యముకంటె మేలతండు 
నాపదలకుం గూడి యరుదేని వా౭డైన భూమిం దా విడువంగం బూనెనేని 
ధనము మే లచలుండై తానుండు వానికి సీమతోం జేరిన భూమి మేలు. 


వె. కపటమిత్రత మును నెపుడు సొనారని, పణము నెన్నండు ఫలపడనిభూమి 
యును నిరర్ధకంబ యోపినయెవ్వానిం, దెలిసికొనుట భూపతికి గుణములు. 566 
-నీతిసారము 


. ఇప్పాట సంధికృత్యం, బొప్పారుం బూర్వమునిజనో క్రనయగతిన్‌ 


ఇప్పగిది లావు సంధియు, నొప్పగు నధికాల్పకార్య మూహించి తగన్‌. 567 


సామము 


. సత్సహాయము ప్రజ్ఞయుం జాలం గలిగి 


సత్త వ్రదేవోపబ్బంహితచరితుం డగుచు 
నాయతోద్యోగసద్వవసాయములను 
శత్రుమీంద నుపాయముల్‌ సలుపవలయు. 568 


192 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


. తొలుతం జతురంగబలములం, దలపెట్టక సామమంత్రతత్త ్వజ్ఞుం డై 
లలి మాంత్రకోశబలమున, గెలువంగావలయు నృపతి గినిసి యరాతిన్‌. 569 


-కామందకము 
. లలి సామంబును దానముం 
బొలుపుగ భేదంబు దండమును మాయోపే 
క్షలు నింద్రజాలములు నాం 
దలంవ నుపాయములు నెల్లం దనరుచునుండున్‌. 570 


. తనరం బరస్పరోపకృతిదర్శనముం గుణకర్మకీర్తనం 

బును నిజబంధుతాకథనమున్‌ దగ నాయతిసంప్రకాశనం 

బును మృదువాక్ష్రచారముల 6 బోల్పగునాత్మసమర్పణంబు నా 

జననుతిం బొందు బంచవిధసామము సామవిధిజ్ఞ సమ్మతిన్‌. 571 
-కామందకము 

. సదృశునియందు సామమును సంగరమూలబలప్రకారదు 

ర్మదునెడ భేదమున్‌ (బ్రకృతిరాగ మెలర్చంగ నోర్వరాని సే 

నదనరి నట్టివానివలనం దగు దానము హీనుం జూచి బె 

ట్టిదముగ దండమున్‌ (బ్రతిఘటించి సమగ్రబలోజ్ఞ వ్రలుం డగున్‌. 572 

-అజ్ఞాతము 
. పైపై నమృతము చిలికెడు, రూపునం జిత్తముల నలరురూపునం జవులం 
దాపోవకానువిధమున, తీపుగం గనుంగొనుచుంబలుకుతెజింగొప్పలరున్‌. 573 


. ఒరులకు బెగ్గలం బొదవకుండగం బల్మెడుపల్కు సామమ 

చ్చెరువుగ నట్టిసామము ప్రసిద్ధిముగా నిజమాడుచోం బ్రియం 

బరుదుగం బల్ముచో మధుర మగ్గల మై యొదవంగ నాడుచోం 

బరంగ నుతించుచోట నెజపందగు సజ్ఞనసమ్మతంబుగన్‌. 574 


మడికి సింగన 193 


ద్వితీయాశ్వాసము 


ఉ. సామమునందుం గార్యము నిజంబుగం బూనికొనంగంబోలు నా 
సామవిధానదండము (బ్రశస్తి యొనర్హురు నీతికోవిదుల్‌ 
సామమునందె కాదె సురసంఘము ద్రచ్చె మహాసముద్రమున్‌ 
సామవిరోధులై చెడరె సంగరభూమిని ధార్తరాఘ్లులున్‌. 575 


చ. అలసుని విక్రమ(శ్రము నుపాయఫలప్రవిదూరునిన్‌ క్షయా 
కులితు నయప్రవాసపరిఘూర్థితు నిద్రితు భీతు మూర్చుం గాం 
తలం బసిబాలురన్‌ బలు నధార్శికు దుర్దనమైత్రిశీలు ని 
శృలశుభబుద్ధియు క్తిం దగ సామమునంద జయించు టొప్పగున్‌. 576 
-కామందకము 


ఉ. దండమునందకాని యహితక్షితినాథులు గారు సాధ్యు లం 
చుండుదు రెందునుం గలదె యూరకె యాకులచప్పు డైనం బె 
ట్టుండక పాజునీచులను నొయ్యన సామముతోడం దెచ్చియు 
ద్దండతం బట్టి యుద్ధతుల దారుణవృత్తి వధించివైవరే. 577 


క. సామంబుం బోల నౌషధ, మీమహి నెక్కడిది రిపుమహీశులం జంపన్‌ 
దామర పెస నశియింపదె, హేమంతసమయమునందు హిమపాతమునన్‌. 578 


ఆ.వె. వనము నేర్చుచోట వహ్నిమూలంబులు 
దివ్వం గాల్పలేదు తీవ్ర మయ్యు 
మృదువుందనువయైన యుదక ప్రవాహంబు 
వేళ్లతోడం గూడం బెకలంద్రోచు. 579 


క. తనయర్థయు (బ్రాణంబును, ఘనరిపుచేం బోపుచుండం గలిగినం దానా 
తనిశరణు ంజొచ్చియైనను, గొనకొని యారెండు నిల్పుకొనవలయు వెసన్‌. 580 


194 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. అరయ సామమునన యగుకార్యములకును 
దండముల నొనర్ప దలంప రరులు 
జగతిం బైత్యశమము శర్మర నగుచుండం 
జేతిపొళ్ల కాయచింత యేల. 581 


ఆ.వె. సామమునన మిగుల సకలకార్యంబులుం 
బోలం జేయవలయు నేల యనిన 
బేర్చి సామమున వొనర్చు కార్యము తుది 
హానిం బొందనేర దండ్రుకాన. 582 


క. సామమునను దక్కంగ రు, గ్గామానలశ తుఘనతగా దీప్తలయం 
దేమిటను బాసి చన దరి, భూమీపతిసంతమసత బుద్ధిం దలంపన్‌. 583 


క. ఈమహిశుమీంద సుజన 
స్తోమములంబోలె... శుద్ధములై యా (9) 
సామమునం జేయుకార్యము 
లేమిట మతి వికృతిం బొంద వెన్నండు నరయన్‌. 584 


క. ఇన్ని టికంటెను దా మును 
మున్ను నిగూఢప్రకారమున దండమునన్‌ 
బన్ని మటి సామముఖమున 
సన్నా హము సేయవలయు శౌర్యోన్నతుందై. 585 
పంచతంత్రి 


దానము 
చ. పరనృపదత్తవస్తుపరిపాటిన తోం బ్రతిదాన మీగియున్‌ 
బరుం డిడువస్తుసంస్థితియు భవ్యవినూతనవస్తుదానమున్‌ 


మడికి సింగన 195 


2 


2 


ద్వితీయాశ్వాసము 


ఇర వగుసొమ్ముం బేర్కొంనగ నిచ్చుట లిచ్చినయప్పు మానుటల్‌ 
పరగంగ నిట్లు పంచవిధలక్షితమై చను దాన మిమ్మహిన్‌. 586 


న ఆత్మవిక్రయ మొనరించుననువు దోంప, సీప్పితార్థము లీందగు నిచ్చుచోట 


నీరు కొండల భేదించునేర్పుతోడ, రిపుల భేదించునదియు నిరీక్షితముగ. 5877 
-కామందకము 


. మొదల సామోపాయమునం జక్కంబడకున్నవిగ్రహ మని దారణాగ్రహమున 


దారుణవిగ్రహోదయ మైనతితిని దానంబున శాంతి యొనర్పవలయు 
యాత్మజ చేసినయపరాధమునకునై భృగునందనుండు గోపించినపుడు 
దానంబుచేతన దనుజేంద్రుం డగువృషపర్వుండు సుముఖి యె పరంగెంగాదె. 


. కాన నాతనిం బ్రార్ధించియైన నాతం 


డడిగినది యిచ్చి విగ్రహ మడంపవలయు 

దానవిముఖాత్ముందై సుయోధనుండు మున్ను 

సకలబంధుసమేతుండై సమసెంగాదె. 5838 
-కామందకము 


. ఒకరుండు ముందట నొసంగి వెండియుం బెద్దయాసలం జూపుచు మోసపుచ్చి 


జీవితం బిరువంకం జేకొని వారిచేం గడంగి భేద్యులనెల్లం గలంపవలయు 
వెలయ లుబ్బుండు లబ్ధవేతనుందైనను మాని యమానితుం డైనయెడలం 
గ్రోధి యకారణకుపితుండై నను భీరు డతిభీషణుం దైనయట్టిచోట 


. వీరికోర్ములు ప్రియముతో వెస నొనర్చి 


పరంగ భేదించునది శత్రపక్షజనుల 
నాత్మపక్షజనంబుల యాత్మ లెటింగి 
యత్తెజంగున నెడము సేయంగవలయు. 589 


196 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ఉ. దానపురస్సరంబుగం బదంపడి చేసినసామభేదముల్‌. 
దానఫలంబుపెంపున నుదంచితకార్యఫలప్రదంబు లౌ 
దానవిహీనమైనను వృథావికృతం బగు సామమేని య 
ద్దానము లేనిసామమునం దా భజియించునె పత్నియేనియున్‌. 590 


క. దానంబుమహిమ యిట్టిది, యౌ నన నిల నెపుడు దృష్టి యారసిచూడన్‌ 
దానం విడినను శత్రుం, డైనను నాక్షణమ మిత్రు డగు వారలకున్‌. 591 


క. తనయునికంటెను దానమె 
ఘన మగు ప్రియ మనంగవచ్చుం గనుగొనం బశువ 
య్యును గ్రేపు సనిననైనను 
నినమడిం గొలుచిడిన నీదె యెప్పటిభంగిన్‌. 592 


క. తగుదానమహిమ యేమని, పొగడెడిది మనుష్యుం డరయ భూరిధనమునన్‌ 
జగమునం దండ్రిం జంపిన, పగయినను మజచి సాధుభావము దాల్బున్‌. 593 


గీ. తనర నొక్నట సర్వస్వమును హరింప 
జాలు శత్రునియందుల స్వల్పదాన 
మునన సంతోషపజతురు మున్నెటీంగి 
బాడబము నట్టి సంతోషపబచినట్లు. 594 


చ. అమరంగ దుర్భలుం డతిబలాహితు సంచిత బుద్ది నల్పదా 
నమునన పొందు చేసికొని నాశము బొందండు మూర్చువాండుసా 
మమునెడ గల్లుపుట్టికెడు మానుగ వేడిన నీండు క్రూరదం 
డముతతి గంపెం డొక్కట నొడంబడ నిచ్చి నశించుం జయ్యనన్‌. 595 


మడికి సింగన 197 


ద్వితీయాశ్వాసము 


ఆ.వె. అరిబలం బభేద్యమైనను భేద్యమౌం 

జాలధనము లరువంజాలిరేనిం 

దండియైన మిగులం దరిప్రవ్వు దొలిచిన 

మ్రాను విజఖువ సుసర మైనయట్లు. 596 


ఆ.వె. తనదుశాత్రవుండు తనకంటె ఘనుండైన 

నఖిలమైనధనము నతని కిచ్చి 

తన్నుం గాచికొనంగం దగు నీతిపరుండు దాం 

గలిగెనేని ధనము గలదు గాన. 597 


ఆ.వె. జయము గోరున్భపతి శత్రునుద్ధత వాంఛం 

దివిరి దానమునన తీర్చ్వవలయు 

జడధినీరు పేర్మి బడబానలమువాంఛ 

పొసంగందీర్చి జయము పొందినట్లు. 598 


ఆ.వె. అడపంబడు విరోధి యంచితదుర్లస్థుం, డైన నతులితం పుదానమహిమ 
నవని నీటిలోన నల్పమత్వుప్రదా, నమున నల్లంబెద్దతిమియుంబోలె. 599 


. వెరవని సర్వము జెడుచో 
నరి యొండు త్యజించియైన నది రక్షించున్‌ 
ధర మూఢుండు గడునల్పమ 
నరభసమున విడువ లేక సకలము జెజుచున్‌. 600 


ఆ.వె. అధికలోభ మూది యర్థంబె చూచుచు 

నుండు నాతం డెవ్వం దుర్వి నెల్ల 

బాల లోభమహిమం బడి పెం పెజుంగక 

పిల్లి వోలె నతండు బెట్టు సచ్చు. 601 
-అజ్ఞాతము 


198 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


. పౌరులను జానపదులను, సారము గలదందడనాథజనులను నృపుం డిం 
పారంగ సాధింపంగందగు, చారుక్రియన్‌ సామదానసంస్మారములన్‌. 602 


భేదోపాయము 


. అనురాగ స్నేహవినా, శనమును సంకర్షణంబు సంతర్జనమున్‌ 
జనియింపంజేయునది తాం, జను భేదం బనంగం ద్రివిధసంచారములన్‌. 603 


. మం(త్ర్యమాత్యపురోహితమండలికిని 

దివిరి యువరాజునకునైన తేటపడంగ 

భేద మొనరింపవలయు నభేద్యవృత్తి 

నట్టి దగునేని మలి యసాధ్యంబు గలదె. 604 


. యువరాజు నమాత్యుండును 

నవనీపాలున కుదంచితాయతభుజముల్‌ 

(ప్రవిమలనేత్రము మం(త్రియు 

నవు నం దొకనూనమైన నట్లగుం బతియున్‌. 605 


. మతిమంతుం డగునరపతి 

ప్రతిపక్షజ్ఞాతిభేదపరుం డగునది త 

త్మ్భతమున నక్కులజుండు వెస 

హుతవహుక్రియం గాన నెల్ల నుగ్రతం గాల్బున్‌. 606 


మ. తగ దాజ్ఞాతిసమానుండై నయతం డంతర్జానియై యుండు నే 
నగుభేదార్హుండు గాన శత్రువులయం దాయిద్దజన్‌ భేదమ 

ట్లొగిం జేయింపందగుం దనం దొదవినన్‌ యుద్దస్థితిన్‌ వారి బొ 

ల్పుగ శాంతాత్ములం జేయంగావలయుం దా భూపాలుం డెబ్బంగులన్‌. 607 


ఉ. శిక్షణరక్షణార్థముగం జేరి విభేద మొనర్చంబోలు నా 
దక్షుండు సౌమ్యుండో శకుండొ తా నెజుంగందగు సూక్ష్మబుద్ధి యె 


మడికి సింగన 199 


ద్వితీయాశ్వాసము 


నక్షయసౌమ్యుం డైనం దనయాడినపల్ము ఫలింప జేయు ని 
ర్పక్షములం గలంచు బలుభంగులమై శఠుం డందు లోలతన్‌. 608 
-కామందకము 
వ. మటియు నరనాథుం దొక్కపని యిచ్చెదనని యాసంజూపి కాలయాపనంబు 
జేయం దివిరి తవిలినయభిమానియును, దాంబేయవలవ దనినపని యితండు 
గావించె నని మిథ్యాదూషణంబు సేయనోపి (ర్చి) న యతండును, వివాదం 
బున జయంబు గొనియెద నని యతనికి జయం బిచ్చెద నని రప్పించి నిర్ణయ 
వేళ నట్లొనరింపకున్న నపజయంబునం బొందినయతండును, తగవు 
చెప్పుచు... బంచినతన్ను నవమానించెనని యాఘోషంబులు సేయుజనులకు 
మనోమోదంబు గావించిన నట్ల దండనంబునం బొందినయతండును, దం 
దాధికారియు నన నియ్యేవురుంగ్రోధవర్గంబు; భీతిదోషంబున రాజువలన 
వెజచుచుండు వాందును, నవనీశ్వరజ్ఞాతియు నాత్మదోషంబుననొండె, వైము 
ఖ్యంబున నొండె నితరంబును భూవల్లభుచే దూషింపబడునతండును నీము 
వ్వురును భీతవర్గంబు; నైసర్గికంబైన యభిమానంబు గలయతండును, 
మానాధికుం డగుట పరామర్శింపక మహాసాహసంబు సేయునతండును, 
విద్యాభిజనధనమదోద్వర్తుండై యాత్మశ్లాఘ చేసికొనునతండును, నీమువ్వురు 
మానివర్దంబు; ధనహీనుండగుట ధర్మకామార్థవిరహితుం డైనయతండును, 
జ్యేష్టుం డైనయతండును, బరిచరితుం డైనమానియు, నాత్మదుష్మార్యశంకా 
భీతుం డైనయతండును, బూర్వమున విరోధియె సమాధానంబునం బొందిన 
యతండును, నీచుతో (గూడం బనిసేయం బంపువడ్డవాండును, దనసరివారిచే 
మాటంబడ్డవాండును, దనదుఃస్వభావంబున నొక్క్మనెపంబున బంధనటప్రాప్తుం 
డైనయతండును, నిమిత్తంబులేక వెడలంబాటు పడ్డయతండును, న పూజిత 
పూజార్తుండును, హృతద్రవ్యకళత్రుం డైనభోగాభిలాషుండును, బరిక్షీణుం 
దును, బహిష్కృతుండును నన నిట్లు సెప్పంబడిన యిన్ని దెజంగులవార 
లును భేదార్హులుగా నెబుంగవలయు. 609 


200 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


గీ. సామమును నాసపెట్టుట చతురతయును, దారుణాత్యుగరసభయదర్శనంబు 
మహిమవస్తుప్రదానంబు మన్న నయును, ననంగ భేదంబునకు నుపాయంబు 
అయ్యి. 610 

క. బలియుండు విగహించిన, నలవడ భేదం బొనర్శ్భునది బుద్ధిమెయిన్‌ 
బొలుపుగం జండామార్చ్ముల, గెలుచుట భేదమునంగాదె గీర్వాణు లొగిన్‌. 611 
-కామందకము 


క. అతులితబలనృపుందైనను, నతిరయమున భేదసాధ్యుం డగుం గావున నీ 
క్షితిజయముం గోరినను భూ, పతి భేదము సేయవలయుం బాయకయతనిన్‌. 


612 
గీ. ధరణి నవిరోధకృన్మంత్రతంత్రతతులు 
గడు సువృత్తసుహృద్వ్య క్తికంబులయ్యు 
నరయ నించుక లోభేద మగుట జేసి 
బంధన(ప్రాప్తములు గావె పాయ కెపుడు. 613 


ఆ.వె. సామదానములం బ్రశాంతింబొందనిశత్రు, నందు వలయుభేద మొందంజేయ 
భేదమునను యొట్టిప్పథుసత్తుుండై నను, బొల్లయై నశించిపోవుం గాన. 614 


క. బలముల గిరులను గపటం, బులచెలుముల భిన్న మంత్రములం గార్యములన్‌ 
లలినొక్కశబ్దమాత్రన, 'పెలుచన కడుంగాతరుండు భేదం బొందున్‌. 615 
-పంచతంత్రి 


దండోపాయము 


క. వధయు సకలార్థహరణము, నధికక్లేశంబు ననంగ నట దండవిధా 
విధినిరతులచే దండన, మధిగుణవినుతముగం ద్రివిధమై చెలువొందున్‌. 616 


సీ. అరయం బ్రకాశంబు నప్రకాశం బనవధ రెండు తెజంగులై వజలుచుండు 
నుజిక ప్రకాశనం బొనరించునది లోకవిద్విషుం డైనట్టి విమతుమీంద 


మడికి సింగన 201 


ద్వితీయాశ్వాసము 


న(ప్రకాశనదండ మడరించునది రాజవల్లభులై మటి యెల్లజనుల 
కుద్వేజనము సేయుచుండెడివారిపై నధికులై భావించునట్టివారి 


ఆ.వె. విషహుతాశనాదివివిధమార్గముల ను, ద్వర్తనముల నాయుధములచేత 
నట్లుపాంశుదండ మెవ్విధమున యథా, న్యాయమార్గమున నొనర్పవలయు. 617 


గీ. తనర విప్రుండు జాతిమాత్రకుండె యైన 
ధార్మికుం డగునాతం డంత్యజుంద యైన 
వారిపై వధదండముల్‌ వల దొనర్చ 
ధర్మసం[గ్రహవిదుం డైనధరణిపతికి. 618 


ఆ.వె. ధరణిలో నుపాంశుదండార్హు లెవ్వార, లందు జంపందగినయట్టివారిం 
బరంగ బాధపెట్టం బరంగ నుపేక్షింప, వలదు నెదురయైన వల దుపేక్ష 619 


చ. యముండునుబోలె నేరికి భయంకరమై కదియంగరాక దం 
దడమునకుం బాతు లందుం బ్రకటం బగుదండనసేయు టొప్పు భూ 
రమణుండు మోలం జంపు టెదురన్‌ విడిపించుట లిట్టిచందముల్‌ 
దమకము లే కెజుంగనివిధంబునం జేయు టయుక్త మారయన్‌. 620 


గీ. తొలుత భేదంబు గావించితొడరి పిదప 
హనన మొనరింపవలయు దండనమొనర్చి 
కమియం దటిమినం జివికి నకాష్ట మరయ 
నజకం బూనినమాత్రన నుజుముంగాదె. 621 


క. వెస దేశకాలబలమును, సుసహాయోత్సాహబలము శోభిల్లంగా 
నెసంగి యుధిస్టిరుపోలిక, నసమున శత్రువులం ద్రుంచునది దండమునన్‌. 622 


202 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


క. భీకర మగునాత్మభుజ, శ్రీకలిమిన యైన శత్రుం జెండాడందగున్‌ 
ఏకాకి యగుచు రాముండు పోకార్పండె బాహుదర్పమున నృపకులమున్‌. 623 


ఆ.వె. సామభేదదానసం ప్రయోగము గడు, విఫల మైనయెడ వివేకియగుచు 
దందమార్ల మెఠింగి దండ్యుల దండింప, వలయునెపుడు భూమివల్లభుండు. 624 


-కామందకము 
ఆ.వె. అఖిల మైనవారి కది మనోహరలక్ష్మి, నలిగియుండుంగాని తలంచిచూడ 


అతులదండనీతియుతులకు నెపుడు, ప్రథనలక్ష్మి వశ్యమై దనర్చు. 625 


గీ. అరయదండంబుదక్క సామాద్యుపాయ 
లబ్ధమగులక్ష్మి నృపతికి లక్షి యెట్లు 
దైవ మిచ్చిన బులి దించు దరలలేక 
యుండుముదిగోద యదియును నొక్కటగునె. 626 


గి. సామదానభేదంబులం జక్కంబదక, తక్కెనేనియు మటికాకతగదుమున్న 
దండ మదియేల యనవుడు దండనీతి, యుర్విపులకెల్ల దుర్గతి కూంత యగుట. 
627 

ఆ.వె. దండనీతి వదలి తక్కినయమ్మూంటి, నమర నడపురాజు కహితులెల్ల 
భీతుగా దలంచి పెలుచన పైనెత్తి, వరుపుంబోలె నడపవత్తు రెపుడు. 628 
-అజ్ఞాతము 
గీ. సామదానములందు నసాధ్యుండైన, మం|త్రిజనబంధుభేదంబు మతియొనర్శి 
పిదప దండన మొప్పగు నదియు గూడ, రూఢచేష్టలు రెండయి రూఢికెక్కు, 629 


ఆ.వె. దండనీతి లేక తక్కినవిద్యలు, గలిగెనేని లేనిగతిన పొందు 
రాజు దండనీతిరతుండైనం దక్కిన, విద్యలెల్ల నతని వెదకిపొందు. 630 


క. దానమును లుబ్ధభేదము, మానుగ నన్యోన్యశంకమానాత్ముల డు 
ష్టానీకము నేర్చడంగ న, నూనత దండమున వశము నొందింపందగున్‌. 631 
-ముద్రామాత్యము 


మడికి సింగన 203 


ద్వితీయాశ్వాసము 


మాయోవాయము 


2 


. మత్‌ దేవతాప్రతిమా స్తంభనుషిరసంపిహితులచేతం జంపించుటయును 
స్త్రీ వేషధారియై చేరి చంపుటయును రాత్రిమై ఘోరదర్శనము సేంత 
ఉగ్రబేతాళమ హోల్మాపిశాచశివారూపదారుణవ ర్తనంబు 
ఇవ్విధములను ననేకవిచిత్రసంపాదనము మనుజమాయ యయ్యె 


గి. కామరూపధరత్వంబు గడంగి శస్త్ర, వహ్నిపాషాణశరజలవర్షణంబు 
తగందమోమేఘశై లసందర్భ్శనంబు, మార్తు రలుక నమానుషమాయయయ్య. 
632 
క. ప్రీరూపంబున భీముం డవారితముగ సింహబలుని వధియింపందె ము 
న్నారయ నలుండును గూఢా, కారుండై దివ్యమాయ గడగం డె 'పెలుచన్‌. 633 


క. తనకంటెం బ్రబలు నబలుండు, ఘన మగునొకమాయయినంగడతేర్చందగున్‌ 

వనితారూపము గైకొని, చనిభీముండు సింహబలునిం జంపినమాడిన్‌. 634 
ఉపేక్షోపాయము 

క. వ్యసనము నన్యాయంబును, మసలక యుద్ధమును జేయ మాన్సమి యదిదాం 

బొనగుంద్రివిధస్వరూపత, నెసంగునుపాయములయందుపేక్షయనంగన్‌. 635 


క. ప్రకటముగం గీచకుం డొగి, నకార్య మొనరించువేళ నవినీతుండై 
చకితుండపోల విరటుం, డొకభంగి యు పేక్షచేసి యుండండె మదిలోన్‌. 636 


2 


; మేఘాంధకారసమిద్ధవర్నాగ్ని విదాహపర్వత ఘోరదర్శనంబు 
నున్నతధ్వజనిచ యోదగ్రసైన్యవితానభీకరదూరదర్శనంబు 
ఛిన్నపాటితపటుభిన్న క్షరద్ర కృధావదృటోదృటదర్శనంబు 
నివి యాదిగాంగలయింద్రజాలక్రియ దగు నైంద్రజాలికదర్శనంబు 


204 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. ఇటులు పెద్దంబదినయీయుపాయంబులు, సాల బహువిధార్థసాధనములు 
గా నెలింగి యుచితకాలముతోడ ను, పేక్ష యోజ మీందం జేయవలయు. 637 


ఉ. నేరమిమై నుపాయములు నెక్కొని యాత్మపరస్థలంబులన్‌ 

వారక చేయువారల కవశ్యము గల్లు జయంబు లక్ష్మియున్‌ 

ఆరయంగా నుపాయరహితాత్మకులై కడు సంధులట్ల సం 

చార మొనర్తురేని నొకసంధునం గూలుదు రెట్టివారలున్‌. 638 

-కామందకము 

శా. శ్రీమద్రామగిరీంద్రమందిరవసచ్చ ంగారదిక్సూరితో 

ద్దామాలంకృతకీ ర్తిహార రిపురాడ్డరాపహార క్రియా 

భీమోదగ్రక రాళచక్రవినమద్బ ందారకస్తోమచూ 

డామాణిక్య మరీచిపింజరితగాఢశ్రీపదాంభోరుహా. 639 


క. బృందారకమునివందిత, బృందావనమధ్యగోపబ్బందవధూటీ 
సుందరరాసక్రీదా, నందితహృదయారవింద నతముచుకుందా. 640 
వసంతతిలకము : కంజాతజన్మనికారణనాభీపద్మా 
కంజాకుచస్థలిపికర్మఠర పాణి పద్మా 
మంజీరరత్నరుచిమండి తపాదపద్మా 
పుంజీకృతాసుపరిపూరితపూతనామా. 641 


గద్యము: ఇది శ్రీనరసింహవర ప్రసాదలబ్ధకవితావిలాసభారద్వాజగో త్రపవిత్రాయ్య 
లామాత్యపుత్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతం బయిన సకలనీతి 
సమ్మతంబను మహాప్రబంధంబునందు బ్రాహ్మణాచార నియమంబును 
గణక పురోహితవిద్వద్యాచక జ్యౌతిషిక వైద్యరాయబారదూత 
మార్గంబులును సేనాధిపతి లక్షణంబును భటసేవకో త్రమాధమ 
మార్గంబులును సామదాన భేదదండమాయోపేక్షింద్రజాల 
సప్తోపాయనిరూపణంబులు నన్నది ద్వితీయాశ్వాసము. 


మడికి సింగన 205 


ద్వితీయాశ్వాసము 


శ్రీ 
సకలనీతిసమ్మతము 
తృతీయాశ్వాసము 


శ్రీ శవాణీశరుద్రా, జీశసురేశాదినసకలదివిజార్చిత దో 
షాశాపాశరుజాది క్లేశరహితపదసనాథ కేశవనాథా. 642 
దేవా! దివ్యచిత్తంబున నవధరింపుము 643 
షాడ్గుణ్యము 
క. చన వెటింగి నడపవలయును, వినయోచితవృత్తి సంధివిగ్రహయానా 
సనసంశ్రయణద్వైధము. లనుషాడ్గుణ్యంబు పతి నిజామాత్యులతోన్‌. 644 
-కుమారసంభవము 
వ. తత్రకారం బెట్టి దనిన. 645 
సీ తనసమానుం డగుధరణీశుపాలికి గూఢచారులం బంచి కొలంది యొటింగి 
చెలిమి యేర్పడంగ లేఖలు పుచ్చి క్రమ్మటి నతనిలేఖలు విని యాదరించి 
పావడంబులు రాయబారులచే నంపి యతండు పుత్తెంచిన ననుభవించి 


ఆ.వె. తగినబాస చేసి తాను నాతండు గని, వేద్మం దాను నతండు వియ్య మంది 
యతండు దనకు దాను నతనికినై కూడి, సఖ్య మాచరింప సంధి యయ్య. 646 

. పరభూమిరాజు దుర్చలుం డై నతణీం దనమన్నించువారిని జెన్ను మిగుల 
బసులు దెచ్చియు గడిపల్లెలు పొడిచియుం జిచ్చులు వైచియుం జెజిలు గొనియుం 


బ్‌ 


దెరువాటు లడిచియుందెక్కలి దాంకియు నూళ్లు గాల్చియు పైరి నొలిచికొనియు 
బందులు పట్టియుం దొందడి చేసియుం గన్న గాండ్రను బంచి కలిమిగొనియు 


206 సకలనీతి సమ్మతము 


రబ్‌ 


సకలనీతి సమ్మతము 


. కొలుచుం జేలును దోంటలు కొల్లగొనుచు 


బ్రతుకుం డని తాను జతురంగబలముతోడం 
బగజపైం జని దేశంబు పాడుచేసి 
వెజపు పుట్టించుచునికియ విగ్రహంబు. 647 


. సంతోష మొదవ వసంతకాలంబున శుభవేళ శకునంబుం జూచి కదలి 


పొలవరులముందటంలకులంబిబుందరానియమించిసుసరంపుబయలుందెరువు 
గైకొని రథములుం గరులు నశ్వంబులుం దాను వ్రేంకపుముట్లు తగినవారు 
నడుముగాం జని పూరిపుదకలు నీళ్ళును గలమేలుచోటం గావలి యొనర్చి 


ఆ.వె. గొల్లెనలును దెరలు జల్లడ దట్లువా 


2 


నమ్ములు మతి వలయునభిమతములు 
బలిమి మిగులం గదిసి పగతుపై నరుగుట 
యాన మనంగం బరంగు మానవేంద్ర. 648 


. బలు వగుదుర్గంబు పాటించికొని యా ప్రచరులచూపులం బరుసంబు చూచి 


మతిమంతు లనందగుమంత్రివర్లముం బంచి యధికులతో నెయ్యమలరంగూడి 
తనయంతవానిని దళవాయిగాం జేసి చతురంగబలముతో నతనింగూర్చి 
పగవారిభూముల పై దండు పంపుచు భవ్యవస్తువులు గప్పములు గొనుచు 


ఆ.వె. నాత్మరక్ష మేర యన న్యాయవర్తులం, దనకు నెగ్గు సేయం దలంచువారి 


2 


మద మడంచి యొందుం గదలక యుండుట, యాసనం బనంగనతిశయిల్లు. 
649 


. ఎల్లగుణంబులు నెక్కుడు నేర్పును సాహసంబును లావు జలము గలుగు 


పగరాజు లిరువురు బలసమేతంబుగాం గడిమిమైం బై నెత్తి విడియుటయును 
గలంగక తొలంగక కార్యంబుతోడన మదము బెరయ సేన కెదుర నడచి 
(యొరు) భేదముగంజేయ నాయ్యనవ్వలివాని నొకరునితో నెయ్యమొనరంగూడి 


మడికి సింగన 207 


ద్వితీయాశ్వాసము 


ఆ.వె. యతండు దాను నున్నయతండు ద న్నేమతి 
యున్నచోటం బొడిచి యుక్కడంచి 
సొమ్ముల నడరియును జూబిలు గొనుటయు 
సంశయంబు (నాంగ జగతి బరంగు). 650 


2 


. వైద్యులు వంటలవారు సావాసులు దాసులు... వాహనాది 
కారులు నంగరక్షకు లాదిగాం బరిజనులకు వేర్వేజ ధనము లొసంగి 
గరళానలాదుల 


గి. ... ... , బనిచి యందులోం గలిగిన బలియు పేరం 
గల్లలేఖలు వ్రాయించిం గళ్ళబట్టి, వడంగం బంచుట ద్వైధి నాంబరంగునధిప. 
651 


వ.సామ... ... ... తరంబున నాజుదెజంగులుగా రచియించి 
ప్రయోగింపవలయు నది సంధివిగ్రహయానాసనసంశ్రయద్వైధీభావంబు 
లనంబడు.... 
థి యపకారంబు సేయుట విగ్రహంబు దండెత్తి పోవుట 
యానం బుపేక్షించుట యాసనంబు పరునిం గొలుచుట సంశ్రయణంబు 
బనంబడు వీనియందు. 652 
-నీతిసారము 


2 


. సన్నపువానికి సంధికార్యం బతిబలునకు మర్యాద గలిగెనేని 
విధియించుకొను 
వ. జను టొప్పు నుద్ధతి తనభూమి కొందదేని 
సముం డైనవాని కాసనమైన నుచితంబు తలంచుకార్యము మీందం దగిలెనేని 

ఆ.వె. శక్తిహీనుండు 

స ద్వైధ మయ్యిరువురకును మైత్రి యెసంగదేని. 653 


208 సకలనీతి సమ్మతము 


బ్‌ 


సకలనీతి సమ్మతము 


అష్టాదశ వ్యసనములు 


. పది కామజంబు లెనిమిది 


వలనం బాయంగవలయున్‌. 654 


. పరివాదాక్షాఖేటక, పరబాక్యత్రిక వధూకపానాష్టమద 


స్ఫురణవృతార్జ్థులు పృథ్వీ శ్వర ... స (2?) 655 


రవచనదూషణము లనం 
గా నేం డతిశయదోషా, స్థానము లష్టాదశవ్యసనములలోనన్‌... 656 


వ కామభవవ్యసనం ట్‌ 


a ద్ధ్దామక్రోధోద్ధితోన్మదవ్యసనములన్‌. 657 
-పురుషార్థసారము 


. వనితాసక్తియుం బానం, బును జూదము వేంట యర్థము (న దూషణ మొ 


ప్పనిదండమ్మును వాక్కున, ఘనపరుషత వ్యసనసప్తకం) బనం బరంగున్‌. 658 
-నీతిసారము 


ప అట్టివ్యసనంబులు సహజాగంతుకభేదంబుల రెండుదెజంగు లందు సహ 


జంబుల గుర్వాజ్ఞాధర్మశాస్త్రంబుల నూతనపుణ్యోపాఖ్యానంబు లాకర్ణిం 
చియు నుపశమింపం జేయునది. 659 


. స్త్రీ సేవ ఘనమైనం జెడు దేహధనములు పానాభిరతి మతిభ్రష్టుం జేయుం 


దల్లి చచ్చినను జూదరి లేచిపోవండు మృగచోరబాధలు మృగయం గలుగు 
ధన మప్రయోజనదత్తమై ధనపతి కైనం బేదజికంబు నావహించుం 
బలుకు ప్రల్లదమును బరుసనిశిక్షయుం బగసేయు ధరం గలప్రజల నెల్లం 


మడికి సింగన 209 


ద్వితీయాశ్వాసము 


ఆ.వె. గాన వీని విడువు గడంకమై మజియును 


2 


బ్‌ 


ధనము యశము ప్రాణమును హరించు 

సాహసంపుంబనులచక్కటిం బోవక 

పాటి యనక యుండ బ్రతుకవలయు. 660 
-అజ్ఞాతము 


3 ఏకమృగయావినోద, వ్యాకులుం డగునేనిం బతిపురాంతికభూమిన్‌ 


శ్రీకరమృగయారణ్యము. గైకొని చేయింపవలయుం గడు సౌఖ్యముగన్‌. 661 


. అది యెట్లనిన. 662 


. నగసమీపంబున నదిపొంతనేనియు బహుజలశాద్వల ప్రకటభూమి 


నిడువు వెడల్పును నెజీ యర యోజనసమ్మతమై కడు జదరముగను 
మృగలంఘనీయమై యొగి నన్యదుర్గమై యురుపరిఖాచక్ర మొప్పు మిగుల 
గంటకోత్మరలతికాగుల్మశూన్యమై వరవిషపాదపవర్ణితముగ 


- జ్ఞాతపూర్వంబులై మనోజంబు లగుచు 


సురభిఫలపుష్పగంథముల్‌ విరళములును 
స్నిగ్గనీలఘనచ్భాయముగ్గములును 
నైనతరువులయది మృగయావనంబు. 663 


. పాంసుప్రపూరితబహురంధ్రకందరక్ష్మాతలనాదిసమంచితంబు 


స్థాణువల్మీకపాషాణాది విదళనభూరిసమీకృతభూ తలంబు 
శోధిత (గాహవిశుద్ధజలంబును ననతిగంభీరజలాశయంబు 
మహితనానావర్తమధురవిహారంబు నగణితవిహగసమాశ్రయంబు 


210 సకలనీతి సమ్మతము 


బ్‌ 


సకలనీతి సమ్మతము 


॥ చారుసంఘాత్యమృగపరిపూరితంబు, ననుపమితహస్తినీకలభాన్వితంబు 


భగ్నదంష్టానఖవ్యామఘ్రబంధురంబు. ఛిన్న శృంగవిషాణిసంపన్నతలము. 664 


. పరిఖాతటంబునం బరిమళబహుళ ప్రసూనపల్లవపరిశోభమాన 


మై సుఖసేవ్యలతాపూర్ణ మగువనరాజిమై నెంతయు రమ్య మగుచు 
వెలుపల నతిదూరవిస్తృతస్థలమున నపగతభూరుహం బగుటంజేసి 
యనుదినశత్రు సైన్యాగమ్యభూమి యై నిజమనః ప్రీతిసందీపనంబు 


3 వనమృగస్వాంత వేదులు ఘనదృఢాత్ము 


లనుపమానై కదుష్మరాయాససహులు 
నైనయాప్తలచే రక్షి తాఖిలంబు 
నగువనం బొప్పంబతికి విహారమునకు. 665 


. విజితశ్రముందగుమృగయుండు. నిజరాజవిహారమునకు నిపుణతను మృగ 


వ్రజమున్‌ దద్వనభూమికి. నిజముగం గొనివచ్చి వచ్చి నింపంగ వలయున్‌. 666 


. రమణ ననన్యకార్యవిధురంబుగ నేంగి ప్రభాతవేళ సం 


క్రమణసమర్దు(డై విహృతికాంక్ష మితా ప్రభటాలి గొల్వ భూ 
రమణుండు తద్వనస్థలిం జొరన్‌ వెలిం జుట్టును సైన్యముల్‌ పరి 
(భ్రమణము లేక నిల్చునది బంధురలీల విదూరసంస్థలన్‌. 667 


మ. మృగయాయానగుణంబులన్‌ బదయుసంప్రీతిన్‌ బ్రజాధీశుం డీ 


మృగయాక్రీడనసద్విధిన్‌ (గుశలియై మేకొన్నంగా కన్య థా 

మృగయుంబోలె యథేచ్చ దుర్గవనభూమిం జొచ్చి వేంటాడినన్‌ 

వగలం బొందండె శత్రుసత్వ విపదధ్వక్లేశ విభ్రాంతుండై.) 668 
-కామందకము 


మడికి సింగన 211 


తృతీయాశ్వాసము 


మ. మృగముల్‌ చావకయున్నం దాం బ్రవణతన్‌ మేకొన్నం గాకున్నం దా 
మృగయాజీవికితారజాతవిధురామీలన్మనోజ్ఞాతుం డై 
మృగయాదోషముం బొందు గాన పతి యిమ్మైం బోవలేదే.... 
సట ము త యిమ్మెయిన్‌. (2?) 669 
-అజ్ఞాతము 
= 
వ. మజియు ద్యూతవ్యసననిరూపణము. 670 


సీ. అధికధనం బైన నప్పుడే చెడుటయు మునుకొని లజ్ఞావిముక్తతయును 
నిస్సత్త సంస్థితి నిష్ణరకర్శంబు కడు (గూరవాక్ళస్రఖండనంబు 
కోపము ధర్మవిలోపంబు కర్తవ్యవివిధకర్మక్రియావిముఖతయును 
సత్సమాగమసుఖాస్వాదవిచ్చిత్తియు సంతతదుర్ణనసంగతంబు 


గి. అర్థనాశము నిత్యవై రానుబంధ. మమితనిత్యార్థములును నిరాశతయును 
గడనసత్యార్థములచోట ఘనతరాశ, లనుగత క్రోధసంతాపహర్షములును. 671 


సీ. ప్రతిదినంబును గ్లేశభాజనమై యున్మి విసువ కెప్పుడు సాక్షి పెట్టుటయును 
స్నానాదిగాత్రసంస్మారభోగములందు ననవరతంబును నరయవలయు 
నవ్యయవ్యాయామ మంగదౌర్చల్యము విపులశాస్త్రార్థగవేషణంబు 
క్షుత్సిపాసాపరిశోషణక్లేశము హవనాదివేగనియంత్రణంబు 


ఆ.వె. నివియు నాదిగా ననేకదోషంబులు, జూదమందుం గలుగ జూచినట్టు 
జనులు సెప్పుచుండ వినంబడు నెప్పుడు, గాన జూదమాడం గాదు పతికి. 672 


క. రెండవసురేంద్రుం డగున, ప్పాండుసుతాగ్రజుండు మున్ను పటుమతియుతుండై 
యుండియు జూదంబున మ, గ్నుండై పట్టంపుదేవిం గోల్పడి చెడండే. 678 


212 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


3 జూదవ్యసనంబునన మ, హోదయ మగురాజ్యమెల్ల నోటువడి ప్రియం 


బేది కళత్రము దొజంగి య. నాదరకర్మమునం గొలువండా నలుండన్యున్‌. 674 


శ రుక్మాచలసమధైర్యుండు. రుక్మద్యుతిదేహుం డధికరూఢబలుం డా 


రుక్మియు జూదంబున నా, రుక్ళగజాశ్వముల నోడి రూపణి చెడండే. 675 


ఆ.వె. దంతవకుం డనంగం దనరుకాశిక రూశ, దేశపతి యథేచ్చం దెజంగుమాలి 


2 


పరంగ జూదమునన బలభద్రుచేతం దాం బండ్లుడుల్లనాటుపడండె మున్ను 676 


. జూద మనర్ధహేతు వగు జూదము మైత్రికి మూలహాని యౌ 


జూద మమందచిత్తమున క్షోభము పుట్టు ననాత్మపక్షసం 
భేదము పుట్టు గానం బతి బేలయి జూద మొనర్చు టొప్ప దా 
హ్వాదము నున్మదోద్ధతజనాదరమున్‌ బరివర్య మెమ్మెయిన్‌. 677 


. కార్యగతి క్రియాకాలాతిపాతము పృథుల ధర్మార్థ సంపీడనంబు 


సంతతాభ్యంతర సంపాతవివశుండై కుందుటం బ్రకృతిప్రకోపనంబు 
యువతిపక్షముచేత నొగి రహస్యవిభేద మరయంగ గార్యక్రియా ప్రియంబుం 
దనర నీర్మ్యామర్షజననముం (గోధంబుం జాలవిరోధంబు సాహసంబు 


ఆ.వె. నివియు మొదలు గాంగ నిన్ని దోషంబులు 


ద్యూతమందుం గలుగు దోషములును 
అంగనావ్యసనమునందు నిన్నియుం బుట్టుం. 
గాన యది భుజింపం గాదు పతికి. 678 


. కామినీజనముఖవిలోకమునందుం దమకపడియెడునల్పచేతసుల కెపుడు 


యౌనముతోడం గూడ సమస్తమైన, యీహితంబులు లయమందకేలతక్కు 679 


మడికి సింగన 213 


తృతీయాశ్వాసము 


పాన వ్యసనము 


రబ్‌ 


. వమనంబు విహ్వలత్వంబు సంజ్ఞానా శవర్తనలీల వివష్ట్రతయును 
బహువిధాబద్ధదుర్భాషావి శేషము ననితరాకారణహసనములును 
యుటిక ప్రాణగ్లానియును సుహృన్నాశముం బ్రజ్ఞామతిశ్రుత భ్రాంతి మతీయు 
సద్వియోగంబు నసజ్ఞనయోగంబు సతతకృతానర్ధసంగ్రహంబు 


గి. స్థలనవేపథుతం ద్రావికారములును, జిరతరాత్యంతకాంతాని షేవణంబు 
లాదిగాం గలదోషంబు లఖిలసద్వి,నిందితంబులు పానంబునందుంగలుగు. 
680 
క. శుతశీలబలోపేతులు, నతిప్రతాపులును నైనయంధకవృష్టుల్‌ 
అతిపానదోషవశమున, హత మంది యడంగి రనిన నన్యులవశమే. 681 
ఆ.వె. యోగిజనవరేణ్యుం డున్నతగుణశాలి. భృగుసమానబుద్ధి భృగుసుతుండు 
శుక్రుండకట పానశూరుందైతనచేటె. జుంగలేక కచుని 'మ్రింగందయ్యె. 682 


క. పానమదాంధుండై పనిం బూని మదింపంగం జేయుపొం దెఖుంగం డొగిన్‌ 
గానం బతి పానసంగతి, మానంగావలయు విబితమానసుం డగుచున్‌. 683 
-కామందకము 

వ. ఇట్లీకామవ్యసనచతుష్మంబునందలి తారతమ్యం బెట్టి దనిన. 684 


క. ప్రీపానంబులకంటెను, భూపతిం జెజబుపంగ జూదమును వేంటయుం దా 
నోపు లఘుమాత్ర యేనియుం, బై పడి సేవించెనేని పండితునైనన్‌. 685 


ఆ.వె. మాత్రతోడం బానమానినీవ్యసనముల్‌, జరుపు టొప్పు నెన్ని చందములను 
నింతయిన చేత యొగ్గగుం గావున, వేంటజూదములను విడువవలయు. 686 


క. ఈస ప్రవ్యసనములకు, నోసరిలుట లెస్స విడువనోపండయైనన్‌ 
వలదు వేంటయు, నాసవపానమును నింద్య మని రాపతికిన్‌. 687 


-మదీయము 


వ్యాస 


214 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 
మంత్ర రక్షణార్థములు 


ఉ. రాజితమంత్రబీజము ధరావలయేశ్వరు రాజ్యలక్ష్మికిన్‌ 
బీజము గాన మంత్ర మవనీపతి రక్ష యొనర్చు టొప్పు నా 
యోజ ఘటింపండేని నతం డొక్నట నాశముం బొందు నట్టీవి 
'భ్రాజితమంత్రరక్షణం దగురా జనపాయసుఖంబు గైకొనున్‌. 688 

-అజ్లాతము 
చ 

క. రాజులకు విజయమూలము, రాజితతం[త్రంబు సుస్థిరంబుగ దానిన్‌ 

రాజాన్వయ రక్షింతె ధ, రాజనులకుం గర్భగోచరము గాకుండన్‌. 689 


ఆ.వె. కార్య మెట్టిదియును గాసియౌ మంత్రంబు. దలంప నొరులచెవులు పిలికెనేని 
కాన నాల్లు సెవుల నూనంగ రక్షింప, వలయు నెజుక గలుగువారు ధరణి. 690 
-సభాపర్వము 

క. ఆప్త లెటీంగిన నాప్తుల, యాప్త లెబుంగుదురు తత్తదాప్త శ్రవణ 
(ప్రాప్త మగుచుందడుం గావున, నాప్తపరంపరల మంత్ర మవియున్‌ బతికిన్‌. 691 
-బద్దెననీతి 
ఆ.వె. మిత్రునకునుగొంత పుత్రునకునుగొంత, సచివునకును గొంత సద్భటునకుC 
గొంత సతికింగొంత గుప్తంబు సేయంగ. వలయు నెడలు కొన్ని గలిగియుండు. 692 


ఆ.వె. చారణునకు వందిజనునకు భటులకు. నెరయ రక్షకులకు నీచులకును 
మాలికులకును జనదు, మంత్రంబు సెప్పంగ, వేగప్రకట మొందు వీరిచేత. 693 
-అజ్ఞాతము 

ఆ.వె. ఆప్తసమ్మతముగ నఖిలకార్యంబులుం, జేయువారి కెపుడుం జేటు లేదు 
ఆప్పుగా నెబుంగ కాడిన మంత్రభే, దనము నొంద కేల తక్కనేర్చు. 694 
-ముద్రామాత్యము 

ఆ.వె. ఆప్త నవివేకి నొల్లర. నాప్తుని విద్వాంసు నొల్ల రార్యులు మంత్ర 

వ్యాప్తికి మంత్రి వివేకియు. నాప్తండు గావలయు దశదిశాభరణాంకా. 695 
బద్దెననీతి 


మడికి సింగన 215 


తృతీయాశ్వాసము 


స్ప నిర్గవాక్షంబును నిస్తంభసంశ్రయ మరయ నిర్శిత్త కంతరాశ్రయంబు 
నగునెడ హర్మా ్యగ్రమందు నరణ్యంబునందును నవిలక్షితాత్ముండగుచు 
మనుమతద్వాదశమం త్రిమండలమైన సురమంత్రిమత మంత్రిషోడశంబు 
కవిమతవింశతికంబైన మటి యథాసంభవం బైనను సచివసమితి 


క. మణి వేటు వేజ తా ని, ద్దజితోడన కార్యచింత తగం జేయుచు దా 
రెజింగించినమత భేదము, లెజుంగుచు హిత మెణుంగవలయు నేచందమునన్‌. 


697 
ఉ. మంత్రబలాఢ్యు లైననిజమంత్రుల చేతం (బ్రవృత్తమైనయా 
మంత్రము నిష్టం దాన పలుమాజు మదిం దలపోసి చూచి దు 
ర్మంత్రము గాకయుండం దనర దనకార్యము సిద్ధినాంద స 
న్మంత్రవిధిజ్ఞుం డై ననరనాయకుం డెప్పుడు చేయంగాందగున్‌. 698 


సీ. ధరణీశుం డెప్పుడు తద్‌జ్ఞులయాజ్ఞలో మెలంగుచుం దనయాజ్ఞ మెలంగుజనుల 
నొకనినైనను నప్రియోక్తులం బలుకక కార్యంబు దలపోయం గడంగు నెపుడు 
మించినపలుకు గ్రహించుటకై సర్వజనులవాక్యంబులు వినంగవలయు 
నేచి మదోద్వృత్తి నేదియు నెజుంగక చేయంగం దగుపనుల్‌ చేయునపుడు 


ఆ.వె. మంత్రజనుల మీటి మంత్రరహితుండైన 
యతని నొక్కపెట్ట యహితవరులు 
చిక్కువడంగ నడంచి సిరియును రాజ్యంబు 
నలమికొండ్రు బుద్ధి బలముకలిమి. 699 
ఆ.వె. హితము నడంపుచును నహితుల నడంపక. పొదలవిడుచుటేమిబుద్ధి దలంప 
గోరంజిదుమవచ్చుకొనయైన ముదిసినల బరశుధారం గాక పాపందరమె. 700 
-నీతిసారము 


216 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


క. పని యైనమీందనేనియుం. దను నన్యు లెటుంగకుండం దాన విచారం 
బునం గొనంగవలయుం గార్యము. వినుతనిగూఢ క్రియావివేకస్ఫురణన్‌. 701 
-ముద్రామాత్యము 
గీ. మంత్రు లాత్మ ప్రయోజన మహితబుద్ధి, దీర్భ నిగ్రహ మొనరింపం దెలియలేక 
కళవలించినయేని రా జలవు దథిగి, పొసంగు మంత్రులపాలికి భోగ్యుందగుచు. 


702 
-కామందకము 
మ. నయశాస్త్రజ్ఞులు శుద్ధకర్ములును సన్మార్గ ప్రవృత్తాత్ములున్‌ 
జయశీలాఢ్యులునైన పూర్వుల మహోసన్మార్గము న్మాని దు 
రయు౯డై మంత్రవినిర్ణయం బెజుంగ కున్మాదించి పై ౯ బడ్డ దు 
రయవిద్విట్టర ఖడ్గధారకు వెస వ్లాసంబు గాకుందనే. 7083 
ఆ.వె. నీతిపథముం దప్పి నెణి వేగపడి చేయు 
నతండు దుఃఖఫలము ననుభవించు 
(క్రిందుమీం దెటింగి కృతకార్యుం డగువాండు 
సేయుకార్యమెల్ల సిద్ధిం బొందు. 704 


వ. అజ్ఞాతవిజ్ఞానంబును నిశ్చయంబు నర్దద్వై ధసందేహవిచ్చేదనంబును నశేష 
Sy Gy థి 
దర్శనంబును నన మంత్రంబును నాలుగు రూపంబులై యుండుం దత్రకారం 
బెట్టిదనిన. 705 
. దేశకాలాంతరస్థితి నెటుంగంగరానిపనివెంట విజ్ఞాన మనంగ జెల్లు 
నెలతింగినపని బుద్ధి నెంతయు నూహించి నెజితథ్య మెజుంగుట నిశ్చయంబు 
ఇరువురపై నెత్తి యరుగంగవలయుచో హితమంత్రివరుల నూహించి చూచి 
ఆందులో నొకనిపై నరుగ నిశ్చయ మొగిం జేంత సందేహవిచ్చేదనంబు 


బ్‌ 


గీ. అడంగుశత్రువుపై నెత్తి యరుగునపుడు 
సంధివిగహములయందు సంధి యధిక 


మడికి సింగన 217 


2 


తృతీయాశ్వాసము 


మట్టిసంధియు భేదంబునంద యిన 
దనరు ననుట యశేషసందర్శనంబు. 706 


. నరపతులకు నెక్కాలముం, బరికింపంగవలయు మంత్రపంచాంగములన్‌ 


వరనీతిజ్జులమతమున, వెరవుగ వివరింతు దాని విధ మెట్లనినన్‌. _ 707 


. పటుసహాయము సాధనోపాయములును, దేశకాలవిభాగవిధిజ్ఞతయును 


ఘనవిపత్రతీకారంబు కార్యసిద్దు లనంగ నొప్పగు మంత్ర పంచాంగకములు. 
708 


i దుర్గకృత్యమునకుం దొలుత సహాయాధికారులు పని సేయుభూరిజనులు 


పరశుకుంతాదులు బలుసాధనంబులు నడుభూమి గడు నొండెం గడంగి దుర్గ 
మొనరించుటయు గ్రీష్మమున నిష్టకాదులు వర్షకాలము కారువర్గకృత్య 
మోలిం జేయుట దేశకాలవిభాగంబు లాధర్వసామభేదాద్యుపాయ 


ఆ.వె. విధుల నాపదలకు వెస శాంతి నెంతవి 


రబ్‌ 


ఘ్న ప్రతి క్రియ యనం గరము వెలుంగు 
కార్యసిద్ధిఫలము లార్యులు మంత్రపం 
చాంగ మంచు దీని నండ్రు ప్రీతి. 709 


. శాశ్వత బుద్ధిమై జరుగు నాతని బుద్ధి యమర నౌత్సాదికి యనంగం బరంగు 


శాస్త్రంబువలనం దా సంభూత మగుబుద్ధి ఘనశాస్తసంభవం బనంగం బరంగు 
జ్ఞానవృద్ధులతోడిసంసర్గ మగుబుద్ధి సాంసర్గి యనంగం బ్రశస్తమగును 
మును పల్కి మటియుక్తి యొనరింప బుద్ధియినది పరిణామిక యనంగవలయు 


- నిట్టిబుద్దులు నాలుగు నెసగుమంత్ర, శక్తి కరయ నాధారమై చనుటంజేసి 


నీతిమంతులు సెప్పుదు రాతతముగ, రాచకృత్యంబు లివి యని రాజితముగ. 710 


. మంత్రవివేకి యెనతం దమందజయంబునం బొందు నెంతయున్‌ 


మంత్రవిహీనుందైన నవమానముం బొందు సమర్భుందేని దు 


218 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ర్మంత్రు నరాతు లోర్తు రొగి రాక్షసు లధ్వరశీలునట్ల స 
న్మంత్రుని నోర్వరా దగుట మంత్రపరుం డగు టొప్పు నెప్పుడున్‌. 711 


-కామందకము 
ఉ. నీతిపథంబునన్‌ బ్రతుకనేర్చుట యుత్తమబుద్ధి కార్యసం 
జాతములై కరం బలరుసంపద నొందుట మధ్యవృత్తియ 
స్ఫీతము లైనభారవహజీవనముల్‌ తలపం గనిష్టముల్‌ 
నీతికి బాహ్యులైన ధరణీవర మెత్తురె వారి నుత్తముల్‌. 712 
-విదురనీతి 


గీ. సూక్ష్మబుద్ధి జనులచొప్పున వర్తించు, వాని కాప్త జనవిహీన మైన 
తణి విచారమునకుం దక్కటిజను లేల. తనకుం దాన బుద్ధి గనంగవలయు. 


718 
చ. కినుకను దుష్టవేదన మొగిం గొను టెంతయు దుష్మరంబు గా 
కనుపమనీతికోవిదుల కారయ నెందు నసాధ్య మొందునే 
ఇనుమును నీరుగాం గరంగరే మదకుంజరమస్తకంబునం 
దొనర మదంబు వెట్టరె సమున్నత వృత్తి నుపాయసంపదన్‌. 714 


ఆ.వె. పెద్దయయినయినుపముద్ద దా నొకలేంత, తీవనైన నెట్లు తైంపనేర్చు 
నల్పమైన నదియు నతిశితధారచేం. ద్రెంప నోపు నెంతదృ్భఢమునైన. 715 


క. నీరున ననలం బాజుట, నారయ లోక ప్రసిద్ధ మయ్యనలముచే 
నీరు గడు దోష మొందదె. చారుతరోపాయశక్తిసంపదవలనన్‌. 716 
ఆ.వె. అంధకారంబునప్పుడు నడంగిపోదు 
దినపతేజంబునప్పుడు తిరిగి రాదు 
యొట్టిమజంగైనం గాన్పించు నెచట నున్నం 
జారుతర మైనయట్టివిచారదృష్టి. 717 
-ముద్రామాత్యము 


మడికి సింగన 219 


తృతీయాశ్వాసము 


క. వాయువు దూజనిచోటును. దోయజబాంధవునిరళ్ళి దూజనిచోటన్‌ 
ధీయుతులబుద్ధి దూటుని. రాయాసంబునను గార్య మగుం దుద్చుద్దిన్‌. 7 18 


క. ధారుణి నెయ్యది యైన వి 
చారము వెలిగాంగం దొడరి సాహసకృత్యం 
బూరక యెవ్వండు చేయును 
నారయ వాం డొందు నపజయంబును నెపుడున్‌. 719 


క. ఆతతరథకరితురగప. దాతిసమూహములచేత దారుణశస్త్ర 
(వాతముచేత నసాధ్యము, లై తక్కినయవియు బుద్ధి కగు సాధ్యంబుల్‌. 720 
క. హితులును బటుశాస్త్రజ్జులు, నతిచతురులు నమలమతులు నగువారియస 
మృతమునం జేసినకార్యము, హితములు గానేర వందు రెన్నండు పిదపన్‌. 721 


క. తెలిపి యుపాయాపాయం, బులవలనను బెద్దకాలమునకును మథిరాం 


గలమేలును గీడును మన. సుల కప్పుడె తోంప బుధులు సూపుదు రరయన్‌. 
722 


క. తనకంటెను ధీమంతుని, యనుమతమునం జేయవలయు నలవడ నరుడే 
పనులైన నట్టిపనులవి. కనుగొన మటిహాని రావు కావున జగతిన్‌. 723 
-పంచతంటత్రి 

క. మునుమతి పనుల విచార. మ్మున మే లనిపించుకొన్న పురుషునిమతియున్‌ 
జనుం జీర నేకతమునకుం. జనునధమునిం జీరనే విచారంబునకున్‌. 724 


క. సాలీనిని నగసాలిని. మాలని బరికత్తివాని మంగలిం జాకిన్‌ 
ఆలోకించినపతి ని. ర్మూలత నేటజితిభూజముంబలెం బోవున్‌. 725 


ఆ.వె. తగిలి బయలు నైన మిగుల గొందఖు సేయం 
గార్య మెట్టిదైన కడంక గలదు 
పెక్కుపూరి గూడం బెనచినత్రాటిచే 
ఘనమదావళంబు గట్టువడదె. 726 


220 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


క. పలువురు నేర్పరు లగువా, రలవడ నొకచోట నుండి యందటు౯ దమలో 
పలం జర్చచేసి పిదపన్‌. బొలుపొందంగం జేయుపనులు పొరయవు హానిన్‌. 727 
-నీతిసారము 
క. వెరవునం గార్యము సేయక, యురువడి మొక్కళము 'సేంత యూహింపంగాం 
దరమైనతజఖుమువెట్టక. కరమునం బెనురాయి ద్రోవం గడంగుట గాదే. 728 
-నీతిసారము 
క. ఆరయ శక్యాశక్యవి. చారము గావింపవలయు సన్మతి గాదే 
వారణము కొండ ఢీకొని, యూరక నిజదంత భంగ మొందుట గాదే. 729 


-కామందకము 
ఉ. అప్పటికిన్‌ వినన్‌ విషములైనను మీదను దామసంబుగాం 
జెప్పెడివారుం జెప్ప విని చేయంగనోపెడువారుం బెద్దయుం 
జెప్పంగ లేరు గాని విలసిల్లు ప్రియంబుల నంతకంత నె 
ల్లప్పుడుం జెప్పుంవారలు ననంతమురాకలం జెప్పనేటికిన్‌. 730 
-పంచతంత్రి 


క. సన్నపువానివిచారము. సన్నపుంబనులందుం గాక చతురం బగునే 
మున్నెన్నండైన విందుమె, చెన్నుగం జల మూంది రణము 'సేసినవారిన్‌. 731 


-ముద్రామాత్యము 
ఆ.వె. అర్ధిం దీపు లైనయాహారములు గొను 
టయును దెరువు నడచుటయును నిద్ర 
నొందుటయును గార్య మూహించుటయుం జాల 
నిక్క మొక్కరునకు నీతిగాదు. 732 
-పంచతంత్రి 
ఆ.వె. కమియం బండుమున్ను కాయం గోసినం జవి 
చేటె కాదు విత్తుచేటు గలుగు 
పక్వమైనం గొనినఫల మిచ్చుం జెడదు వీ 
జంబు కార్యసిద్ధిచంద మిట్లు. 733 


మడికి సింగన 221 


తృతీయాశ్వాసము 


ఉ. ఆతతనీతి మేలునకునై యొనరింపగ దైవ మొక్కకీ 
డాతరువాతం జేయుటయు నక్కొజిగామియు శాంతి సెందంగా 
నీతియె చేయంగావలయు నెక్కుడు నేర్చరు లైనవారు వి 
ఖ్యాతి గనంగ నొక్కయెడం గాతిన నగ్గిన కాంపమానదే. 734 
-విదురనీతి 
వ. మజియు రాజునకు సర్వకార్యంబులు మంత్రపూర్వకంబు గావున బుద్ధిసహా 
యులం గూదుకొనియుందవలయు. బుద్ధిసహాయులు ధనార్జకులు రణశూరులు 
నాదియగు కార్యపురుషులు కార్యకాలంబ కూర్తు మనుట గృహదాహంబగు 
వేళ నూతి కుపక్రమించుట. వారికి వలయుధనంబు లిచ్చుట సుక్షేత్రంబున 


విత్తనం బీడినహాయట్లు. విభవం బెంత గల్లినను భోజనసహాయులు గల్టుదురు 
గాక కార్యసహాయులు గల్లనేర్తురే? మణియు మూర్చుండు కార్యసహాయుం 
డగుట యంధుం డంధునకుం దెరువు చూపినయట్టు, వారివలన నొక కార్యంబు 
గల్గిన నది కాకతాళంబును ఘుణాక్షరన్యాయంబును నగుం గాని యథార్థంబు 
గాదు. రాజు చేపట్టిన మూర్జెనం గార్యవేది యగు ననందగదు; శివుండు 
గళంబున ధరియించినకాలకూటం బమృతం బగునె? అది యంతియ కాదు. 
మూర్చునందుం గార్యం బిడుటయె తన్నుం జంపురక్క్మసుందాన 
సృజియించుకొనుట. ఆ ఫలంబులు నల్పఫలంబులు సమాయవ్యయం బులు 
దురంతరంబులు హానికరంబులు నగుపనులు విచార యోగ్యంబులు 


గావున విఘ్నృభయంబునం గార్యంబు విడుచుట తొడుగు గలుగు నని 

యారంభంబు విడుచుటయును అజీర్ణంబగు నని యాహారం బుజ్జగించుట 
యును. దూరభీతత్వంబు నాసన్నశూరత్వంబు మహాపురుషగుణంబును! దూర 
శూరత్వంబు నాసన్న భీతత్వంబుం గాపురుషగుణంబులు. మయూరంబపోలం 
బ్రియోక్తుం బలుకుచు శత్రుసర్పంబుల నడంపవలయు. జలంబులం బోలె 
భూభృద్భేదనంబు సేయనోపియ మృదువు గావలయు; కాలుపం దెచ్చుకాష్ట్రం 
బులు దలమోచినట్లు వైరులయెడ నోరుపుగలిగి జయింపవలయు. నదీప్రవా 
హంబుపడం ద్రోవవలయుతీర 'ద్రుమతృణంబులకుం బాదప్రక్షాళనంబు సేయు 
నట్లుచెజుచునంతకు శత్రులయెడ సామంబులే పలుకవలయు; నల్పాధికకార్యం 


222 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


బులం దేక యత్నంబు సేయునది; తృణభూరుహంబులు గొనిపోవునప్పుడు 
నదీవేగం బొక్కటియకాదే. మేలైనను గీడై నను తలంచినది సేయునంతకు 

హృదయంబు బయలు సేయవలవదు. పరుల విశ్వసించి మర్శంబు సెప్పుట 
తన్ను గోలుపోవుట. చాపలంబున భయంబున నాలస్యంబున నవివేకంబున 
లోభంబున వేగిరపాటున నుత్సుకత్వంబునం గార్యంబు సెడుం దద్విపరీతం 


బైనను నగు. ఎవ్వరి కెట్లు ప్రియం బట్లు చేసి కార్యంబు గొనుట యుచి 
తంబు. పంకిలం బగుమడువున నిడినంగాక మొగలికర్పూరకర్వమంబునం 


బూచునే? నీచు లెక్కరానిచెట్టును బోలె దండప్రయోగంబునంగాని ఫలం 
బిడరు; అతి క్రోధియయినయతని కైశ్వరం బగ్నియందు6 బడినలవణంబు 
నుంబోలె నదరులం బడి విశీర్ణంబగు. నేరకున్ననెనం దనవారిం బరుల 
సొమ్ము జేయంజనదు. ఎదిరిసత్వం బెజుంగక కలహించుట శలభం 
బగ్నిలోం బడం బగగొనినయట్లు మటియును. 735 
-అజ్ఞాతము 


క. పొడమదు చేయనికార్యము. పొడమకయుండంగం గప్పిపుచ్చెద మన నె 
న్నండు రాదు చేతం గలిగిన, వెడమలయపుమనుజు లేల వేల్పులకైనన్‌. 736 
-కేయూరబాహుచరిత్ర 


ఆ.వె. హితునియందునేని యెగ్గు నాపాదించి, వెనుక నాప్తంజేయ వెరవుపడునె 
విమల మయ్యెనేని వితిగినపటికంపు, వలయ మేల నదకవచ్చుం బిదప. 737 


-మిత్రనీతులు 
గి. త్యాగదుర్ణయజ్ఞానసత్వాధికుండు 
నాత్మపక్షోన్నతుండు ప్రియంవదుండు 
ఆయతక్షముం డద్వైధుం డమలవంశ్యుం 
డైనసుజనుండు మిత్రుందై యమరవలయు. 738 
-కామందకము 


మడికి సింగన 223 


తృతీయాశ్వాసము 


క. ఎనయ శుభాశుభఫలమున, కనయము విశమముం బ్రోపు నగుమిత్రుండై 
వనజజుం డిట్లు సృజించు నె. యనుపమమిత్రాక్షరద్వయ మను నమృతమున్‌. 
739 
క. మిత్రుం డర్భముం బ్రాణక. ళత్రములకు సిగ్గు మదిం దలంపక మును నా 
మిత్రుండు మాట మాత్రమె. మిత్రత్వము దలంచిచూడ మిత్రనిధానా. 740 
క. చెలువార మిత్రసంపద. గలవారి కసాధ్య మొకండు గల దనం గలదే 
తలంప నిది గాన పురుషుండు. చెలుములు సజ్జనులతోడం జేయంగవలయున్‌. 
741 
క. కుడుచుట కుడువంగంబెట్టుట. యడిగిన నిడు టడిగికొనుట యంతఃస్థం బే 
ర్పడ నెజఖుంగుట యెటింగించుట. కడుమైత్రికి లక్షణములు గనుకొన నాటున్‌. 
742 
క. పెనులేమియైన విడువమి యును గుహ్యము సెప్పుటయును నొకయాపదపొం 
దినయప్పు డడ్డపడుటయు. మనమునందలపోయం బరమమైత్రికిఫలముల్‌. 743 


ఆ.వె. ఒకతల్లికొప్ప నుదయంబుం బొందినబాంధవంబుకంటె బహుగుణముల 
పసుధ నెన్ని చూడ వాగ్గాతబాంధవం బధికమండ్రు చూవె యార్యులెల్ల. 744 


ఆ.వె. ఆతురమున కైనయాతండె చుట్టంబు 

నరసి ప్రోవంజాలునతండు తండ్రి 

అరయ నమ్మ మెలంగునతండె మిత్రుండు తన 

మదికిం బ్రియము సేయు నదియె తల్లి. 745 
క. ఆపదలు వచ్చి పొందిన. నోపికమైం బరంగుమిత్రుండొక్కండె తక్కన్‌ 

(బ్రా పగుదు రున్నవారను, నీపలుకు వినంగం జెవుల కింపిద మగునే. 746 


క. పరిపూర్ణుండయ్యుం బురుషుండు. పరమసుహృత్తులన యాసపడవలయుమదిన్‌ 
బరిపూర్ణుండయ్యు నంబుధి, పరగంగ శశిపొడుపు నాసపడండే యెపుడున్‌. 747 


224 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. ఎవ్వండైన నొక్క యెడరు పుట్టినయప్పు. డైనవాండె మిత్రుం డరసిచూడ 
నేచియున్నయప్పు డెవ్వరు నేటికి, శత్రుందైన నపుడు మిత్రుండగును. 748 


ఆ.వె. అధికశోక మొదవి యానందమైనను. నష్టజనునిం జూచు నెప్పు డెవ్వం 
డతనికెల్ల దుఃఖ మది క్రొత్తయేకాని, మాననేర దెట్టివారికైన. 749 


ఆ.వె. అర్ధి నేలికకును నజలేనిసఖునకు. వలయు నంగనకును వరభటునకుం 
జెప్పవలయు మజుగు సేయక యొట్లెన. మాను నెట్టి దుఃఖమైనం బిదప. 750 
న -పంచతంత్రి 
క. కానలు దరికొనుపాపకుల డైనప్రభంజనుండు మిత్రుం డర్పిత దీపం 
బైనశిఖి నార్చుం గావున. హీనుం డగువాని కెందు నెక్కడి మిత్రుల్‌. 751 
-నీతిభూషణము 
క. చెలిచుట్టంబు లడంగిన. నొలసినతటి బుద్ధిమంతుం డొకమార్గమునన్‌ 
దొలంగింపకున్ననాతండు. బలుపాపము నొందు మనువుపలుకిదిమొదలన్‌. 752 


క. పనివడియ తానె వచ్చినం. గనుకొని పెడమొగము వెట్టుకష్టునిగేహం 
బునకు మటిపోవుమర్యుం. డెనయంగ శృంగములులేని యొద్దనంగందగున్‌. 
753 
క. గొనమొండె దోసమొండెను. నొనరం గని రెంటియందు నొక్కండు సేయన్‌ 
గనంజాలనినరునింటికిం జనుకంటెను నొండురోంత జగమునం గలదే. 754 


ఆ.వె. ఉల్ల మెజుంగనీనికల్లరితోం జేయు, మైత్రికంటె మేలు మర్మటంబు 
తోడనైనం బాముతోనైనం బెబ్బులి. తోన చేయవచ్చుంగాని తుదను. 755 
-పంచతంత్రి 
ఆ.వె. కనకకలశభాతి ఘనుతోడిచెలిమియు. నవియ దవిసె నేని యదకవచ్చు 
కష్టుతోడిచెలిమి కడవకంటెను వేగ. మవియునవిసె నేని యదకరాదు. 756 


మడికి సింగన 225 


తృతీయాశ్వాసము 


ఆ.వె. కారణంబు గలిగి కలుషంబుం బొందిన. వాని శాంతుం జేయవచ్చుం గాని 
కారణంబు లేక కలుషించువానింగా. రాదు శాంతుంజేయ బ్రహ్మకైన. 757 


ఆ.వె. తగిలియెవ్వం డుర్విందనకంటె బలవంతుం డైన శత్రు మిత్రుంగాంగంజేర్చు 
కొను నతండు విషము దనకుందాం దిన్నవాం. డగుందలంపసందియంబులేదు. 
758 

క. ధనమును బ్రాతశ్చాయయు, వనితాజనయౌవనంబు వండినయన్నం 
బును గడుమూర్థ స్నేహం. బును నిల నవి యల్ప కాలభోగ్యము లరయన్‌. 759 


క. దూరము వ్యవసాయకులకు. భారంబు సమర్భులకును భాసుక విద్యా 
పారగులకును విదేశము. వైరము ప్రియవాదులకును వసుమతిం గలదే. 760 


ఆ.వె. అతివివేకి భక్తి నడిగిన నేమేనిం జెప్ప దాన నేమిసేగి గాదు 
వసుధ నెజుకలేనివానికిం జెప్పుట. యడవిలోన నేడ్చినట్లు సుమ్ము. 761 
-చాటువు 


అనసూయత 


క. వినుతచరిత్రులచరితలు. గని విని హర్షించెనేని గనందత్మృతపు 
ణ్యనికాయసద్భశఫల మది, యనసూయతం బోలె ధర్ము వవనిం గలదే. 762 


క. గుణులగుణంబులం బొగడుచు. గుణియౌ నతిలోభ ముడింగి గుణుల సముద్య 
ద్దుణములు నిందించిన దన, గుణములు సెడుంగాక వారిగుణములు సెడునే. 
763 


క. పరగుణములు సైరించెడు, నరు డుద్యోగించునది గుణంబులు వడయన్‌ 
బరగుణము లడంపంజూచుట. ఖరకరకిరణములం జేతం గప్పుట కాదే. 764 


-పురుషార్థసారము 


226 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ఉ. శ్రీగలవానిం బేదయుం బ్రసిద్ధపతివ్రతం జెడ్డయింతియున్‌ 


2 


జాగిని వజ్రలోభియు సుజాతి విజాతియు ధర్మనిర్మలో 

ద్యోగిని బాపకర్ముండును నొప్పెడువానిం గురూపుండున్‌ విశే 

షాగమవేది మూర్చుం జెడనాడుచు నుండుట నీతినైజముల్‌. 765 
-పంచతంటత్రము 


దండయాత్ర 


. తనయమిత్రామిత్రధనభూమిసాధనం బరయంగ దూరకార్యానుకరణ 


మాత్మ సైన్యపరిగహములందు రక్షయుం బరధీరపరచక్రభంజనంబు 
దండంబుచే నివి తగ నుద్భవిల్లు నాదండోపహతిం బతి తాన పొలియు 
దండబలాఢ్యు(డై యుండుభూవరునకు నరులైన మిత్రుల యగుదు రెలమి 


ఆ.వె. దండబలసమగగ్రదర్సాధికుం డగు. భూవరుండు సకలభూతలంబు 


నాక్రమించి తాన యనుభవించుచు నుండు. గాన దండబలముకలుగవలయు. 


766 
. వ్యసనము చెందండే వ్యసనియై రిపుం దూర్జితుందైన నోర్వంగా 
వసమగు నేని యాత్మహితవాంఛితముల్‌ మడియించె నేనియున్‌ 
గసమస మొప్పంగా విమతకర్మశపీడనకర్మశక్తియున్‌ 
బొసంగినయేని రాజు వరభూమికి నాత్మ యొనర్చ నొప్పగున్‌. 767 
-అజ్ఞాతము 


. ధనమును సైన్యము మిక్కిలి తనకుం, గలయపుడ వలయు దండోద్యోగం 


బొనరింప నట్ల సేనా, ధనబలునకుం గలుగు సకలధాత్రీతలమున్‌. 768 


-పంచతంత్రి 
. మహితనయమార్షశ క్రియ మంత్రశక్తి 
చారుధనదందములు ప్రభుశ క్తి యయ్యె 
సత్త్వసంచార ముత్సాహశ క్రియయ్యెం 
ద్రివిధశ క్రియుతుండు నిర్జించురిపుల. 769 


మడికి సింగన 227 


తృతీయాశ్వాసము 


సీ. పితృపితామహసమర్పిత మైనధమును భూరిబలఖ్యాతిపొరుషంబు 
బహువిధయోధసంబాధంబు బహుజన్యకుశలము బహుశస్రకోవిదంబు 
కుశలావృతంబు నకుంఠితక్రియయును నీరాజితతురంగవారణంబు 
అన్యోన్యమి త్రతాధన్యప్రచారంబు, సమయసముత్సాహసంగతంబు 
గీ. అమితదీర్షపవాసనిరంతరప్ర, యాసదుఃఖకృతశ్రమభాసురంబు 
నవ్విధంబును క్షత్రియోదగ్రసుభట, బహులమును నివి దండసంపద్దుణములు. 
770 
-కామందకము 
క. అభిమత నయశాస్తస్థితి ప్రభుమంత్రోత్సాహశక్తిపరుండై ధాత్రీ 
విభుండరివరుల జయించుచు. నభయమ్మున నేలవలయు నఖిలావనియున్‌. 771 
-పురుషార్థసారము 
క. దవ్వులనె యుండి శాత్రవు, లెవ్వని తేజమున కులుక రెక్కాలము వాం 
డివ్వసుధ తల్లి యొప్పెడి. జవ్వన మది సెజుచుకొజకు జనియించు టగున్‌. 772 


ఆ.వె. శత్రుశోణితమున శాత్రవకామినీ. చారునయనబాప్పసలిలములను 
నవనిం దడపండేని యారాజులావును, జీవనంబు వేజ చెప్పనేల. 7783 
-బద్దెననీతి 
క. ప్రవిమలవిక్రమపరుం డగు, నవనీశ్వరునంకతలమునందు రిపు శ్రీ 
దవిలి కుటుంబినిపోలిక. నవిరళమై యుండు నెపుడు నంచితమహిమన్‌. 774 


మ. తగ వేపట్టును లేక దుర్య్వసనియై ధర్మ క్రియాహీనుండై 
తగువారుం (బ్రజలున్‌ విరాగు లగుచేంత ల్పేయుపాలుపైఆ 
దగ దండెత్తినరాజు గెల్బు నరికిన్‌ దా దండయై నిల్వంగాం 
దగు రా జచ్చట లేకయున్నందగు దద్రాజ్యంబునున్‌ జేకొనన్‌. 775 


క. అనురాగియు సద్వృత్తుండు ఘనశక్తిత్రయము దైవికముం బౌరుషమున్‌ 
ధనమును దన కబ్బినపతి. సనునది యివి లేనియట్టిజనపాలుపయిన్‌. 776 
-నీతిభూషణము 


228 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


క. పైగడల మనుసులు విరసము. లగుగతి నడచురిపురాజ్య మడంచి విశీర్ణం 
బుగం దాంగలంచి పై కొని, జగతీవర కొనంగవలయు సౌకర్యమునన్‌. 777 


ఆ.వె. కుడువ నిచ్చుతజియు గురువర కేడించు. నవసరం బెణింగి యాన్ఫపాలు 
నిలుపుధీరవృత్తి నిదుదాట బోనిమ్ము. (గమ్ముకటులనగ్మ (గమ్మిచెబువు. 778 
-ధృతరాష్ట్రనీతి 
క. విమతుల కాపదలు ప్రమా. దమునం దొరకొనినయపుడ తగుం బై జని వి 
క్రమమెల్లం జూపునది సిం. హముగతి నరి యల్పుండ ధికుం డగుకాలమునన్‌. 
779 
-నీతిసారము 

క. అరియాప్తులు దనుం గూడిన, నరి కాప్తవిరోధ మైన నరి యొక్కెడ నాం 
డరిచే డస్సినయత్తటిం. బరిగొని యరిలక్ష్మి భూమిపతి గొను మాత్రన్‌. 780 


క. ఇవియెల్ల శత్రుజయమున. కవసరములు గాంగ నెతింగి యాత్రోత్సుకుండై 
తివిరెడిభూపతి రిపున్సప. నివహముం బొలియించు సమయనిర్భరవృత్తిన్‌. 781 
-పురుషార్థసారము 

క. తనసత్త ము రిపుసత్త పము. మనమునం దర్శించి శత్రుమర్శజ్జులుం దా 
నును జెనకం జనిన విజయ. మ్మును నరుదిట తనదుదేశమును గోల్పోవన్‌. 782 
-పంచతంత్రి 
ఆ.వె. విపతులావెటింగి వెజ పేంది తొడరుట. మిడుత లగ్గి మీందం బడినయట్లు 
తోడు లేక నధికుం దొడరుటయంబుధిం గలము లేక యీదంగడంగినట్లు. 7883 
-నీతిసారము 
క. ఉపచయ మెంతయుం దనకై. యపచయము విరోధి కైనయవసరమునం బై 
నృపులెత్తి యశ్రమమునం. దవరాజితలీలం గొను జయంబును ధరయున్‌. 784 
-పురుషార్థసారము 


మడికి సింగన 229 


తృతీయాశ్వాసము 


చ. మునుకొని దేశకాలబలముం దగ దైవబలంబుం గల్లంగా 
మొనసి విశషమూలబలము న్నిజబాహుబలంబు నచ్చి పైం 
జని రిపులన్‌ జయింతు రని శత్రుల కిన్నియుం గల్లియున్నదోం 
జెనయక దానమానములంజేసి జయింతురు నీతికోవిదుల్‌. 785 
-ముద్రామాత్యము 
ఆ.వె. ఒనర ఘనునిం జంపు నుత్సాహశక్తిసం. పన్నుండైనవాండు సన్నమైనం 
గడంగి యలంతియైనకంఠీరవం బేచి. దొడ్డయైనగజముం ద్రుంచినట్లు. 786 


చ. ఆతులబలాథ్యుం డై ననరుం డాజడిదేశము కేంగియున్‌ స్వ దే 
శముననపోలె నొప్పి మను శాతనఖంబులశక్తియై యర 
ణ్యములకు నేంగినం దివిరి యచ్చటసింహము కుంభికుంభమాం 
సమ తినుంగాక యాంకొనినచక్కటిం బూరికి నజ్లు సాచునే. 787 


ఉ. దైవవశంబునం గలుగు దండ మవగ్రహతీవ్రరోగపీ 
డావలి యెట్టి దేశముననైనను గాలబలాపకృ్ళష్ణమై 
కేవల మట్టివేళం బరికించుచు నల్పకుం డేల దండయా 
త్రావిదుం డైన గెల్వండె యరణ్యసురక్షిత దేశమేనియున్‌. 788 


క. తాన పురరక్షకుండై. మానుగం బతి నిల్చి తనకుమారునినైనన్‌ 
సేనాపతినై నను రిపు. పై ననుపంగవలయు నల్పబలములతోడన్‌. 789 
-పంచతంటత్రి 
క. తనచేతంగాని కా దను. పనికిం బ్రతినిధిగ నన్యుం బనిచిననుం దీ 
రునె యౌషధంబుమా టిది. యని మూల్యం బిడిన రోగ మరుగుట గలదే. 790 
-నీతిభూషణము 


క. వివిధకళాకోవిదుండై. సవినయుండై యీగి గలిగి సంగరజయుండై 
నివుడనినృపతులంబొందునె. యువిదయుంగీర్తియును నౌభకోత్తమకందా. 791 
-నీతితారావళి 


230 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


మ. ఘనబాహాబలుం డై నశాత్రవునిపైం గార్తిక్యచైత్రంబులన్‌ 
జను టొప్పు న్మజిదాడివోవ నెపుడైన నేలు శత్రుండు దా 
ననయంబున్‌ వ్యసనం బొకంటం బడ యుద్దాసక్తిమై నున్మిందా 
వినునే నత్తజీ భేదమందు హతుం గావింపన్‌ దగున్‌ జయ్యనన్‌. 792 


-పంచతంత్రి 
మ. పరిపాకాగతసస్యమున్‌ వ్యపగతాంభఃపంకసారంబునున్‌ 
ధర సంఫుల్లరసాలకంబు నగుయాత్రాయోగ్యకాలంబునన్‌ 
ధరణీనాథుండు దాడిరూపమున సన్నాహంబుమై నేంగినన్‌ 
బరిపంధథిక్షితిపాలకుల్‌ నిజపదాబ్దద్వంద్వముం జేరరే. 793 


క. దేవబ్రాహ్మణపూజలు. గావించి ప్రశస్తతారకాగ్రహబలుండై 
కేవలతద్భేదయుతుం. డై విభుం డభియాతిమీంది కరుగంగవలయున్‌. 794 
-కామందకము 
క. పరవిద్యాచ్భేదకులై యురుసురపతిమంత్రతంత్రహోమ(క్రియలన్‌ 
బరబలసంక్షోభరణా. కరు లగుమాంత్రికులు పతికిం గలుగంగవలయున్‌. 795 


క. ప్రతికూలవేళ లెఖుంగుచుం బతిన్భపరాశ్యాదు లెజింగి పతిరాశిఫల 
జ్జత యొటు లెరుంగకుండంగ. సతతము రక్షింపవలయు సాంవత్సరికుల్‌. 796 


-పురుషార్థసారము 
ఆ.వె మజి యుదాత్తజనులు మహిత వ్యసను లైన 
నధికశక్తియుక్తు డై నపతియు 
నెత్తి చన నశక్తుం డెన్ని విధంబులం 
బక్షవికల మైనపక్షివోలె. 797 


క. అపజయముకంటెం గష్టము. నుపమింపంగ జయముకంటిె నొప్పును వసుధా 
ధిపులకు లే దట్లగుటన్‌. గపటోపాయముననైనం గార్యము వలయున్‌. 798 


మడికి సింగన 231 


క 


తృతీయాశ్వాసము 


. గాంగేయు ద్రోణు రాధే. యుం గపటంబునన గెల్చియును బాండవులు 


ర్వింగడు నుతి కెక్కిరి. రణరంగజయం బఖిలదోషరాశిం గడుగున్‌. 799 
-కామందకము 


ఆ.వె. ఆత్మరక్షణార్థ మరుల జయించిన. పాపమొంద దది శుభాకరంబు 


2 


కాన కోప ముడింగి కడు దమకింపక. గూఢబుద్ది జయము గొనంగవలయు. 


800 
-ముద్రామాత్యము 


. తా నెంత శూరుం డయ్యు న, నూనపరాక్రముని నొక్కయూంకునం జెటుపం 


గా నేరవలయు వాండున్‌. దానును దలపడియెనేని తానో వాందో. 801 


. ఒఅపునం దనయాజ్ఞకు లోల బజుచుట తగుంగాక నధిక బలవంతులకున్‌ 


మటువైనదేశముల్‌ తెగం. జెజుచుట పగతురకుం దెరువు సేయుట గాదే. 802 


గడి నున్నసద్భశబలుతో. నొడంబడియుండునదిగాని యోపక వానిన్‌ 


గడునధికుం దెచ్చి చెటిచిన. చెడుందానుం బొరుగునింటం జిచ్చిడిన క్రియన్‌. 803 


. ఇమ్ముగ దవ్వులచుట్టము. నమ్మి సమీపస్థుం బగగొనంజన దటుపా 


ర్వ్వమ్మున ఫణి గజిచిన దూ. రమ్మునవేంజెట్లు దీర్చరా వేర్చువడిన్‌. 804 


. ఒజపైన పొరువుదేశము. చెజచుసమీపస్థుం డతనిచెలిమియు వే చే 


కుజంబట్టు టవసరము గా. నుటుమిత్రుంజేయవలయు సుర్వీశునకున్‌. 805 
-పురుషార్థసారము 


. బలియునకుం దనకు నడుమై. నిలిచిన సామంతుం జెజుప నేరమి వచ్చున్‌ 


పులిబోనుతలుపు దెజచినం బొలియింపదె మీంద నుతికి పురుషనిధానా. 806 
-శ్రీరామాయణము 


శకున జ్ఞానము 
(Sy 


3 ప్ర(బలభూతావేశ) భంగిమై నుద్భూతబహురోగసంకటోపద్రవంబు 


ఆకస్మికోద్వేగ మతిరజోనీహారచటులవాతోద్దూత సంవృతియును 


232 సకలనీతి సమ్మతము 


బ్‌ 


2 


సకలనీతి సమ్మతము 


వ్రేంకమై ధ్వజ మొక్క వెర వేది విజుగుట ద్రోహ మొండొరులపై దొరయుచేంత 
విస్వరబహుతూర్యనిస్వన ముద్భవత్రాసదీర్లోల్మాదిదారుణంబు 


. ఆయుధంబులమంట లుదగ్ర మగుట. యప్రదక్షిణ మైనశివారుతంబు 


కాకగృధ్రాదివనపక్షిభీకరంబు. రక్షినిర్భరవృత్తియు రక్తవృష్టి. 807 


. క్రూరోత్పాతకదుర్లహావృతని జక్షోణీశనక్షత్రమున్‌ 


సారాదిత్యకబంధనము నశ్వవాతభేదంబునున్‌ 
దూరీభూతమదాంబుశీకరక రోద్భూతంబు ముఖ్యంబుగా 
నారూపం బగువైకృతం బొదవ భూపాల ప్రణాశం బగున్‌. 808 


అఖిలజనస్తోమహర్షంబు సమ్మతి నిర్మలదుందుభినిస్వనంబు 
భూషితగంధర్వ హేషారవంబును మాతంగబ్బంహిత మంగళంబు 
పుణ్యచతుర్విధభూరినాదము శుభగీతనృత్యములుం (బ్రఖ్యాతజయము 
నిరుపమద్రవ్యంబు నీరజోవృష్టియుం గడుం బదక్షిణగత (గహగణంబు 


అనుదినోత్సాతములును విహంగసంఘ 

మధురరవమును ననులోమమారుతంబు 

పొలుపు మీజంగ నివియును భూపతులకు 

నధికమిత్ర బలాభ్యుదయాన్వితంబు 809 


దక్షిణానిలముం (బ్రదక్షణాగ్నియు నధ్వసంతతోత్సాహంబు సాధువాద 
చారు మంగళపాఠకారవంబు సుహృష్ట పుష్టజనంబును బొలుపు మిగుల 
నతిమనోహరముగా నరసిచెప్పిన శుభకలితలక్షణములు గలిగియున్న 
యట్టివేలంబు ప్రఖ్యాతమై పొలుపొందు నతిశుభమై యుండు నధికశత్రు 


ఆ.వె. జయము గలుగు నట్టిచంద మొందంగ విపరీత మయ్యెనేని..... గదిరి 


యపజయంబు నొందునట్టిచందములెల్ల నెజింగి నృపతి నిశ్చయింపవలయు. 
810 


మడికి సింగన 233 


తృతీయాశ్వాసము 


క. ఇప్పగిది శుభాశుభములు. తప్పక చెప్పెడినిమిత్తత త్వస్థితిం దా 
నొప్పగుభూపాలకులకు. నెప్పుడుం బరికించునది సమీహితబుద్ధిన్‌. 811 


ఆ.వె. తగుసహాయసంపదయును బ్రజ్ఞానంబు, సత్త ్వవృద్ధిదైవశ క్తియు క్తి 
సముచితోద్యమంబు సద్వ శవసాయంబు, గలుగునేని కలుగుం గార్యసిద్ది. 812 
-కామందకము 
చ. ఘనతృణధాన్యమిత్రజలకాష్టజలంబులనెల్ల నెమ్మెయిన్‌ 
బొనరగం గూర్చికో కెడరు పొందగం జేసిన హాని పుట్టు ప 
డున కటు గాన భూపతి పటుస్థిరబుద్ది తృణాదిరక్షణం 
బనువునం జేయు టొప్పగు నిరంతరముం గడు నప్రమత్తుండై. 813 
-అజ్ఞాతము 
మ. పరగన్‌ భూపతి యిట్లు దండు విడియింపన్‌ యోగ్యమౌ సేనకున్‌ 
వెరవారంగ శుభాశుభంబులు గడు న్వీక్షించు టొప్పారుని 
ట్లరికి న్మేలును గీడుం జూచి యరిసైన్యం బల్ప మైనన్‌ శుభం 
బరియం దొండకయున్న నుద్యమము సేయన్‌ మేలగున్‌ యాత్రకున్‌. 814 
-కామందకము 
వ. మజియును. 815 


క. ఘనబలనిహితుల, శూరులం, దనగ్భృహమున దుర్గములను దగ నిడి యుదకం 
బును సస్యములును గలపథ, మున రిషకైయేంగవలయు మోదముతోడన్‌. 816 


క. తనుం దనదేశము దుర్గము, ననుపుగ రక్షింప నోపునాప్తులం దగుచో 
నునుపక దండెత్తుట మొల, మునుగలవస్తంబు మస్తమునంజుట్టు టగున్‌. 817 


క. ఇరుదెజంగులయానంబుల 
నరయంగా బ్రాణరక్షణార్థం బొకండున్‌ 


234 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


దుర మొనరించుట నొకండును 
భరపడు నివి యుభయయానభంగులు జగతిన్‌. 818 
-నీతిసారము 
స్స్‌ కరిరథభటఘోటక(ప్రజారోహణకుశలుండు ధర్మార్థకుం డరోగి 
సంచారదూతప్రచారజ్ఞ డల్పశరీరుండు రాత్రిప్రచారనిపుణుం 
డరిసైన్యభంజనుం డాత్మసేనాధీనపరనయ స్తంభనోపాయదక్షుం 
డధ్వానశీతాతపాత్యు గ్రతర వృష్టిగురుభయగ్గాన్యాదివిరహితుండు 


గీ. సమర సాధన సాధ్యనిశ్చయుండు మల్ల, యుద్ధనానాయుధానేక యుద్ధజయుండు 
నైనదళవాయి నేలినయతండు రాజు, ఘనకళాభోజ యబ్బయకందరాజ. 819 
-చాటువు 
క. కులవిద్యాచారంబులు, బలగము కార్యంబు హితవు బ్రభుతయుం జలముం 
గలిగి శుచి యెనవానిని, దళవాయిం జేయవలయుం దంత్రానుమతిన్‌. 820 
-నీతిసారము 

గి. అట్టి సేనాధిపతి సదోద్యమముతోడ, 'సేనం 'బోవంగవలయు దివానిశంబు 
అట్టీ వనదుర్ల్గభయముల నడపవలయు, సైన్యసన్నాహవిభవంబు చాల నొప్ప. 


821 
-కామందకము 
క. పరిగొని శీఘ్ర మరాతులం 
బరిమార్చంగ నొాదవుంగానిపట్టులం గదడుని 
ర్భరముగం దొలంగి యప్పుడ 
యరివర్గము ముట్టి చంప హయములు వలయున్‌. 822 
-పురుషార్థసారము 
క. అశ్వములు గలుగురాజుకు. విశ్వంభర చేతనుండు విమతుల మనుభూ 
మీశ్వరు లెవ్వరు వెజుతురు. శశ్వద్దాటీవిహారసామర్థ్యమునన్‌. 828 
-నీతిసారము 


మడికి సింగన 235 


తృతీయాశ్వాసము 
. దూరమున నున్నరిపులం, జేరంగా వేగ మరుగం జేరినమొనలం 
బోరం బతి వలసెనేనియు. వీరాధిష్టితతురంగవితతి ఘటిల్లున్‌. 824 


. దురమున ఘోటకనికరం, బరుదుగ వాహ్యాళింబ్రీతి యలరించుచు మం 
దిరముల లక్ష్మీకరములు, హరులకు నేభంగి నొండుయానము లెనయే. 825 
-పురుషార్థసారము 
. పూజించి తన్నుం (బోచిన, రాజుం దా నొచ్చి యైన రణరంగజయ 
బ్రాజిష్టుం జేయునుత్తమ, వాజి గరం బరుదు లక్షవారణములకున్‌. 826 
-కామందకము 
. నాలుగుకాళ్లును గొనయును. వాలము వదనము విశాలవక్షము దెలుపై 
మే లై నయష్టమంగళ. నెలినపతి యేలు నవని యేలెడుపతులన్‌. 827 
-శాలి హోత్రము 
. స్ఫుటపరికల్పితంబు నరిసూదనసంయుగడృష్టమార్గముం 
బటుతరదంతఘాత మతిబంధుర వీరతమాధిరూఢమున్‌ 
గటతటవిభ్రమదమరగానసముత్సుక మైనయేనుంగొ 
కృటియ వధించు నాజి నరకల్పితషష్టిశతాశ్వయూధమున్‌. 828 
-కామందకము 
ఆ.వె. పరులుగ్రువ్వినపుడు భటు లెందటతైనను. గదియ లేరు వివిధఘాతములకు 
సైప నోపుంగాన సామజంబులకంటెం. గలదె విజయమూలకారణంబు. 829 


. తనరూపము రిపభయదము. తనయంగము లాయుధములు తనవిక్రమసం 
జనితమ విజయము తనయుని. కిని సిరియునికియ యనంగ గిరి కరికెనయే. 
830 


. యానము సౌఖ్యకారి యధికారికి రక్ష బలంబు శాత్రవ 
స్థానవిరోధినిర్భరత సంఘవిభేదనదార్హ్ర మొప్పన 


236 సకలనీతి సమ్మతము 


2 


సకలనీతి సమ్మతము 


న్యూనరయాపహారి మదయోగము నభ్యుదయప్రదంబయౌ 


నేనుంగుబోలెనే విజయహేతువు రాజలకొండు గల్గునే. 831 

కూరిమి గలిగిన జీతం. బారగ నిచ్చునది గాని హస్యశ్వములన్‌ 

నేరనివానికి నెక్కన. కారణమున నీగి బుద్ధిగా దధిపతికిన్‌. 832 
-అజ్ఞాతము 


నచ్చి కడు గడిందిరిపుతో. నచ్చుగం బోరంగ గిరిగుహాపరిఖంబుల్‌ 
చొచ్చి రిపుదుర్ణములు గొన. వచ్చునె కాల్బలము లేని వసుధేశునకున్‌. 833 
-నీతిసారము 
ప్రాతబంట్లును (గూలిబంట్లును) మన్నీలబంట్లును జుట్టపుబంట్లు కార్య 
వశతగొల్చిన పగవారిబంట్లును దమయడవుల బ్రతికి తో నరుగుదెంచు 
బంట్లును నన నాజుభంగులట్లుబలములు వానిలోపల బూర్వవంశ్యు లిష్టు 
లన్యుల మన్నించు నప్పుడ తనమూలబంట్లకు నెగ్గగుభంగి వలదు. 


ఆ.వె. అడుగు విడిచి ప్రాంత లరుగు నట్లేనియు. విడిచిపోవునపుడు వెనుకవత్తు 


రరులు భేదనిరతు లైనను బట్టీరు. ద్రోహములకు నోడుదురును. గాన. 834 

-కామందకము 
ప్రజలోపల నుత్సాహపరత నాయు. ధములు ధరియించువారి కౌత్సాహికంబు 
గాంగ నీందగువారలు కడలం బనికి, వత్తు రేలిక మన్ననవాసిం గోరి. 835 


ఈయేడుబలములందును, నాయకుండభీమానులైననరు లనిమొనగాం 
జేయుచు నితరులంబిజు సనం. జేయించుచుం గొల్లకాంద్రథేయంగవలయున్‌. 
886 


ఆ.వె. మానధనములందు మన్నన యిష్టంబు, తద్దయేని యిచ్చుధనముకంటేెం 


గాన యర్థములకుం గడంగి ప్రాణము లీరు. నరవరేణ్య మన్ననలకుంగాని. 837 


మడికి సింగన 237 


చ. 


2 


తృతీయాశ్వాసము 
బలమును బహుకౌశలము భావము బుద్ధియుం గల్లి యాయుధం 
బులంగడు నేర్చి తొల్లి రణభూములం (బ్రస్తుతి గన్నబంటులన్‌ 


వెలయ నృపాలుం డేలునది వింతలం బ్రాంతల కేపరీక్షయున్‌ 
వలవదు ప్రోవంగావలయు వారలె మూలము రాజ్యలక్ష్మికిన్‌. 838 


. తూలినచోట నర్ధముఖదోషము ముట్టినచోటం బెట్టుచోం 


జాలనిచో నేయు లగుశత్రులు దుర్గము ముట్టియున్నదో 
నాలములోనం గూడు ప్రజ యన్యబలంబుల కోడిపాజుచో 
నేలినవానిం జుట్టుకొని యిల్వడి ప్రాంతలు కాక దాల్తురే. 839 


. జనపతి గర్వియై సుభటసంఘము చూడక యుండం జేరవ 


చ్చిన నడికింప జీవితము చెచ్చెరం బట్టంగ నోపలేమి సె 
ప్పిన నలుగంగ మా అలిగి వీరము బల్మినం జెప్ప నేర్చుంగా 
కని మొగరించి మించి బతియంబడు నయ్యడు గాంగనేర్చు నే. 840 


. కొంద మేలమాడుటలు కొంద వాపులు దీర్చి పిల్చుటల్‌ 


కొంద ముద్దుసేయుటయు గొందజ నెయ్యపుంజూపు సూచుటల్‌ 
కొందరు నాత్మభామునం గొంది మన్నన భృత్యరాజి ని 
ట్లందజి నన్ని భంగుల నృపాగ్రణి వశ్యులం జేయంగాందగున్‌. 841 


. మొజపునం బోవుగాక మొగమోటమి నిల్బునె రాజుమోము ము 


న్నెజుంగనిబంట్లువారంబలె యే మని భృత్యుల నూఅడించుం బే 

రెజుంగనిరాజు తాన భటులెల్లను దన్ను నెజుంగవారిం దా 

నెఖుంగుచుం ట్రీతికోడ నిలువందగు రాజనువాని కెప్పుడున్‌. 842 
-నీతిసారము 


. వానయు సీతును వర్ణించి మండు వేసవి గాకమున్న సస్యములపంట 


తొదవెడితథి నెత్తునది శత్రుపై 6 బూరిగడ్డియు నీళ్లులు గలుగుతెరువు 
గాం జూచి నడచుట కర్ణంబు సిడములు గంకటములు బడిగలును విండ్లు 
మొదలగునాయుధములు రథగజహయంబులు సవరణలు నపూర్వభంగి 


238 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


గీ. నొప్పి యతిభీకరంబులై యుండవలయు. శంఖకాహళపటహనిస్సాణముఖము 

లైనతూర్యముల్‌ మంచివి యగుట లెస్స. యధిప విడిదలసమతలమగుటమేలు 

843 

-శాంతిపర్వము 

భీ ఎందాంక ధాన్యంబు లెందాంక నిజమి(త్రు లెందాంక నుదకంబు లెసంగియుండు 
నెందాంక విశ్వాసు లేంగి యచ్చటివారి నాప్తుల గావింతు రంతదాంక 
నెందాంక నీరీతి నితరునిదేశంబు శుద్ధమార్గం బయి సొంపు మిగులు 

నందాంక విజిగీషుం డార్తి జనంబులు సొలవకుండంగ నేంగవలయు నిట్లు 


ఆ.వె. గాక ధాన్యమిత్రఘనతోయవిధ్వస్త. జనవిహీనమయ్యుం జనియెనేని 
అనుగలంబు నొందియరులచేం గీద్పడి. మరలి వచ్చునెట్లు మనుజవిభుండు. 844 
క. తనబలముల కనురాగము. జనియింపంగ ననుదినంబు సత్మారములన్‌ 
దనుపుచు గురుయుద్ధంబుల. జనులెల్లను మిగుల డస్సి చనకునికి తగున్‌. 845 
-అజ్ఞాతము 
Sy 
క. రిపుభూమి విచారింపక. చపలుండై దూర మరుగుజనపతి రిపుదో 
ర్విపులకరవాలధారా. సుపదస్థుం డగు నయత్నసుఖసాధ్యుండై. 846 


క. అమితక్షయవ్యయాయా. సము లొదవెడు నట్టియాత్ర సన దొనరింపన్‌ 
(గ్రమమున రథవాహనధన. సముచితధాన్యములు వ్యయము చాలను నగుటన్‌. 
847 
వ. మతియును. 848 


బ్‌ 


గ్రీష్మకాలమున నభోష్మశాంత్యర్థమై యమితజలాధ్వమం దరుగవలయు 
నీరాడకుండిన భూరితాపంబునం గుంజరంబులమేనం గుష్టమొదవు 
స్వస్థానమందును సామజంబులమేనం బ్రబలోష్మ మెప్పుడుం బ్రజ్వలించు 
నాయాస మొదవినయపు డుష్టసుఖదమై నీరు లేకుండిన నేలంగూలు 


మడికి సింగన 239 


తృతీయాశ్వాసము 
ఆ.వె. నీరుద్రావకున్న వారణముల కుష్టతీవ్రవేదనమున దృష్టి సెడును 
నితర జంతువులకు నెంతయు దురవస్థ వొదవకున్నె నీటి పొందులేక. 849 


చ. కరివరపం జ్లికిన్‌ జలదకాలమ యెప్పుడు నొప్పుం దా శుభం 
కరమయి మేఘహీన మగుకాలము ఘోటహితంబు గావునన్‌ 
అరయగవీతవర్న నిబిడాతపశీతము గాక సస్యసుం 
దరమగు నట్టికాలము మనఃప్రియదం బగు దండయాత్రకున్‌. 850 
-కామందకము 
ఆ.వె. పరుల గెలువ నేంగునరపతియొద్దన. ధనము బలము దగినధాన్యములును 


గలుగు టొప్పుంగాక కైకొన కెడనెడ. నునిచి సేన నిలిచియుండంగలదె. 851 
-నీతిసారము 


ఉ. కొన్నిదినంబు లిక్కడ నకుంఠితలీలం బథశ్రమార్తియై 
యున్న బలంబు గెల్చికొను టొప్పగు నంతియ కాదు శత్రుభూ 
మిన్ని జమార్గ మారయక మిన్నక యేంగుట యేది బుద్ధి యా 
యున్నెడం జూచి వెళ్లుజను లున్నర చెప్పుండు గూఢచారతన్‌. 852 
-ముద్రామాత్యము 
యుద్ధదాన (ప్రకారము 
క. ఏనుంగులమీంద నతిజవ. యానంబులమీంద నైనయర్థంబెల్లన్‌ 
బూని పతియొద్ద నిడునది. మానుగ నర్ధంబ రాజ్యమహిమ దలంపన్‌. 853 


క. నూతనకృత్య మొనర్చినం బ్రీతుండై నృపతి యోధబ్బందము నర్ధ 
వ్రాతమునం దనుపవలయున్‌ దాతకుంబ్రాణంబు లీందె తక్కటిజనుండున్‌. 854 


బ్‌ 


ఆజిలోపల రిపురాజుం జంపినవాని కొగి నియుతార్ధ మీనోపుచుండు 
(దానిలో నర్థంబు తత్పుత్రు జంపిన సేనాపతి వధింపంజెల్లు నంతె 

పది వేలు వీరాధిపతి జంప సగ మందు నేనుంగైన రథంబు నైనంగూల్ప 
నాళ్వికాధీశ్వరు నడంగింప నొకవేయు నందర్ధ మాశ్వికహతికి నీగి 


240 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. నగుం బదాతిముఖ్యు నాజిలో మార్శొని, బారిసమర నూజు పణములీయ) 
నితరజనులం దలకు నిరువదియును. వారిభోగమినుమడింప నీగి యొప్పు. 855 


ఆ.వె. యుగ్యహేమరూప్యయోగ్యభోగములను. మజియుందగినయట్టి మహితవస్తు 
సమితి నిచ్చి యోధజనులచిత్తం బిగు. రొత్తం జేయవలయు నుచితవృత్తి. 856 


ప్రయాణవ్యసన పరీక్ష 
క. మకరవ్యూహం బొందెను. వికటాస్యం బైనయట్టి వీరాననసూ 


చికయినంబన్ని చనునది. ప్రకటితశౌర్యమున నెదుర భయ మొదవునెడన్‌. 857 


క. వెనుక భయ మైనశకటము. దనరంగం బార్వ్వముల నైనం దగ వజముగా 
మొనచేసి నడచునది. యెం. దును భీతి దనర్ప సర్వతోభద్ర మగున్‌. 858 


2 


కందరోన్నత శైలగహననదీతటసంకటాయతపథ[శ్రాంతజనుల 
క్షుత్పిపాసాపరిశోషితాత్ముల రోగదుర్భిక్ష మరణాదిదుఃఖితులను 
రిపువిద్రుతుల భూమిరేణుపంకచ్చన్నజనముల బెదరిపోయినజనంబుం 
బోక నిల్చిన నిద్రంబొందిన భోజనవ్యగ్రత నొందినయట్టిజనులం 

గి. జన నభూమిష్టజనుల నసంస్థితులను. నగ్నివర్వాధిక వ్యసనాధికులను 
జేరి నిజసైన్యజనుల రక్షింపవలయు. జనవిభుండు .......... 859 


స. 
యిట్లుదేశభేద మెతింగి బలాధ్యుండై యాత్ర సేయుపతి జయంబు నొందు. 860 


ఉ. రాత్రిమెయి న్నిజాప్తభటరక్షితుందై సతియోగముం దృణా 
మాత్రము నిద్రసేయుచుం బ్రమత్తగజేంద్రతురంగఘంటికా 


మడికి సింగన 241 


తృతీయాశ్వాసము 


చిత్రనినాద ఘోషములచేం దగ మేల్మని యెపు సత్రియా 
పాత్రుల నాదరింపందగుం బన్నుగ మేల్మనియున్నవారలన్‌. 861 


ఉ. శత్రుజనాంతపాలునికి స్వల్పమ యిచ్చుచు నాసవెట్టుచున్‌ 
మిత్రునిగాంనొనర్చుచు నమిత్రధరిత్రికిం బోపురాజు దా 
శాత్రవభూ మినిం గలుగుచారుపదార్థములెల్లం బుణ్యచా 
రిత్రత నల్లనల్లన హరించుట యొప్పు నిగూఢవృత్తిమై. 862 


ఆ.వె. తాను బలము సాధుతనమున నడచిన, బరుల కూర కేల భయము పుట్టు 
నగ్ని చల్లనైన నందజుం ద్రొక్కరే, కడుం బ్రతాపి గాక కలదె జయము. 863 


చ. మనుజుల కందరానినియమంబు తదాప్తులు సుట్టునున్మియున్‌ 
వెనుకకుం ద్రోవ రేమియు నివేశితమంటపపూర్వరాగమున్‌ 
జనదు నివాసభూమి కగుచందును జుట్టును సేయుశూరులన్‌ 
జన నియమించి మార్గములు సర్వము గట్టంగం బంచు టొప్పగున్‌. 864 
-కామందకము 
క. విడిదల విడియంగ నూంతులు, నడబావులు నిమిషమున నొనర్చుచు నచ్చో 
నెడనెడ నెనరునం బొడిచిన, కడుధీరత నిల్చి యధికగర్వోన్నతుండై. 865 
-ముద్రామాత్యము 


క్ర మునుసుద్దులకుం బనిచిన, జను లగ్గిం బొగల దూర్యశబ్దవిశేషం 
బును నానవాలుగాం గొని, చనుదేందగు మొనకు నచటిచందముం జెప్పన్‌. 866 
-నీతిసారము 

క. అరిసై నరిగి నృపాలుం, డరిపురనికటస్థలముల ననుగుణభూమిన్‌ 
బరికించి సకల సైన్యము, దరమిడి విడియింపపలయుం దద్‌జ్ఞుం డగుచున్‌. 867 


సీ. అభియాతి రిపుమీంద నరిగి యచ్చో సమస్థలమైన యెడ శుచిబలము మెజసి 
అధికసంకీర్ణంబు నతివిస్తతము గాక రవిసోమవీథుల రమ్య మగుచుం 


242 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


జతురశ్రమై వాస్తుసమ్మతంబై పరిఖాంకమై యట్టళ్ల నమరి నాల్గు 
ధరణీతలంబుగా ద్వారముల్‌ నాలుగు బాగుగా నిర్మించి లాగుంజూచి 


ఆ.వె. యడర నర్ధచంద్రునాకృతినొండేని, నొండె దీర్హమొందె మండలంబు 
నైనయదిగ వెలయనధిపతి దనవీడు, విడియంజేసి తనకు వెరవుతోడ. 868 


/ అట్టిశిబిరస్థలంబులు నవభాగంబులు గావించి యందు మధ్యభాగంబు 
తొమ్మిదిభాగంబులు గావించి తన్మధ్యభాగంబు వాస్తుపురుషుహృదయంబు 
గావున నచ్చోటు పరిహరించి యందు త్తరభాగంబున. 869 


. మానుగ జనపతి మధ్య, స్థానంబున రాజగ్భహముం దగం చేసి వెసన్‌ 
దా నర్ధగ్భహంబం దొగిం, బూని రచింపంగవలయు బుద్ధిప్రొఢిన్‌. 870 


. మౌలభృతశ్రేణిసుహృ, జ్ఞాలాహితవన్యసైన్యషట్మము నవనీ 
పాలునిగ్భహంబు చుట్టును, బోలన్‌ విడియింపవలయు భూపతి వారి. 871 
. తిరుగక పంతమున్‌ మెబిసి తేంకువ పంతము గొన్న శూరులన్‌ 
బరుసనికుక్కలుం గలుగుబంట్లను బన్నయెడం బ్రతీతిగాం 

దిరిగిన యట్టివారల నతిస్థిరచిత్తుల లోభదూరులన్‌ 

బరగంగ నిల్పంబోలు నరపాలుండు వేలముచుట్టు నుండగన్‌. 872 


క. పేరుగలకుంజరంబులు, వారువములు భూమిపతినివాసముపొంతన్‌ 


వారక నిజా ప్తరక్షో, దారములై యుండవలయుందమతమయొడలన్‌. 873 


. అంతర్వాసిక సేన ని, రంతరసన్నాహమున సదాయతగతి భూ 

కాంతుం బరిరక్ష సేయుచు, సంతతమును వలయు జాముజామున నిలుపన్‌. 
874 

ఆ.వె. సంగరైకయోసన్నద్ధగజమును, వాయువేగి ,యెనవారువమును 

నుండవలయు నెపుడు నుర్వీశుమందిర, ద్వారభూమిం నుదారశక్తి. 875 


మడికి సింగన 243 


తృతీయాశ్వాసము 
ఆ.వె. కొంతసేన గూడుకొని సైన్యపతి రాత్రిం 
గడుప్రయత్నపూర్వకంబు గాంగ 
నాలయంబు వెలి నిరంతరసన్నాహ 
సరభసమునం జుట్టుం దిరుగవలయు. 876 


క. పరసైనికప్రచారము, పరికింపంవలయు శీఘ్రపటుసత్త్వగుణా 

కరులగు రాహుతు లొగి న, ప్పురసీమాంతః ప్రచారముల నెల్లపుడున్‌. 877 
ఉ. తోరణమాల్యముల్‌ పవనధూతపతాకయుం౯ గల్గుయంత్రిత 

ద్వారముల న్నిజా ప్రజనతాపరిరక్షణ మొప్పం జెప్ప నె 

వ్వారికింజొచ్చి రా వెడల వచ్చుట లేక యరాతిదూతసం 

చారము రాజశాసనవశంబున నయ్యెడ నిల్చు టొప్పగున్‌. 878 


క. ఆతతకలకలహాస్య, ద్యూతములకుం బానములకుం దొలంగి జనంబుల్‌ 
ఏతతినిజకార్యోన్ముఖు, లై తనరంగవలయు మిగుల నాయిత మొప్పన్‌. 879 
మ. పరిఖాచక్రపథస్థలి న్నిజచమూపజ్తి ప్రచారార్థమై 
ధరణీభాగము గొంత మాని యితరస్థానంబులుం దెల్లచోం 
బర సైన్యప్రవిఘాతబాధ మొనరింపంజాలునచ్చట్టునం 
బరగుం గంటక శూలభల్లచయమున్‌ బ్రచ్చన్నరూపంబుగన్‌. 880 


క. తరుగుల్మశిలలు, సానువు, లరయంగ వల్మీకనిమ్నతాదులు బాహ్యాం 
తరమిత్రకరణములచేం, బరగంగ వ్యాయామభూమి పరికింపందగున్‌. 881 


2 


వాహినీవ్యాయామవరభూము లెంతయు నిచ్చానుకూలత నెలమి మిగుల 
విమతుల కటుగాక విపరీతమగునెడ లుత్తమస్థలములై యొప్పుమిగులు 
నెదిరికిం దనకును నేకరూపం బయి మానగునయ్యెడ మధ్యమంబు 
పరచమూవ్యాయామపర్యంతమై తన కటుగాక తక్కిన నధమ మయ్యె 


244 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ఆ.వె. గాన యుత్తమంబు గైకొనునట్టిది, మధ్య మనంగ నొప్పు 
నధమ మైన బంధనాగారసద్భశంబు గాన భజింపం గాదు పతికి. 882 
-కామందకము 
చ. నగరము లంక దుర్గము ఘనం బననొప్పుత్రికూటశైలమ 
య్యగడిత వార్థి యోధులు సురారులు [శ్రీలు కుబేరుపెన్నిధుల్‌ 
నెగడిననీతిశాస్త్రములు నిచ్చలుం జెప్పెడివాండు శుక్రుం డీ 
జగమున నట్టిరావణుండు 6 జచ్చెన కాక మనంగ నేర్చెనే. 8883 


మ. చెలువంబేది మరణ్యవాసగతులై శ్రీరాముండున్‌ బాండవే 
యులుచే టొందిరి వృష్టివీరులురుదైత్యుండైన లంకేశుండుం 
గలంగెన్మర్యుల చేనలంగెనలుండీ కష్టం పురాజ్యంబుకై 
తలపోయం గడుదుఃఖహేతువిది వ్యర్థంబొప్ప డాసింపగన్‌. 884 


క. ఆరాజ్యమునకురాజులు, ధారుణిలోం దండ్రి నన్నం దమ్ముని సుతులన్‌ 
దారు వధింతురు గావును, దూరమునన యడింగి చూచి తొలంగంగవలయున్‌. 
885 
-పంచతంత్రి 
గీ. పరుండు తనకుం దగనిపాటు సంబంధంబు, గలుగం జూచికాని కలయవలదు 
చేరినపుడ తన్నుం జెతిచినయాతండ, యయ్యెనేమి పగుతుం డయ్యెనేమి. 886 


ఆ.వె. బలియుం డెత్తిరాంగ బలహీనుం జేరుట 
దంతియెదుర నుజిమితప్పంబాజు 
వజదం బోపువాని వజదంబోయెడువాండు 
పట్టు టాత్మసముని బట్టియునికి. 887 


ఆ.వె. వలయు నాశ్రయింపం బలువురిం బెక్కండ్రు 
జేరినతని కెపుడు చేటు లేదు 


మడికి సింగన 245 


తృతీయాశ్వాసము 
పిల్లవెదుళు లొప్పం బెనగొన్న వెదురొంటి 
వెదురువోలె వశమె వేగ నజక. 888 


క. ఒక్కరుని నాశ్రయించిన, పెక్కుండ్రును జత్తు రాక్కష్పథుబలయుతుచేం 
బెక్కుమహీరుహములుధర, నొక్క్మమహానలము చేతనాఅంగినమాడ్మిన్‌. 889 


ఆ.వె. జగతిం బొగడ నెగడు సజ్జనాశయమున 
నెవ్వండుండె నెనక మెసంగు పెంపు 
జలజపత్రయు క్రజలము ముక్తాఫల 
శ్రీ వహించినట్టి చెలువు దోప. 890 


క. పెనుగజము ద్రుంచునక్రము, తననెలవున నుండి నెలవుదప్పిన మణీ తా 
శునకంబుచేతం జచ్చుం, దననెలవున హీనుండైనందగ ఘను నోర్చున్‌. 891 


క. కాకములం ద్రుంచు రాత్రియు, ఘూకము కాకంబు పగలు ఘూకచయంబున్‌ 
జేకొని త్రుంచుం గావున, గైకొనంగా వచ్చుఫలము కాలముతోడన్‌. 892 


క. దరినుండి తిగుచు శునకం, బురువడి నక్రమును నక్ర ముదకస్థితమై 
బొరింబొరి నేనుగుం దిగుచుం, బరపసమునం గాన దేశబల మొప్పుననిన్‌. 893 
-కామందకము 


ఉ. మానుగ శత్రునైన నభిమానము సేయక చొచ్చివాండు దన్‌ 
హీనము గాంగం బల్మిన సహించుచుం బ్రాజ్ఞుండు శక్తియు క్తియున్‌ 
గానంబడంగనీక పొసంగం ధృతిపెంపును గప్పికొంచు నిం 
పూనంగ వారి గెల్వవలయుం దనకార్యము లైనయంతకున్‌. 894 
-పంచతంత్రి 
క. ఆరివధకుం దగునంతకు 
ధరణీశుం డోర్వవలయుం దక్కువ యైనన్‌ 


246 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


నరుం డాంటదయ్యు నుతదరనె 


హరి గొల్లం డదనంగం బడందె యనువగుదాంకన్‌. 895 
-నీతిభూషణము 
క. పగ యడంప దలంచునాతండు, పగతుని పగవానిం గూడి... .... 
మ క. హ్‌ 896 
గీ. వేజయొకచోట వలయొగ్ణి వేంటకాండు 
తొలంగియుండి మృగంబులం ద్రుంచుపగిది 
రూపుసూపక శత్రువురూపుంగూల్చు 
టిదియె నయమార్ష మిట్లు జయింపవలయు. 897 
-ముద్రామాత్యము 


క. బలవంతునైన నాతని, బలమది మానవుల మిగులం (బబ్రకటింపమియుం 
దలంప శమీకాష్ట్రములోం, గలదను ననలంబువోలెం గైకొన రెందున్‌. 898 


క. బలమును గుణమును శీలము, జలమును సత్వంబు సాహసంబును ధృతియున్‌ 
గలుగని పురుషుని నవనీ, స్థలిలోపలం దృణము గాంగందలంతురు మనుజుల్‌. 
899 
-పంచతంటత్రి 

క. ధీరుండు ముట్టినందొల్లి వి, చారించిన తలంపు మజచు శస్తాస్తకళల్‌ 
నేరండు మెజియం గావున, శూరుండు గావలయు నృపతి సుస్థిర గతియై. 900 


-పురుషార్థసారము 
ఆ.వె. తలంచిచూడ రిపుండు తనకంటె ఘనుండైనం 
దనరం దన్ను దాంచికొనంగవలయు 
వానికంటె ఘనుండు తానైన మరి శర 
జ్ఞలజరిపుండుబోలె వెలుంగవలయు. 901 


క. కోపించి రిపుండు రిపునకు, రూపింపక తొలంగు టతనిం ద్రుంచుటమీందన్‌ 
ఏపార(గుంగి సింహం బేపున, మదగజముం జంప నెగసినమాడ్మిన్‌. 902 


మడికి సింగన 247 


తృతీయాశ్వాసము 
క. చేరువకు భూరిబలుండగు, వైరిమహీనాథుం డెత్తివచ్చిన నైనం 
ధీరత యప్పుడ డింపని, భూరమణుని కీడొకండు వొందకయుండున్‌. 903 


క. పగతుప్రతాపము గనుగొని, మగటిమి దెగందునిమి పుచ్చుమనుజేశుండుదాం 
దగరపుందొడవునుబోలెను, జగమునం బూజ్యుండు గాక చనునెల్లెడలన్‌. 904 


ఆ.వె. పగజిపయి నొకండు పాటించి నడవంగ, వెజిచి తనదునెలవువిడుచునెవ్వం 
దతనికారణముననతనిం గాంచినతల్లి,వంధ్య యనంగంబడు (ధువంబు సుమ్ము 
905 

క. హీనునకు ఘనునిచేంగీ, డైనను దేజంబు సమదహస్తికి నగముల్‌ 
మానుంగ గోరాడం దగ, హాని యగుం గొమ్మలేమి యది యొచ్చెంబే. 906 


ఆ.వె. హీనుం డధికుచేత నీల్లుట యొచ్చెమే, మహితయశము కాక మదముకొబికు 
గండతటముద్రొక్కి గజకర్ణహతిం దేంటి, యీల్లెనేని యొచ్చె మేమిగల్లు. 907 


క. ఘనమును గడుహీనంబును, ననంగలదె కరీంద్రుం డెంత హరి యెంత కరిన్‌ 
దునుమాడును హరిశాబము, ఘనమేటికి మనసు పెద్ద గలవారలకున్‌. 908 


క. నిర్విషము చేసి పడగన్‌, దర్వీకరములకుం జూప దా కావున దో 
ర్షర్వంబులేనివానికి, నుర్విం బెను విషయమైన నొక్కటి వలయున్‌. 909 


క. కపటపులేఖలం బంపియు, విపులార్థచయంబు లెపుడు వెదజల్లి యుద 
ద్రైపుపక్షముఖ్యపురుషులం, గుపితుల దమసొమ్ముచేసికొనందగు వేగన్‌. 910 
-పంచతంత్రి 


ఆ.వె. దొడ్డవానితోడం దొడరి యూరకయుంట, కసవుకుప్పం జిచ్చు గలుగంబెట్టి 
దాని[క్రిందం గాలందానిప్రోయిన, వానిభంగి గాదె వసుధలోన. 911 
-నీతిసారము 


248 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


క. ఘనుండె త్తివచ్చివిడిసిన, తనకోటయె హీనుం డెలమి తగసుహృదుల రాం 
బనిచిన యుక్తంబగువా, రును దానును దోల నదియుంగ్రొవ్వియ చచ్చున్‌. 912 


మ. తనకున్‌ గెల్వంగరాని పక్షమున వేతావైరిం బోకార్చంగా 
ఘనశత్రుం దలపెట్టంగావలయు వేగం బొప్ప నీతిజ్ఞుం డె 
ట్లనినన్‌ వాండును బోరంగా నిహతుం డౌ నట్రైన నప్పిమ్మటన్‌ 
దనవైరంబు నడంగదయ్యె దొడలుండన్‌.....కున్‌ సైన్యముల్‌. 913 


ఆ.వె. బలియుండగు శత్రుచేతన బలియుందడనగం 
బేర్చు శత్రునిం బుచ్చివైపింపవలయు 
మూలనాశంబుగాం దన్నుమోవకుండం 
బెలుచ ములుముంటం బుచ్చి వైపించినట్లు. 914 


క. పొగడందగుసహజసత్త్తు ఏం, డగు నెవ్వండు వాండు వాలియం డహితులచేతన్‌ 
జగతిమణిదీపశిఖ కడు, నిగుడుం గా కడంగిపోవునే పెనుగాలిన్‌. 915 


పంచతంత్రి 
క. వెజపించి చూచి యెందును 
వెజవకయున్నతనిం జేర వెజతురు మదిలో 
వెజిచినం దాం బైపడగాం 
నుజుకుం గుక్కయును (గోతియును బగవాందున్‌. 916 
-పురుషార్థసారము 


చ. విను మును నీతియుం గలదు వేయును నేటికి దర్ప మేర్చడన్‌ 
అని యొనరింపంగావలయు నారగ నుత్తమునందు సామమున్‌ 
బెనుపంగ శూరునందుం గడుభేదము నల్పునియందు దానమున్‌ 
విను సమునందుం బౌరుషము నేర్పునం జేసిన జాల మే లగున్‌. 917 
-పంచతంత్రి 


మడికి సింగన 249 


తృతీయాశ్వాసము 


క. తా నరులు వచ్చు తెరుపున. మానుగం గలచెజువులందు మడువులయందున్‌ 
బూని ఘనగరళతరళము, గా నొనరింపంగవలయుం గడువేగమునన్‌. 918 


-ముద్రామాత్యము 
గీ. ఎత్తినప్పుడు విడియుచో నిబుకటంపుం 
దెరువునందును నడ చెడి తిరుగంబట్టి 
నట్టియెడ నిద్రపోయెడునవసరమున 
శాత్రవుల బిట్టు పై (బడి చంపవలయు. 919 
వ. ఇట్లు భయబలంబులుం గదియునప్పుడు. 920 
క. ముందటను భటులు భటుల పి 
ఆఅుందను రథములును నప్పిజుందను హయముల్‌ 
బొంద నటపిటుద గజములు 
నందంబుగ నిట్లు మిశ్ర మచలం బనంగన్‌. 921 
-కామందకము 


క. వికటపటుశూలకలితా, శకటోద్భటగజఘటాదిచక్రవ్యూహ 

ప్రకట మొనరింపంగాం దగు. నకుటిలభుజదర్భ మొప్పనాహవభూమిన్‌. 922 
-ముద్రామాత్యము 

గట్టును జెట్టును మిట్టయు బల్లంబుం గలిగినచోటు కాల్బలమునేల 


రబ్‌ 


వినుము నీళ్లును రొంపియును లేక సమవిశాలము నైనచోటు గుజ్టిములనేల 
క్రమ్మి గ్రుంగక గదగదగువంపులు గలుగమి నొప్పుచో టరదములనేల 
యెడనెడ మ్రాంకులు మడువులు గలచోటు కురునాథ యెజంగుము కరులనేల 


ఆ.వె. యేబలంబు దనకు నెక్కుడు గలుగు న 
బృలమునేల పోరు గలను గాంగ 
నినుండు శశియు గాలి వెనుకగా మొన నడ 
పించి పొదువ సంభవించు జయము. 92౩ 
-శాంతిపర్వము 


250 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


చ. హరుమెడ నున్న సర్పము గణాధిపునెల్మ [గ్రసింపంజూచు న 
య్యురగము (దుంప షణ్ముఖమయూరము సూచు గజాస్యుం జంపనా 
గిరిసుతవాహనం బయిన కేసరి చూచు నటేల యిమ్మహే 
శ్వరుపరివార మిట్లనినం గన్గొన నన్యులు మాననేర్తురే. 924 
-పంచతంత్రి 
క. మొన కొక్క శార్యభూషణుం జను నధిపతిం జేయ సమరసమయంబున వా 
రును దశవాయికి నొజపై, చనందగుం జనకున్న భేదశంకయుం బుట్టున్‌. 925 


క. మొన సేయ నేరకుండిన 
మును శూరులు నడవం దొల్లి మొనయును రాజున్‌ 
వెనుకొనకయున్నం బిజుకుల్‌ 
మొన నొకరుం డున్న జయముం బొందంగ వశమే. 926 


ఆ.వె. నిబ్బరంపుందాంకు నిలువక రిపుసేన 
దిరుగు మంద మైన విరుగు దాన 
కడవం గుడువ దాంకునెడనైన వేగంబు 
గలిగియునికి నిలుచుంగాదె యిట్లు. 927 
-నీతిసారము 
క. నెజబీరు డొకండు నిలచిన 
బిజఖుకులు నటుముదురు వాని బిరుసున కని ను 
కృతి యొకండు విటిగెనేనియు 
బటిపటియె సేనయెల్ల భంగము నొందున్‌. 928 
-పంచతంత్రి 


ఆ.వె. రాజరాజవంశభూజనపతు లీల్లి. రకట మంత్రి దొలంగి యలికినాండు 
ఏది వనుపు సేయ నిటు నిల్వంబోలదు. రాజులేనికయ్య మోజపడునె. 929 
-ముద్రామాత్యము 


మడికి సింగన 251 


తృతీయాశ్వాసము 


క. జడియక మును నడచినభటుం. డడుగడుగున కశ్వమేధయాగఫలంబున్‌ 
బడయును వెనుకకు నొదిగినం, బడు దుర్గతి నండ్రు నమరపతనులకల్లన్‌. 930 


క. నరులకు నెచటికి నరిగిన 
మరణము నిజ మగుట యెలింగి మనుజుడు సమర 
స్ఫురణంబు విడిచి వెనుకకు 
నరిగిన నపకీర్తి దక్క నన్యము గలదే. 931 


ఆ.వె. చచ్చు నూర కొకండు జావం డొక్కండు పోటు 
లెన్ని సోంకియైన నింత యెతిగి 
మున్ను నడచి కీర్తిం జెన్న యగు టొప్పదే 
దైవఘటన కేల తలంక నరుండు. 932 
-నీతిసారము 
గీ. సమర మొనరించినంతనె చావురాదు, పాతిపోయినయంతనే [బ్రతుకు లేదు 
యెటులం బోవుప్రాణ మిచ్చియు రణమున, పతిబుణంబు తీర్పుం బాండిగాదె. 
933 


ఆ.వె. చచ్చెనేని యోగిచాడ్పున ముక్తికి, సూర్యమండలంబు చొచ్చి యేంగు 
(బతికెనేని యుభయబలములుంబొగడంగ, నుండు సమరకేలి యొప్పదెట్లు. 934 
-మార్మండేయము 


వ. మటి యుద్ధంబు నిరూపింతు నదియును సంకులద్వందై పకాకిభేదంబు లన 
మూండు దెఅంగు లందు ద్వంద్వైకాకియుద్ధంబులు మత్సర[గ్రస్తులగు వీర 
భటులపని గాని రాజకృత్యంబులు గావు. సంకులంబునకుం గరికోటచతురంగ 
యుద్ధంబు లన మూండు భేదంబు లందును జొచ్చిపోయి పోరుట కరి 
యుద్ధంబు, దుర్దంబుమీంద విడిసిపోరుట కోటయుద్ధంబు, బయలం జతు 
రంగబలంబులం బన్ని యుద్ధంబు సేయుట చాతురంగంబనంబడు, నివి 


252 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


క్రమంబున నధికునందును హీనునందును నధమునందును బ్రయోగించునది. 
యధికుం డెత్తినం గార్యోపాయంబున వేలంబు సొచ్చి పొడుచుటయు నను 
వైన దుర్గంబు కల్లకోటగోడ గొనుటయు సంధికి నుపాయంబులు; హీనుం 
డగువానిదుర్గంబు మీంద విడిసి మహాయత్నంబున బహుయంత్రతంత్ర 

కార్యంబుల గొనుట యుచితంబు, సముతోడ బయలం బోరునప్పుడు బలు 
వెఖుంగని నరుగొంత మిగులం జూచి కాని యుపక్రమింపవలదు దైవ 

మానుషంబు కలిమి యధికశ క్తి యనంబడు. చతురుపాయషాడ్డుణ్యవేదియు 
బలశ క్రిసంపన్నుడును నూతనానితరసాధనోపేతుండును నయ్యును బయల 
నధికుతోడ యుద్ధంబుసేయుట కొండతోడందగరుదాంకినయట్ల యపజయంబు 
సిద్ధంబు. సముం దొడరినం బచ్చికడవ పచ్చికడవం దాంకినయట్లు జయం 


బసాక్షికంబు, శూరుండు నుపాయవేదియునైనవానిని వాం డల్పుండైనను 
మిత్రుంజేయునదిగాని తెగవలదు, శూరబలం బల్పం బుయిన గెల్బునుపాయ 
వేది శూరుండు గాకయు గెలుచు ననిన శొర్యోపాయంబులు గలుగు నతని 
వేజ చెప్పనేల. పరుండు సాధ్యుండు గా నిశ్చయించి యతని సహాయుల 
నుసాయంబునం బాపి యతనిదాయాదుల నేమి యిచ్చియైనం దొలగించి 
మతటియు ననేకప్రకారంబుల నదృష్టదూరార్థసాధకం బగుప్రజ్ఞాశస్తంబులన 
యుద్ధంబు సేసి యింక యిట్లనియున్నహాని యగువేళ నాసన్నదృష్టార్థ 
సాధకం బగుశస్రయుద్ధంబు సేయునది. కార్యవేళ యెజుంగ కుపక్ర మించుట 
నీరుగానకమున్నెచెప్పులూడ్చి నట్లు. అవశ్యంబునగెలుచు వానికి దైవబలంబును 
గలుగు, అని యెల్లసంధులం గాక శకున స్వరభూమి[గ్రహాదిబలంబులు 
గలవేళన యుపక్రమింపవలయు. పొడుపునకుం బిజుకులం గూర్చిన బలంబు 
లెల్ల వెజతురు. శూరులకైనను దాంకుదలతెచ్చుట జయకారణంబు. మున్ను 
రణంబునం గని యెజుంగనివారు పరులసామర్థ్యంబెజుంగకై నను 
సర్వపదావిరుద్ధంబుననైనను వీరాలాపంబులు పలికిన నమ్మవలదు 
మటియును. 


935 


మడికి సింగన 253 


తృతీయాశ్వాసము 


ఆ.వె. ఆహ వేచ్చలేనియతని నాయతపాటు 
లేనివాని భీతుం డైన వాని 
యుద్ధకృత్య మొల్ల కున్నవానిని జంపి 
నతనిం బొందు బ్రహ్మహత్య యనిరి. 936 


క యుద్దమున గెల్చి రిపుచే, నెద్దన మెవ్వాండు దెచ్చె నేర్పడం బతి యం 
దుద్దారము గొన కాతని, కద్ధన మంతయును నిచ్చునది ధర్మమతిన్‌. 937 


క. ఇత్తెజంగు దెలిసికొని దం, డెత్తి చననిరాజు పరమహీశుల సిరు లు 
ద్వృత్తిగొను నెట్లు సేకొను, గృత్రిమనయమతము లేక కేశవనాథా. 938 
-మదీయము 
ఆ.వె. సింహవృత్తిం దాల్చి చేకానవలయుందా, సద్వివేకనృపతి శత్రులక్ష్మి 
నధికదుర్వినీత లగుకామినులం గచ, గ్రహణ మమరం జేసి కవసినట్లు. 939 
-పంచతంత్రి 


కూటయుద్ధము 
క. లలిత మణికూటశోఖా, కలిత ప్రత్యర్థిమస్తకస్థలవీథిన్‌ 
లలి వామపాద మిడందేం బొలుపుగం బరవీరలక్ష్మి బొందంగ వశమే. 940 


క. భూరిప్రయత్నములచేం, బ్రేరిత మగుచిత్తహస్తిం బృథుస త్త ్వమునన్‌ 
భూరమణుండు మూఢారి, క్ష్మారుహములం బెజుక కెట్లు గైకొను శుభముల్‌. 
941 
క. హేలాకృష్ణసుతీక్షత, రాలోలకరాళమండలా(గమరీచి 
వ్యాలీఢరూఉతతతథబాహు సీ మాలంబన సేయు లక్ష్మి యఖిసారికయై. 
942 


254 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


క. అనుకూలదేశకాలం, బును శత్రుప్రకృతిభేదమును ఘనబలముం 
గని చనం బ్రకాశయుద్ధం, బొనరు నొనరకున్నం గూటయుద్ధం బమరున్‌. 948 


గీ. కందరప్రయాణాద్యవస్మందవేళ 
గని యభూమిష్టుం డగువానిం (గలంచియెన 
నతండు భూమిష్టుం డగు నేని) నట్టియెడన 
జనుల భేదముచేసియేం జంపవలయు. 944 


గీ. భగ్నమైనట్లు ద్రిమ్మటి పాజుతెంచు, వనచరాదుల వెనుకొని వచ్చువాని 
నుజిక పాశాపకృష్ణుని నొడుచుపగిది, యడరి సుభటులచేత నుక్కడపవలయు. 
945 
సీ ముంద జేమబిక సముగ్రత నరుదేర నెక్కుచుం దిమురుచు నేగుటించి 
పటువైరిసైన్యంబుం బంచి యుదగ్రత దక్కింపవలయుం దా నొక్కదెసను 
వెనుకనైనను బంచి వికలము గావించి కడుకొని యెదర నే పడంపవలయు 
నొకకెలంకున యుద్ధ మొనరించి వేటొకకెలంకున దాయి ్రుక్కింపవల యు 


గీ. నెదుర విషమస్థలం బైన నెగిచి వెనుక 
వెనుక విషమస్థలం బైన వేగ యెదురం 
దాంకి గెలువంగవలయు నుదగ్రగతిని 
నిరుగెలంకుల నిట్లు జయింపవలయు. 946 


క. బవరము దూష్యామిత్రా, టవికుల మును దాయి కడుదృఢంబుగం జేయన్‌ 
దివుటను వేసటపడుశా, [త్రవుని నిరాక్రందు నుక్కు దక్కింపందగున్‌. 947 


క. తొలితొలి దూష్యామిత్రులు, దలపడి నీల్లుటయు నతుందు దనజయమునకున్‌ 
లలి నమ్మియుండ నొక్కటం, జలమజం బైంబొదువవలయు సత్తాాధికుండై. 948 


క. విడిదలయు నిజపురంబును 
గడిపల్లెలు సన్యగోనికాయాదులు దా 


మడికి సింగన 255 


తృతీయాశ్వాసము 
వడిం బొడిచి కలంచి కలంగెడు 
నెడరున నేవడరం బొడుచు టెంతయు నొప్పున్‌. 949 


క. బలుబలము గొంచు వేటౌక 
నెలవున నిడి యడంగియుండ నిజశివిరముపై 
లలిం బొడిచి తిరిగి యరిగెడు 
బలముపయిం బొదువవలయుం బటుసింహగతిన్‌. 950 


ఆ.వె. విమతు లెల్లప్రొద్దు వేంటలాడెడువానిం, దొడరి యట్టిచోన త్రుంపవలయుం 
బసులంబట్టియరుగం బజతెంచు నాదటం,ద్రోవగడ్డియైనంద్రుంపవలయు. 951 


మ. సమరస్మందభయంబు పెక్కువ నిశన్‌ సంజాగరశ్రాంతిమైం 
గమియ న్నిద్రకు నాససేయు6 బవ లుగ్రస్స్ఫూర్తిమైం దాంకియున్‌ 
అమరంగాం బగ లాయితం బయినచో నామాపు పైం బాజియున్‌ 
గ్రమసంసు ప్రబలంబు రాత్రిమెయి స్రుక్కందాంకి కూల్చందగున్‌. 952 


మ. చరణత్రాణదానినవారణమహాస్తంబేరమ న్రేణిచే 
క్షురికాత్యుగ్రజనప్రవీరసుభటస్యూతంబుచే నొండెన 
చ్చెరువంద న్నడురేయి సౌప్తికరణ[్రీ లీలమైం జొచ్చి భీ 
కరభంగిం బరిమార్చగావలయుం దత్మల్పాంతకక్రీడలన్‌. 958 


క. ప్రాలేయతిమిరగోగణ, శ్రైలవశ్వభ్రతావిశాలనదీజం 
బాలచ్చిద్రములన్నియుం, బోలంగ సత్రములయెడలు పోదులచోటుల్‌. 954 


ఆ.వె. అప్రమత్తుం డగుచు నహితుల నెబ్బంగిం 
దాజయింపవలయుం దద్విధమున 
నరులు దన్ను నోర్తురనుశంకమెయిం దత్త 
చార మరయవలయుం జరులవలన. 955 


256 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ఉ. ఒక్కటం గూటయుద్ధమున నుక్కజ శత్రు వధించినన్‌ జయం 
బెక్కుడు గల్లి పాప మొకయించుక పొందదు నిశ్చయంబు పే 
రుక్కున ద్రోణసూనుం డుఅ కొక్కయెడ న్నడురేయి నిద్రమైం 
జొక్కినపాండునందనులం జూచి వధింపండె సౌ ప్తికక్రియన్‌. 956 
-కామందకము 


కార్యత్వరిత నీతులు 


క ఆద్యావస్థనె నృపతులు, ఛేద్యులం జెజుచునది తడవు సేయుటయు నఖ 
చ్చేద్యము ముదిరి కుఠార, చ్చేద్యం నండ్రు నీతిసిద్దాంతవిదుల్‌. 957 
-బద్దెననీతి 
క. ధీయుతులమాట లప్పుడ, సేయక మోహమునం దడవు సేయునతండు దా 
నాయెడ దా శేరకుగతి, వేయును జెప్పంగ నేల వేగమె పొలియున్‌. 958 
-పంచతంటత్రి 
క. డెందమునం దెలిసియును జే, యం దెంపరి గాక యుండునాతనితలపో 
తం దీరునె యవకార్యము, మం దెజింగినమాత్ర తెవులు మానుట గలదే. 959 
-నీతిభూషణము 
క. పదను దొరకొనుడుం జెచ్చెర, వదలక వెదబెట్టుహలికవర్గముకరణిన్‌ 
బదను దొరకొనుడుం జెచ్చెర, వదలక కార్యంబు దీర్చవలయుం బతికిన్‌.960 
-బద్దెననీతి 
క. స్వపరహితకార్యకర్మము, నిపుణుండై వేగ చేయ నేరకయున్నన్‌ 
విపరీతస్థితికాలము, కుపితంబై తత్సలంబు కొనిచనుం విదపన్‌. 961 
-చాటువు 


అధికాధముల సయోధ్యప్రకారము 
ఉ. గండతలంబులం బెలుచం గ్రమ్ములసన్మదవారికై యళుల్‌ 
పిం డరుదెంచి యంటి కడు బ్రేమబలాయతమూర్తు లయ్యు వే 


మడికి సింగన 257 


తృతీయాశ్వాసము 


దండవిభు ల్పహించి తమదర్పము సూపక చూచినట్ల హీ 
నుం డగువాని కల్టునె ఘనుండు దలంప ధరాతలంబునన్‌. 962 


క. కులగిరులు పెజుకు సత్త్వము 
గలపురుషుండు తృణముం బెజుకం గడంగునె మదిలోం 
దలపోయ నట్లపోలెను బలహీనున 
కరుగంజొరండు ప్రబలుం డెపుడున్‌. 963 


ఆ.వె. అరుల బలుని నబలుం డనిలోన నలిగినం, జేట కాని యొకటిం జేయలేండు 
సనగగింజ పెటిలి చనుంగాక మంగలం, బవియంచేయంగలదెయరయనెందు. 


964 
గీ. వబిలుమైత్రివివా హోత్సవమ్ము సేయ 
సిరులు నెజుకలు సమమైన పురుషు లెవ్వ 
రరయ వారికి దమలోన నమరుంగాని 
మునులకును నీచులకు బొందు గలుగదెందు. 965 


గీ. కదియ నోరికి దళమైనకడియ కాని, వెగ్గలము గొన గ్రుడ్గులు వెలికి నుజుకు 
కాన యభియాతిజయకాముం డై నవాండు, చేత నయ్యెడుపని గాని చేయవలదు. 


966 
-పంచతంకత్రి 
ఆ.వె. ఎదిరివానిస త్త్వమెజుంగక పైంబడి 
సీయదగదు గాక చేసెనేని 
నతండు గీడువొందు నల టిట్టిభముచేత 
నట్టి గీడు నొంది నట్ల వోలె. 967 


2558 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 
చోర నీతులు 


క. ముచ్చిలుటయుం బాతకముగ 
ముచ్చిలమియు ధర్మముగను మున్నుపదేశం 
బిచ్చిరి పూర్వమునీంద్రులు 
ముచ్చిలకుండునది యొరుల మొల్లములు జనుల్‌. 968 


క. ధనమునకు బ్రాణమమ్ములు 
ధనమునకేం బ్రాణమీగి దలంపజనులకున్‌ 
ధనమది ప్రాణులప్రాణము 
ధనహారిత వాణహారితకుం దక్కువయే. 969 


క. ప్రాణిదయం జేసి చోరుని 
ప్రాణములకుం దెగని భూమిపతికాజ్ఞలచేం 
(బ్రాణులనేకులు విగత 
ప్రాణులుగాం జూచునది కృపాభావమొకో. 970 


క. ఖలునొకని జంపమియె సా 
ధులం బలువురం జంపినట్ల దొర కొనినను (గో 
ల్పులిం జంపనికి చాలదె 


చలమున గోసమితి వేజ చంపంగ నేలా. 971 


క. భూవరుండు కూర్మిగలిగినC 
(బోవందగు జనవుగలిగి భూప్రజకహితో 
ద్భావియగుముచ్చు గావం 
గావచ్చిన వాని ముచ్చుగాం దలంవం దగున్‌. 972 


మడికి సింగన 259 


తృతీయాశ్వాసము 
శత్రు నపనమ్మిక నీతులు 


ఆ.వె. అబలుం డైనం జిక్కండతి బలుచేతను 
నెదిరి కెపుడు మర్శ మీని వాండు 
మర్శమిచ్చెనేని మదియెంత బలవంతుం 
దైనం జిక్కునాకయబలు చేత. 973 


ఆ.వె. దేవగురుని బోలుధీమంతుండైనను 
వేగ మొరుల వలదు విశ్వసింప 
విమల యశము సుఖము విత్తంబు వృద్ధియు 
వర్ణనీయ జయము వడయువాండు. 974 


క. అమరులకై ననువిశ్వా 
సము వెలిగాం జెజుపరాదు శత్రులవిశ్వా 
సముననకాదే దితిగ 
ర్భము శక్రుండు సొచ్చివ్రచ్చి పాజంగవై చెన్‌. 975 


ఆ.వె. పగతుందైన నపుడు భయమందియింటికి 
నేంగు దెంచునప్పుడెవ్వం డతనిం 
జులుకం జంపంజూచు సొలవక తత్పాత 
కంబు బ్రహ్మఘాతుకంబు సమము. 976 


క. పలుకులు తేనియతేటలు 
దలపడి మును చేసికొనుమతంబునశటత్రున్‌ 
జలము గొని చెజుపంగడుందగు 
నలసితిమిది మిగుల కఠినమనక నయాధ్యున్‌. 977 


క. తనకార్యంబగునంతకు 
గొనగొని తాంగానియట్ల కూడి మతిం గీ 


260 సకలనీతి సమ్మతము 


దొనరింపవలయుంబరునికి 
వనమున (జతురకుండువోలె వలనేర్పడంగన్‌. 


ఆ.వె. నయము మీజవాక్కు నవనీత సద్భశంబు 
మానసంబు టాసమంబు చేసి 
కొని చరింపవలయుననయంబు దనశత్రు 
కులమడంచు నంతకును నెటింగి. 


క. నమ్మకచేసిననైనను 
నమ్మంగావలవ దహితు నయమార్దజ్ఞుల్‌ 
నమ్మించెననుచు వృత్రుండు 
నమ్మిక దాంబొలిసె నాకనాయకుచేతన్‌. 


ఆ.వె. దేవగురుని బోలు ధీమంతుండైనను 
నమ్మవలవ దహితు నమ్మవల 
దతులయశము మిగుల నాయువువృద్ధియు 
భూరిసౌఖ్యములును గోరువారు. 


క. అలంతియగు తెజపిగనినను 
వలవడ భేదించి చొచ్చునల్లన పిదపన్‌ 
జెలువుగని చెటుచుశత్రుండు 
పొలుపగు వృక్షమును వారిపూరముపోలెన్‌. 


క. గురుమత మెవ్వరి నమ్మమి 
పరమాప్తులగూడి సేత ఖార్గవుమత మి 
ద్ధర విష్ణుశర్మమతమిది 
గురుతరమతి సేనదీర్చుకొని యరిందగులన్‌. 


మడికి సింగన 


సకలనీతి సమ్మతము 


978 


979 


980 


981 


982 


983 


261 


తృతీయాశ్వాసము 


క. మునుమున్ను ప్రీతి తోడన్‌ 
జని లోపలం జొచ్చి పిదప సకలంబునుంజే 
కొనుదాన శత్రుండల్లన 
చనుబో జారాంగనలకు జారుండు పోలెన్‌. 


ఆ.వె.ఎదిరి వాని కులము హృదయంబు బలమును 
ముట్ట నెటిగి కొనక మున్ను మున్ను 
(౫) 
చెలిమి సేయం జనదు చేసిననొప్పదీ 
పలుకు దేవగురుని పలుకు సుమ్ము. 


గీ. జగతిలోపల వేదపారగుల చేత 
బ్రహ్మహత్యాది దు స్తరపాపములకుం 
దలంచిచూడంగ నిష్కృతిం గలుగుగాని 
వినుము నిష్ట్రాతియనం గృతఘ్నునికి లేదు. 


క. విను మెవ్వండేని తనుని 
చ్చిన వానికిం బిదపంగీడు నేయునతండు స 
చ్చినయప్పు డతని మాంసము 
గని కాకము నైనరోయుం గబళింపంగన్‌. 
ఆ.వె. యానపానభోజనాసనశయనంబు 
లందు రంధ్ర మొక్కటెన ందెలియం 


గనిననైనం జొచ్చికడతేర్చు నదిగాన 
వైరియొద్దివాని వలదు నమ్మ. 


క. ఖలుసంగతి గూడిన ని 
ర్మల చిత్తుండైనం జేయు బ్రతికూలుండై 


262 


984 


985 


986 


987 


988 
-పంచతంత్రి 


సకలనీతి సమ్మతము 


యలనూనియ కర్పూరము 
గలసిన విషమైనయట్లు కందామాత్యా. 


. వడిదునిమివైవం దన కగ 

పడునంతకు శత్రునెడగపటం భక్తిదగున్‌ 
కడుగదె నదీప్రవాహము 

వడిద్రిప్పగ వలసి యంఘిపముపాదంబుల్‌. 


ఆశ్వాసాంతము 
. పంచేషుజనకరిపుగజ 
పంచాననపాంచజన్యభాసితహస్తా 

పంచానన నారీముఖ 
సంచితవాగ్విజితపాదసరసిజయుగళా. 


. మురళీఘననాదామృత 

తరళీకృత యోగిహృదయతామరస మహత్‌ 
ఖురళ్లీమల్లవి మర్దన 

విరళీకృతజననమరణ విశ్వాతీతా. 


మాలిని. స్ఫురదురుశుభకీర్తీ ! భూరి విజ్ఞానమూర్తీ 
గురుతరగుణశీలా ! గోపికాచిత్తలోలా 
సరసిజదళనేత్రా ! సత్యభామాకళత్రా 
విరళితభవపాశా : విశ్వలోకప్రకాశా. 


సకలనీతి సమ్మతము 


989 
-నీతితారావళి 


990 
-అజ్లాతము 
Sy 


991 


992 


993 


గద్యము : ఇది శ్రీ నరసింహవర ప్రసాదలబ్ధకవితావిచిత్ర ఖారద్వాజగోత్ర పవి 
త్రాయ్యలామాత్య పుత్ర సరసగుణధుర్య సింగనార్య ప్రణీతంబైన సకలనీతి 
సమ్మతం బను రాజనీతిశాస్తంబందు రాజుల కవశ్యకర్తవ్యంబగు సంధి 


మడికి సింగన 


263 


తృతీయాశ్వాసము 


264 


విగ్రహయానాసనసమాశ్రయ ద్వైధిభావంబులను రాజషాడ్గుణ్యంబులును, 
మంత్రిరక్షణకార్యాకార్యవిధంబును, మిత్రామిత్రవివేకంబును, నుపాయ 
వికల్పంబును, దండయాత్రావిధంబును, జతురంగబలప్రకారంబును,బ్రయాణ 
ప్రయత్నంబును, దత్తచ్చకుననిశ్చయంబును, యుద్ధదానవివరణంబును. 
నీతిస్మంధమూల ప్రకారంబును, బ్రత్యర్థిరాజబలాబలచింతనంబును, నుభయ 
బలప్యూహారచనచాతుర్యంబును, గరికోట చతురంగాయోధన విశ్చ 
యంబును, గార్యత్వరితక్రమంబును, అధికాధములసయోధ్యావిధంబును, 
జోరనీతిప్రకారంబును, నవిశ్వాసిపరిశీలనప్రకారంబు నన్నది 
తృతీయాశ్వాసము. 


సకలనీతి సమ్మతము 


అనుబంధము 


మడికి సింగన 265 


266 సకలనీతి సమ్మతము 


అనుబంధము 


1. సకలనీతిసమ్మతమునుండి 
ఇతరకవు లుదాహరించిన పద్యములు 


(1) 22. ఉ. ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందు దృణాగ్రలగ్ననీ 
రాకృతి వార్ధియింకుట దశాస్యునింజంపుట మిథ్యగాదె వా 
లీకులు సెప్పకున్న కృతిలేని నరేశ్వరు వర్తనంబు ర 
త్నారకరవేష్టితావని వినంబడ దాతండు మేరు వెత్తినన్‌. 
-నీతిభూషణము 
ఈ పద్యమును కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహమున 
భైరవుని శ్రీరంగమావాత్మ ్యములోనిదిగా నుదాహరించినాడు. (చూ.పుట49) 
కాని యిది నీతభూషణములోని దని యిపుడు స్పష్టమైనది. 

(2150 శా. ఉత్సాహప్రభు మంత్రశక్తులనజేయుండై పరిక్షీణసం 
ధిత్సావ్యగ్రుండుగాక విగ్రహముతోందేశంబుం గాలంబు సం 
పత్సామ[గ్యముంజూచి కార్యముదెసన్‌ ప్రారంభియై భూ (ప్రజన్‌ 
వాత్సల్యాగర్ట మనస్కుండైనపతి శశ్వచ్ళీసమేతుండగున్‌. 

-నీతిభూషణము 
ఈ పద్యము (ప్రబంధరత్నావళిలో తిక్కన విజయసేనములోనిదిగా 
నుదాహరింపబడినది. (పు. 154. ఇందు రెండుచోట్ల పాఠభేదములుగలవు- 


స. స. ప్ర. ర. 
పరిక్షీణసీంధిత్సా పరీక్షించినన్‌ దిత్సా 
శక్యముదెసన్‌ కార్యముదెసన్‌. 


(38) 389 శా. నానాశాస్త్రవిచక్షణుండు నయనానందాంగుండున్‌ సత్ముల 
స్థాన శ్రేష్టుండు నిస్పృహుండు పరచిత్తజ్ఞుండు వాక్సిద్దుడున్‌ 


మడికి సింగన 267 


సకలనీతి సమ్మతము 


శ్రీనిత్యుండును లోకమాన్యుండగు నిశ్చింతుండునై యుండినన్‌ 
వానిన్మానుగ రాజదూతయని తల్పన్వచ్చు నుర్వీస్థలిన్‌. 
-పంచతంత్రి 
ఇది ప్రబంధరత్నావళిలో (ప. 808) బద్దెభూపాలుని నీతిసారము లోనిదిగా 
నుదాహరింపబడినది. * కాని ఇది పంచతంత్రిలోనిది. 


పాఠభేదములు 
స. స. ప్ర. ర 
విచక్షణుండు విశారదుండు 
వాక్సిద్ధుండు వాక్చుద్దుండు 
తల్పన్వచ్చు. చెప్పన్వచ్చు. 
(4) 485. క. పతిచీరలట్టి చీరలు 
పతితొడవులబోలు తొడవు పతిగతివేష 


స్థితియును సేవకులకు దగ 
దతి ధనయుతులైన ననుంగులైనన్‌ ధరలోన్‌. 
-నీతిసారము 
ఇది ప్ర.ర.లో నీతిసారములోని పద్యముగా నుదాహరింపబడినది. (305ప). 
(5) 307 సీ. ఊరకమురియక యుబ్బసంబందక 
వెజవకదేహంబు విటిచికొనక 
నిడుసునంబెట్టక నిప్పోటమునంబోక 
తరవాయి దప్పక తడవి కొనక 
యక్షరస్పష్టతయన గీతినష్టత 
గాకుండనర్థంబు గానంబదంగ 
1, ప్రబంధరత్నావళి సంపాదకులగు కీర్తిశేషులు ప్రభాకరశాస్త్రిగారు పుట 189 లో “ఈ 


నీతిసారము బద్దె భూపాలునిదిగా ముద్రించుట పొరపాటు” అని వ్రాసి యున్నారు. కావున 
కర్ళత్వము సరికాదు 


268 సకలనీతి సమ్మతము 


అనుబంధము 


నభయ్యెరసంబుల కనురూపముగంబెక్కు 
రాగముల్‌ ఫణితులు బాగుపుట్ట 

గీ. చెజకు కొననుండినమలిన చెలువు దోంప 

నంతకంతకు వేడుక లతిశయిల్లం 

జదువుచున్నారు వీరల చదువుంబోలం 

జదువు లేదని పొగిడిరి సభికవరులు. 

-పురుషార్థసారము 
ప్రబంధరత్నావళిలో నిది 376వ పద్యము. జైతరాజుముమ్మయ 
విష్ణుకథానిధానములోనిదిగా నుదాహృతము. 


పాఠభేదములు 
స. స. ప్ర. ర. 
నిడుసుసంబెట్టక నిప్పోటమునంబోక నిడుచన వెట్టకనిద్దాట 
యనగీత యతిగీత 
చెబకు కొననుండి నమలిన చెజుకు కొననుం.. వుదోయప 


చెలువుదోప. 

(6) 306 చ. వెనుకకుంబోక హాయనక వేసటంనొందక పంక్తిపంక్తికిన్‌ 
బెనుపక కానమిన్‌ బ్రమసి బెగ్గిలకెంతయు మున్నుచూచుచున్‌ 
గనుగొని యక్షరాక్షరము కందువుదప్పక యేక చిత్తుండై 
యనుపమభక్తితోం జదువునాతని వాచకుండండ్రు భూవరా. 

-పురుషార్థసారము 
ప్ర. ర. లో నిది 399వ పద్యము. పై విష్ణుకథానిధానము లోనిదిగా 
నుదాహృతము. పాఠభేదములు - స్పష్టము. 

(7) ప్రబంధరత్నావళిలో నింకను నీ (క్రిందిపద్యములు సకలనీతిసమ్మతము నుండి 

యుదాహరింపబడినవి. 


మడికి సింగన 269 


సకలనీతి సమ్మతము 


పంచతంత్రము 
స. స. ప్ర. ర 

435. చెలువుగ 519. చెలువుగ 

437. అన్యదేశమెల్ల 518. అన్యదేశమెల్ల 

438. మానుగంబతి 521. మానుగంబతి 

470. బలుకొబిడువోలె 520. బలుకొజడువోలె 
కామందకము 

382. అరుణుండు కిరణముల 517. అరుణుండు కిరణముల 


(8) 60.పీ. బలుగాయపు వాకిళ్ల ంబగలు రేయును నిడి 
కోటపాళెము తగు చోటంబెట్టి 
కనుమపట్లను నెల్లంగావలి నియమించి 
నడిమి చావడిం దగునరుల నునిచి 
నగరి చుట్టును బారి నడిపించి క్రంతలం 
దిరుగు చుండంగం దలవరులం బనిచి 
దినచర్య బాలెముల్‌ దృష్టివెట్టుచు రేలు 
దివియలు విడువక తిరుగంజేసి 
ఆ.వె. దొరలరాజులందు నరయుచు భటులందు 
భేద మొదవకుండ నాదరించి 
యుచితవృత్తి ం౧గావకుండిన దుర్గంబు 
నేలంగలండె భూమి నింద్రుందైన. 
-నీతిసారము 
ప్ర. ర. లోనిది 306వ పద్యముగానున్నది. ఇది నీతిసారములోనిదే కాని 
పాఠభేదము లున్నవి - 
సస పు. ర. 
కనుమపట్లను నెల్ల కనుమట్ల నెల్ల (9) 


270 సకలనీతి సమ్మతము 


అనుబంధము 


బారినడిపించి బాలెనడిపించి 
దినచర్య దిన (1)... 5 
(9) 512.పీ. ఒనరం గపాలంబు నుపహారసంధియు 
సంతానసంధియు సంగతంబుం 
జాల నుపన్వాససంధియు౯ బతికార 
సంధియు సంయోగసంధికంబుం 
బురుషాంతరాదృష్టనరనామకమ్ములు 
నాదిష్టకంబు నాత్మామిషంబు 
పరిక్రయవిగ్రహబంధురోపగహ 
సంధులు నుచ్చిన్నసంధికంబు 
ఆ.వె. _ననుపమపరదూషణాంచిత స్మంధోప 
నేయసంధు లనంగ నిశ్చితముగ 
షోడశ ప్రకార సునిశిత సంధివి 
ధాన మెజుంగ వలయు ధరణిపునకు . 
-పంచతంతట్రి 


ప్ర. ర. లోనిది 302వ పద్యము. పోలమరాజు (పర్వతపురాణము) నుండి 
(గహింపబడినది. కాని యిది పంచతంత్రిలోనిది. 


పాఠభేదములు 


A #4 A ర 


స. స. పు. 


జాలనుపన్యాస సంధియు౯ (బ్రతికార జాల నుపన్యాససంధియు 


సంధియు సంయోగసంధికమును ... సంధియు యోగసంధికమును 
పురుషాంతరాదృష్ట పుష్పాంతరాదృష్టపురుష 
నరనామకంబులు నామకములు. 


ప్రబంధరరత్నావళిలో పైని చూపబడిన పద్యమున్నియు సకలనీతిసమ్మతము 
నుండి గ్రహింపబడినవేయని నిశ్చయముగా చెప్పవచ్చును. ఏలననగా, కామందక, 


మడికి సింగన 271 


అనుబంధము 


పంచతంత్ర, పురుషార్థసార, నీతిసారముల నుండి సింగన యుదాహరించిన 
పద్యములే యిందున్నవి గాని వాని నుండి క్రొత్త పద్యమొకటైన లేదు. ప్రబంధ 
రత్నావళి సంకలన కర్తలు - పెదపాటి జగ్గన - ఉదాహరణ పద్యకర్త - 
సకలనీతిసమ్మతము నుండి వీనిని గ్రహించినట్లు విశదమగుచున్నది. ఇదియు 
సకలనీతిసమ్మతము ప్రాశస్యము వెల్లడించుచున్నది. 


2. గ్రంథ సంఖ్యా సూచిక 


అజ్ఞాతము 92. 93, 94, 95, 96, 317, 72, 406, 07, 08, 09, 
410, 572, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 
598, 99, 600, 01, 25, 26, 27, 28, 59, 60, 69, 
88, 92, 93, 735, 66, 67, 813, 29, 30, 31, 32, 
44, 45, 989... 47 

కామందకము 44-46, 54, 55, 63-66, 68-75, 132-133, 147, 
152-58, 186-201, 234-39, 254-56, 258, 260-71, 
273-88, 323, 334-36, 338, 340, 347-53, 355-66, 
3783-74, 378-83, 385, 388-91, 478, 514-64,567- 
71, 573-76, 586-88, 602-11, 616-24, 632-38, 
661-68, 670-83, 702-11, 729, 738, 769-70,793- 
94, 798-99, 807-12, 814, 821, 826, 828, 834, 
846-50, 853-64, 867-82, 886-93,921, 
940-56.. 310 


కుమారసంభవము 184, 644 


కేయూరబాహుచరిత్ర 504, 736 ee, Ce ని 2 
చాటువు 191, 92, 248, 304, 05, 401, 66, 756, 57, 
58, 59, 60, 61, 819, 961 aed GAs లేద్‌ 


272 సకలనీతి సమ్మతము 


చారుచర్య 
ధృతరాష్ట్రనీతి 


ధౌమ్యనీతి 


నీతి తారావళి 


నీతిభూషణము 


నీతిసారము 


పంచతంత్రము 
పంచతంత్రి 


మడికి సింగన 


సకలనీతి సమ్మతము 


259 1 
169, 98, 404, 87, 88, 89, 777, 78 8 
79, 480, 481, 482, 483, 486. 6 


23, 24, 25, 26, 27, 28, 30, 41, 85, 411, 791, 
989, పు en Sone ona 12 


20, 21, 22, 31, 32, 77, 1083, 24, 40, 48, 49, 
150, 90, 227, 439, 61, 62, 503, 1751, 174, 
75, 76, 90, 895, 959. 25 
33, 34, 35, 53, 57, 59, 60, 61, 62, 86, 87, 88 
89, 100, 06, 11, 22, 27, 36, 62, 67,93,94, 95, 
200, 03, 15, 16, 18, 19, 20, 21, 22, 283, 42, 
244, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 92, 
93, 94, 300, 01, 02, 41, 42, 67, 68, 175, 76, 77 
86, 87, 94, 402, 03, 53,63, 85, 90, 565, 66, 645 
46, 47, 48, 49, 50, 51, 52, 58, 96, 97, 98, 99, 
700, 24, 25, 26, 27, 28, 79, 815, 16, 17, 
18, 20, 23, 33, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 
851, 66, 911, 25, 26, 27, 30, 31, 32.... 114 


765 a కడ a 1 
38, 43, 52, 91, 101, 102, 112, 115-121, 125, 
126, 137-39, 171, 175, 181-83, 189, 208-13, 
2832-33, 319, 326, 329-33, 339, 346, 392-93, 


2783 


అనుబంధము 


416-19, 425, 430-38, 440-42, 444-45, 449,452 
454, 459-60, 467-77, 479, 484, 491-94, 497-98, 
500, 505-13, 577-85, 612-15, 718-23,730-732, 
739-50, 752-55, 768, 783, 786-89, 792, 883-85, 
894, 898-99, 901-10, 912-15, 917, 924, 
928, 939, 958, 962-588, .... .... 188 


పద్మపురాణము 204 Re a మ 1 


పురుషార్థసారము 417-51, 58, 80-84, 98, 107, 123, 134-35, 141-45, 
151, 159, 161, 163-66, 177-80, 185, 187, 197 
214, 217, 2517, 2172, 806-16, 337, 343, 384, 


423-24, 443, 455-58, 464-65, 495, 502 
653-57, 762-64, 771, 780-81, 1784, 795-96 
801-06, 822, 824-25, 900, 916, .... 89 


బద్దెననీతి 78, 90, 99, 104-05, 108-10, 113-14, 128-131, 


172-74, 176, 228, 230, 231,  405,413-15, 
420-21, 446-46, 496, 499, 501, 691, 695, 
772-78, 957, 960, ee. a 39 
భీష్మపర్వము 97 __.... a ణ్‌ 1 


మదీయము 1-19, 29,76,160,96,229,89,90,91,95,96,97, 98,99, 
803,44,639-42,684,85,86,87,935-38,991-93.. 48 
మార్మండేయము 188, 933, 934, __.... పప తి 


మిత్రనీతులు 737 హ్‌ జా న 1 


274 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


ముద్రామాత్యము 36, 37, 39, 40, 42, 146, 70, 202, 320, 21,22, 
345, 54, 95, 96, 97, 98, 99, 422, 629, 30 
631,94,701,713, 14, 15, 16,17,31, 85,800, 


852, 65, 96, 97, 918, 922, 929, .... 41 
విదురనీతి 199, 369, 70, 450, 51, 712, 33, 34. .... 8 
శాంతిపర్వము 843, 923, .... re wins 2 
శాలిహోత్రము 827, .... .. = ను 1 
శీగిరిశతకము 240, 241, Fe మరం పర 2 


శీరామాయణము 806, 


సభాపర్వము 56, 67, 168, 205, 06, 07, 24, 25, 26, 318 
324, 25,27, 28, 71, 400, 12, 26, 27, 28, 29, 

689, 90. 24 

సౌప్తికపర్వము 2 
99 


మడికి సింగన 275 


సకలనీతి సమ్మతము 


తి. మడికి సింగన కాలము 


వాజ్మయచరిత్ర విషయమున, కవికాలనిర్ణయ సందర్భమున, నొకరు 
వ్రాసినది మటియొకరు విచక్షణలేకుండా గ్రహించుట వలన నెట్టియనర్థములు 
వచ్చుచున్నవో ఈ మడికి సింగన చరిత్ర విషయమున పై గ్రంథము (సమగ్ర 
ఆంధ్రసాహిత్యము) నుండి యుదాహరించుచున్నాను. 


4వ సంపుటము 76వ పుటలో “ఆకరయుగానలి అన్న పద్యము 
నుదాహరించి, 76-78, పుటలలో దీనిని గుణించి (గ్రంథకర్తలు చర్చించినారు. 
77వ పుటలో “ఈ పద్యం అన్ని ప్రతులలోనూ లేదు. కనుక నమ్మనకన్లేదు అని 
వేదం వెంకటరాయశాస్తిగారు చెప్తున్నారు.” ... అని వ్రాసి మడికిసింగన కాలమును 
పై పద్యమును బట్టి క్రీ.శ. 1420 ప్రాంతమని నిర్ణయించిన ఆంధ్రకవితరంగిణీ 
కారుల అభిప్రాయమును విమర్శించుచూ, తుదకిట్లు నిర్ణయించారు. “ఆకర 
యుగానల” పద్యాన్ని నమ్మితే ఈ బెడదతప్పదు. అందుచేత వేదం వెంకటరాయ 
శాప్రిగారు చేసిన కాలనిర్ణయమే గ్రాహ్యం” అని వ్రాసిరి. 


వేంకటరాయశాస్తిగారు చేసిన కాలనిర్ణయము అనగా క్రీ.శ. 1347 
మడికిసింగన కాలమనికదా ఈ (గంథకర్తల ఆశయము. వేంకటరాయశాస్త్రి 
గారి మాటలను నమ్మి మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో 
భాషోద్దారకులైన బ్రౌను దొరగారు అయిదు తాళపత్ర ప్రతులు సంప్రతించి, 
జూలూరి అప్పయ పండితులచే పరిష్కరింపజేసిన ప్రామాణిక ప్రతినిగూడ ఈ 
(గంథకర్తలు నమ్మరన్నమాట. అయితే ఈ (గంథకర్తలే ఆ ప్రతిని “ఒక తీర్పు ప్రతి” 
అని ఆ ప్రతిలో పీఠికలోని రమారమి ఒక పుట పరిమిత భాగమును, ఎట్లు తమ 
(గ్రంథములో (63, 64 పుటలు) నుదాహరించిరో దురూహ్యము. 


ఇంతే కాదు మడికి సింగన కాలము క్రీ.శ. 1347 అయినప్పుడు సకలనీతి 
సమ్మతములో నుదాహరింపబడిన కవులంతకు ముందువారు కావలయునుగదా? 
అసలు గ్రంథకర్త సింగనయే ఆ కాలము వాడైనప్పుడు ఆతడు వట్టన, 
నాచనసోమనలతో సమకాలికుడగును. గ్రంథకర్త ప్రణాళిక ననుసరించి, సింగన 
చరిత్ర మూడవ సంపుటములోనుండవలెను. అట్లుగాక, ఇది నాలుగవ సంపుటము 
శ్రీ నాథసమకాలిక కవులలోనున్నది. దీనికి సమన్వయ మెట్లు? 


276 సకలనీతి సమ్మతము 


అనుబంధము 


సింగన తనకృతిలో “శాలిహో(త్రము” నుండి యొక పద్యమును 
దాహరించినాడు. శాలిహోత్రమనగా అశ్వశాస్త్రము; మనుమంచిభట్టు రచించినది. 
కాబట్టి శాలి హోత్రకర్త మనుమంచిభట్టు క్రీ.శ. 1347 ప్రాంతమునకు ముందు 
వాడు కావలయునుగదా? అతడు మూడవ సంపుటములో ముందుండవలెను. 
ఇట్టి సందర్భములో (గ్రంథకర్తలు మనుమంచిభట్టును గూర్చి 4, 5, 6 
సంపుటములలో కూడ విడిచిపెట్టి. క్రీ.శ. 1500 తో ప్రారంభమైన, మలిరాయల 
యుగ సంపుటము ఏడవ దానిలో చేర్చుట యన్నింటికన్న అసంగతము. ఆ 
సంపుటాలలోని కవి కాలక్రమములు తప్పినవి. ఈ అవ్యవస్థ అంతయు వెంకట 
రాయశాస్తిగారి రచన నమ్మినందువలన వచ్చినది. 


4. నీతితారావళి - కందనామాత్యుడు 


ముందు నేను చూపినట్లుగా, నీతితారావళి సింగన రచితమై, కందన 
మం|తికంకితము చేయబడినది. వాస్తవికస్థితి యిట్లుండగా, “సమగ్ర 
ఆం(ధసాహిత్యం” నాలుగవ సంపుటంలో కందనామాత్యుడు కవిగా 
పరిగణితుడైనాడు. నీతితారావళి" కందనమంత్రి కృతియే అని అందు 
నిరూపితమైనది. ప్రస్తుత మీ పీఠిక గ్రంథస్థవిషయవివేచనమునకే గాని 
విమర్శనమునకు గాదు. అయినను, ఇది ప్రాచీనవాజ్మయమునకు సంబంధించినది 
యగుటచేతను, వ్రాసిన విషయమంతయు నసంబద్ధము నసంగతమునగుటచేతను, 
విమర్శింపక తప్పలేదు. 

పుట 48లో “కందనామాత్యుడు కేవలం కృతిపతేకాక కృతికర్త... 
కందనామాత్యుడు నీతితారావళి అనేకృతి రచించాడు. ఇందులోని 12 పద్యాలను 
మడికి సింగన తాను సంకలనరచన సకలనీతిసమ్మతములో చేర్చుకొన్నాడు. ” క్ర 
వాక్యములనుబట్టి గ్రంథకర్త నీతితారావళికర్త కందనమంత్రి యని నిశ్చయించినట్లు 
స్పష్టము. ఇది గ్రంథకర్త 50వ పుటలో వ్రాసిన యీ క్రింది విషయమువలన 
పూర్తిగా పరాస్తమగుచున్నది. 


“తనకాలంలో ఉండే కావ్యదోషాలేమేమిటో కందనమంత్రికి బాగా తెలుసు. 


1. సమగ్ర ఆంధ్రసాహిత్యం-ఆరుద్ర -నాలుగవ సంపుటం- సంఖ్య6, పుటలు 46 


మడికి సింగన 277 


సకలనీతి సమ్మతము 


2 


. గ్రామ్యంబు దుస్సంధి కాకునిరోధో క్తి 
పొల్లు సంక్షిష్టంబు జల్లి పొడవు 
వ్యర్థబంధంబు నిరర్ధంబు పునరుక్తి 
దోషం బలంకారదూషణంబు 
రసవిరుద్ధము క్రియారాహిత్య మస్పష్ట 
భావంబు గణయతిభంగశటబ్ద 


భంగంబు లెజబుంగక సంగతంబుగ పట్టి 
మాటలు పురికొల్సి మచ్చరమునం 


గీ. బెనిచివడ్లును బెరువును బిసికినట్లు 
కెలను నవ్వంగ బీలిబిలికృతులు సెప్పి 
వాదు లడువంగ బరతెంచువారు కవలె 
గోపికాజాల సుఖలోల గోపబాల. (స. స. 26) 
ఇందులో చివరపాదం ఒకశతకంలో మకుటంలాగ కనబడుతున్నది. 
కొన్ని వద్యాలు దేవుణ్ణి సంబోధిస్తూ కొన్ని పద్యాలలో తనను తాను 
సంబోధించుకొంటూ కందనమంత్రి నీతితారావళి చెప్పాడు.” 
పై వాక్యములవలన “గోపబాల” మకుటముతో దేవుణ్ణి సంబోధిస్తూ 
కందనమంత్రి పద్యములు రచించినట్లు గ్రంథకర్త చెప్పుచున్నాడు. అయితే సకలనీతి 
సమ్మతములోనే పై నుదాహరించిన పద్యముతరువాత 29వ పద్యములోనే 


సీ, సుందరీ నఖముఖ......................... 


278 సకలనీతి సమ్మతము 


అనుబంధము 


కుతిలపడకేల సైరించు గోపబాల -మదీయము 
పద్యమున్నది. 
ఇచ్చట గోపబాల మకుటముతో పద్యము స్పష్టముగా “మదీయము” 
అనియున్నది - అనగా ఇది సింగన రచన యన్నమాట. సింగన తన సొంత 


రచనలను “మదీయము” అని యుదాహరించుకొన్నట్లు గ్రంథకర్తలే 57వ పుటలో 
నిట్లు నిర్ణయించినారు - 

“ఇందులో 'మ దీ యం” అని కవి (గంథమధ్యలో వ్రాసినవి 39 పద్యాలు 
మాత్రమే”. 

దీనిని బట్టీ 'గోపబాలి అనుమకుటముగలరచన సింగనదేగాని, కందనది 
కాదు. 


ఇక “కొన్ని పద్యాలలో తననుతాను సంబోధించుకుంటూ కందన మంత్రి 
చెప్పాడు.” అన్నది కూడా అ(ప్రమాణికమే! చూడండి. 


295 సీ. ఆయవ్యయంబుల DOR DORE I UO 


ఆ.వె. ...కరణికంబు ధాత్రింగందమంత్రి. చివరిపాదము 
296 గీ. వ్రాయందేని మజచె......... 
....కందమంత్రి. ల 
297 సీ. సరులుగ్రుచ్చినయట్లు.... 
గి. మంత్రిమందారయబ్బయ కందమంత్రి. ల 
298 గీ. పదియంకనంబును...... 
ప కందమంత్రి. ణ్‌ 


మడికి సింగన 279 


సకలనీతి సమ్మతము 


299 గీ. దొరలుప్రజలు.... 
....మం(త్రికంద చివరిపాదము 
“మదీయము” 
కందమంత్రి సంబోధనలున్న పైఅయిదుపద్యములు, “మదీయము” 
అని స్పష్టముగా అచ్చులోనున్నది. ఇంకాచూడండి- 


344 ఉ. మేధయు వాక్సటుత్వమును..... మదీయము 


“మదీయము” అనగా సింగనరచనలని గ్రంథకర్తల యభిప్రాయము 
గదా : అప్పుడు పై పద్యములు కందమంత్రి రచితములా? 


ఇంతే కాదు. 
401 సీ. సత్ములుండౌదార్యసంపన్నుండు...... 
గీ. ఘనకళాభోజ యబ్బయకందరాజ చాటువు 
819 సీ. కరిరథభటఘోటక..... 
ఘనకళాభోజ యబ్బయకందరాజ చాటువు 


పై రెండును కందమంత్రి సంబోధనలున్నను “చాటువు” అని యున్నది; 
ఇవి కందమంత్రివే అయినయెడల సింగన “చాటువు” అని చెప్పనేల? ఇవి 
సింగన కృతములే. 


వీనియన్నింటికన్న మించిన స్వసంబోధన - తన్నుతాను సంభోధించుకొనుట 
- యనగా, ఆత్మ సంబోధన గదా! అప్పుడెవ్వడైన “నేను ఫలాని వారి కుమారుడనని” 
తనంతటతాను సంబోధన చేసికొనునా? 

బెబళార్యు కందన మంత్రీ 

జెబళకందా 

బెబళోత్తమ కందా 

అబ్బయమంత్రి కందా 

అబ్బయ కంద 


280 సకలనీతి సమ్మతము 


అనుబంధము 


మనుజమందార అబ్బయమంత్రి కంద 
ఘనకళాభోజయబ్బయ కందరాజ 
తన్నుతాను సంబోధించుకొన్నప్పుడు తండ్రి ప్రసక్తియేమి! ఇంతకంటె లోక 
వ్యవహార విరుద్ధము హాస్యాస్పదమునగు విషయము మజియొకటి యుండబోదు. * 
(గంథకర్తలు సరిగా పరిశీలింపలేదు గాని నీతితారావళి నుండి 12 పద్య 
ములుగాక 17 పద్యములుదాహరింపబడినవి. 
గ్రంథప్రారంభమున 22వ పద్యము నీతిభూషణము తరువాత 28. 
అమలమగు, 24. అమరంగ. 25. బాహ్వార్థ, 26 గామ్యంబు, 27 తెలుంగని 
చెప్పి. 28 పలుకులుగొన్ని - అన్నియు కందనవే. 28 పద్యము క్రింద 'నీతితారావళి 
అని కలదు. ఇది సింగనకృతమే కాబట్టి పై పద్యములన్నియు సింగనవే. 
అందువలననే 27వ పద్యము క్రింద మదీయము అని ప్రత్యేకముగలేదు. ఈ 
పద్యములలో కావ్య ప్రశస్తి, కుకవి నిందగలవు. అనగా, సింగన తాను సొంతముగా 
కావ్యమంతయు రచింపకపోయినను, తానుగ్రహించిన కావ్య ప్రబంధము లన్నియు, 
నుత్తమ కావ్యములని కుకవికృతులను విడిచి పెట్టితినని యర్ధమువచ్చునట్లు పై 6 
పద్యములేగాదు తరువాత నీతిశాస్త్ర (ప్రశంస అను శీర్షిక వణకు నున్న 4 పద్యములు 
సకలనీతిసమ్మతమునకుపోద్దాతమువంటివి. ఈ విషయమును గ్రహింపక 
(గంథకర్తలు వీనిని కందనమం త్రి కృతములుగా భావించుట పొరబాటు 
(గంథకర్తలు కందనకృతముగా నిరూపించిన రెండు పద్యములను గూర్చి 
విమర్శింపవలసి యున్నది - 
(1) క. అమరంగ వేల్పులచేంగ 
బృము చెప్పియకాదె వరమువడసిరి మును బా 
ణమయూరాదులు సత్మా 
వ్యముంజెప్పినం బడయరాని వస్తువుగలదే. 


1. ఇట్టివీ గ్రంథకర్తలకు క్రొత్తగాదు; పరిపాటియే. 1. దస్తగిరి (చేయుదు+ఆస్తగిరి); 
2. కుక్క-గుజ్జ-“గుజ్టుని”-దీనిని కుజ్జనిగా భావించుట; 3. “భీమకుమార” భీమాంబ కుమారుడనుట; 
అసలు పదభేదము “దోర్చలభీమ; కుమార మన్మథా” అని. 


మడికి సింగన 281 


సకలనీతి సమ్మతము 


ఈ పద్యము మొదట కవి జనాశ్రయములోనిదని నేనాగ్రంథమునకు పీఠిక 
వ్రాసినపుడు తెలిపితిని. " 
కాని యీ పద్యమునుగూర్చి గ్రంథకర్తలిట్లు వ్రాసిరి - “ఇది యథాతథంగా 

కవిజనాశ్రయంలో సంజ్ఞాప్రకరణంలో ఒక పద్యంగా కనబడుతుంది... 
కవిజనాశ్రయంలోనికి కందనామాత్యుని నీతి తారావళినుండే ఈ పద్యం వెళ్లడానికి 
ఆస్మారముందని చెప్పాలి.” ఇది ఎంతమాత్రమూ సరికాదు. కవిజనాశయములో 
(సంజ్ఞా ప్రకరణం కాదు) సంజ్ఞాధికారములో ఈ పద్యము 9వది. ముందు 
వెనుక పద్యాలు కావ్య ప్రశస్తిని తెలుపుచున్నవి. (మూడుకులకము) ఇతర గ్రంథముల 
నుండి తెచ్చిపెట్టినది కాదు. 
క. అతిశయముగం జెప్పిన స 

త్మృతి కవుల కుదాత్తఫలము కీర్తిగంజేయున్‌ 

మతి నెజుంగక చెప్పిన దు 

ష్కృత కవుల కుదాత్తఫలము కీర్తినింజెజుచున్‌. 8 


క. అమరంగ వేల్పులచేంగ 
బృము సెప్పియ కాదె వరముంబడదసిరి మును బా 
ణమయూరాదులు సత్మా 
వ్యము సెప్పిన బడయరాని వస్తువుగలదే. 9 


క. కమనీయ సమస్తకళా 

గమములకును జన్మభూమి కావ్యము కావ్యా 

గనువిదుండు సర్వ విదుందని 

సమయచతుష్టయమునందుం జదివిరి మొదలన్‌. 10 

సింగనయే యీ పద్యము కవిజనాశ్రయమునుండి (గహించినాడు. కాని పేరు 
తెలుపలేదు. ప్రాచీన సాహిత్యమున నిట్టి సంభుటనలు (క్రొత్తవికావు. 
“బాలరసాలసాలి అన్న పద్యము పోతనదిగా అన్నిటియందుగలదు. కాని యది 
పోతనకు రెండుశతాబ్బులకు పూర్వుండగు మంచన కేయారబాహుచరిత్ర 


1. చూ, వావిళ్ల ముద్రణము-1950 పుట 3, ప.9. 


282 సకలనీతి సమ్మతము 


అనుబంధము 


ప్రథమాశ్వాసమునగలదు. శ్రీ నాథుని హరవిలాసమున “ఎంచి నుతింప శక్యమె 
మహీశ్వరునంతటి వానికైన” అన్న పద్యము పిల్లల మట్టి పినవీరన యథాతథముగా 


శృంగారశాకుంతలమున నున్నది. 


(సీ. “గ్రామ్యంబు దుస్సంధి అను సీసపద్యము కుకవినిందకు సంబంధించినది. 
కందన వ్రాసినది నీతితారావళి అనికదా గ్రంథకర్తల యభిప్రాయము. అప్పుడు 
కుకవినిందయేల? అది కావ్యమా? సుకవిస్తుతి, కృత్యాది యున్నవా? ఇది సింగనదే 
- పాల్మురికి సోమనారాధ్యుని పండితారాధ్య చరిత్రలోని కుకవినింద కనుకరణము. 
(చూ. పూర్వ కవియనుసరణలు). 


పై విమర్శనను పరిశీలించిన, కందన కృతిపోషకుడేగాని కవియెంత 
మాత్రమూ కాడని ఢవిణగొట్టి చెప్పవచ్చును. ఇక ఈనాటి పరిశోధకులు, 
విచక్షణలేకుండ విషయములను, సాహిత్యచరిత్రలో గ్రహించుట పరిపాటియైనది 
కాబట్టి యింత దీరముగ దీనిని విశదము చేయవలసి వచ్చినది. 


- నిడుదవోలు వేంకటరావు 


మడికి సింగన 283 


అనుబంధము 


పాఠభేదములు 


ఈ సకలనీతిసమ్మతమునకు ఆకరము అమరచింత సంస్థానాధీశ్వరు 
లొసంగిన కాగితపు సంపుటమనియు, దీనికి నాదర్శాంతరము లభింపలేదనియు 
శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు ప్రథమముద్రణము “ఉపోద్దాతము” చివర 
పేర్మొనియున్నారు. బద్దెభూపాలుని నీతిశాస్తముక్తావళితో కూడిన ఈ కాగితపు 
సంపుటము 146 పుటలున్నవి. నీతిశాస్తముక్తావళి, సకలనీతిసమ్మతము - ఈ 
రెండింటి గద్యపద్యసంఖ్యయు కలిపివేయబడినది. మొదటి 21 పుటలలో 150 
గద్య పద్యములుగల భాగము బద్దెనరాజనీతి; 22వ పుట నుంచి 146వ పుట 
వరకు గల భాగము సకలనీతిసమ్మతము (150 నుంచి 1128 వరకు గల గద్య 
పద్యములు) 


ఈ కాగితపు సంపుటము లేఖన వివరములిట్లున్నవి - 


1. 12వ పుటలో - ప్లవ సం॥ర చైత్ర బ॥ 10 లు మూడు రూముల వరకు 
సమాప్తము. 
823 జిలహేజు స్న 1318 హిజరి న్న 1810 ఫసలి. 

2. 21వ పుటలో - ప్లవ సం॥ర అధిక ఆషాడ శు॥9 మంగళవారం యామం 
వరకు సమాప్తము. 
స్న 1810 ఫసలి చ 7 రబ్బీలవ్వలు స్న 1319 హిజరి. 


8. 59వ పుటలో - ప్లవ సం॥ర నిజఆషాఢ బ॥ 11 శనివారం సాయంత్రం 
వరకు సమాప్తము. 


న్న 1310 ఫసలి చ 24 రబ్బిన్సాని న్న 1319 హిజరి. 


4. 146వ పుటలో - ప్లవ సం॥ర ఆశ్వీజ బ॥ 4 గురువారం రెండు 
రూములవరకు సమాప్తము. 


స్న 18311 ఫసలి చ 18 రజ్జబు స్న 1319 హిజరి. 


కాగా, ఈ కాగితపు సంపుటము క్రీశ. 1901 నాటిది. ఇందలి అక్షరములు 
ముద్దులొల్ముచున్నవి. కాని శ్రీకవిగారే పేర్కొన్నట్లుగా ఇది లేఖకదోష 
సహస్రపరిపూరితమగుటచేత దీని సంస్మరణమునకు శ్రీ కవిగారెంత శ్రమపడి 


284 సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


యుండిరో యూహించుట కష్టముకాజాలదు. ఈ మొత్తము సంపుటమును శ్రీ 
కవిగారు క్రీ.శ. 1956 ప్రాంతముల దయతో నాకొసంగిరి. ఇది నేటికి 
వినియోపడినది. మిత్రులు శ్రీ మిరియాల రామకృష్ణగారి సాహాయ్యమున దీనిని, 
ముద్రిత గ్రంథముతో సరిచూచి, విస్పష్టముగా కన్పట్టిన పాఠభేదములను క్రింద 
పొందుపరచుచున్నాను. (ఈ కాగితపు సంపుటమిప్పుడు ఆంధ్రప్రదేశ్‌ 
ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమున భద్రపరచబడినది). 


గద్యపద్యసంఖ్య 
ప్రథమాశ్వాసము 
7 


11 


17 
ర్‌రి 


66 
67 
73 
74 
76 
102 
1183 
118 
124 
129 
133 


మడికి సింగన 


ముద్రితప్రతి 


ఆం(ధ 
లూహించి 
తటా(గరత్న 


ప్రజాపాలనంబును 
బలాదిక 


నందునృపాలుండు 
దగులక 

పరిఖ 
దరియనడుగుట 
సారక్ష 
పతికాకనీతితో 
నన్నిచోడ నరేంద్రా 
బడకుండ 
కువలయపతికన్యాయమరి 
పాయదుపేదరిమి 
-కామందకము 


వ్రాతప్రతి 


ఆం(ధ 
లుచిత 
తటాంచి[ద్రత్న 


ప్రజాపాలన నియమంబును 
జలాదిక 


నం నరనాథుండు 
దలగక 

పరిఘ 
దరియనడుచుట 
సంరక్ష 
పతిగోరినీతితో 
నెన్నిచూడ నరేంద్రా 
బడుచుండ 
కువలయపతికిన్‌ న్యాయమది 
పాయదు పెద్దమ్మ 
-పురుషార్థసారము 


285 


అనుబంధము 


145 బమంత్రంబనిశ్చిత 

150 -నీతిభూషణము 

168 -సభాపర్వము 

173-74 -బద్దెననీతి 

194 యాగపశువిశసనమట్లు 

293 భూపతులమతుల్‌ 

240-41 -శీగిరిశతకము 

255 వ్రాతప్రతిలో ఇక్కడనుంచి 

262 విషదిగ్ధంబగు 

270 విపులప్రసాధనంబులు 
నృపతికినీవలయు 

273-80 -కామందకము 

281-88 -కామందకము 

278 వయోవిహితసుఖ 
భోగలీల 

ద్వితీయాశ్వాసము : 

292 నధికారమునకు 

295-99 -నీతిసారము 

306-08 -పురుషార్థసారము 

817 -అజ్ఞాతము 

320 విదుండు 

329-383 -పంచతంటత్రి 


286 


బమంత్రజ్ఞనిశ్చిత 
-శాంతిపర్వము 
-ధృతరాష్ట్రనీతి 
-ముద్రామాత్యము 
యాగపశువిధంబునట్లు 
భూపతివితతుల్‌ 
-కామందకము 
విషపరీక్షాలక్షణము 
విషవిశదంబగు 
విపులప్రసాదములుతానృపతికి 
మరివలయు 
-పురుషార్థసారము 
-పురుషార్థసారము 
వయోవిహితోపభోగలీల 


నధికారునకున్‌ 
-మదీయము 
-చాటువు 
-పురుషార్థసారము 
విద గ 


సకలనీతి సమ్మతము 


366 
372 
392-93 
395 
420 
421 
427 
481 
512 


518 
514-64 
520 
538 
536 
558 
566 
572 
637-38 
645-51 
652-583 
659-60 


మడికి సింగన 


కులవిహీనుండు 
-అజాతము 

మ్‌ 
-పంచతంటత్రి 
-పంచతంటత్రి 
నన్నిచోడనరేంద్రా 
నన్నిచోడనరేంద్రా 
అనుగుజనుల 


బుట్టినపని విననగుపని 


ఒనరన్భపాలంబు 


రాదృష్టనరనామకమ్ములు 


యమైనకపాల 
-కామందకము 
యాసమతక్షన్‌ 
యుపేక్షింతురతండు 
నాయెడయయదేశ 
తాసమనత్తుునితోండ 
నుత్తరోత్తరము 
-అజ్ఞాతము 

ఈ రెండుపద్యములు 
-నీతిసారము 
-పురుషార్థసారము 
-అజ్ఞాతము 


సకలనీతి సమ్మతము 


-ముద్రామాత్యము 
నెన్నిచూడ నరేంద్రా 
నెన్నిచూడ నరేంద్రా 

అను పుత్రుల 

బుట్టినపతి వినదగుపని 
ఒనరకపాలంబు 
రాదృష్టపురుషనామకములు 
యమైనన్ఫపాల 
-పంచతం(త్రము 
యానమతక్షన్‌ 

యు పేక్షించరతడు 
నాయెడనాదేశ 
తామససత్తుునితోడ 
నంతరాంతరము 
-కామందకము 
“ఇంద్రజాలమార్దము” లోనివి 
-కుమారసంభవము 
-నీతిసారము 

-నీతిసారము 


886-91 
968-972 


288 


-అజ్ఞాతము -నీతిసారము 
-కామందకము -నీతిసారము 
-మదీయము -నీతిసారము 
-అజ్ఞాతము -మదీయము 
-పంచతంటత్రి -పంచతం(త్రము 
-పంచతంటత్రి -పంచతం(త్రము 


కర్ణమంబునంబూచునే కర్ణమంబుననిడినబూచునే 


దుర్భయజ్ఞాన సత్తా ధికుండు 
తుండుపియంవదుండు 
క్షముండదై్వైధు 
-పంచతంటత్రి 
-పంచతంటత్రి 
వ్యసనము చెందండే 
పట్టును లేక 
-అజ్ఞాతము 
-నీతిసారము 
-అజ్ఞాతము 

నెక్కన కారణమున 
కాకదాల్లురే 

జన నభూమిష్ట 
-కామందకము 
-పంచతంటత్రి 


దుర్ణయహిత సమత్వాధికుండు 
తుడు శుభప్రియవదుందడు 
క్షీణుడద్వైతు 
-పంచతంత్రము 
-పంచతంత్రము 
వ్యసనము నిత్యమున్‌ 
పట్టున లేక 
-కామందకము 
-కామందకము 
-నీతిసారము 

నెక్కంగా రణమున 
కాకనిల్తురే 

సరసభూమిష్ట 
-నీతిసారము 
-పురుషార్థసారము 


సకలనీతి సమ్మతము 


సకలనీతి సమ్మతము 


984 జారాంగనలకు జారాంగనలను 
990 -అజ్ఞాతము -నీతితారావళి 
కింది రెండు పద్యములు - వ్రాత ప్రతిలో నున్నవి - అచ్చు ప్రతిలో 
లేవు. 
(1) 734 తరువాత - 
ఆ.వె. “పుడమి మూర్భునకును బుద్ధిసెప్పుట శాంతి 
కొరకుగాదు తగవుకొరకు గాని 
భుజగమునకు పాలుబోసిన విషము వ 
ర్ధిల్లుగాక యందు తీపుగలదె.” (871) 
-విదురనీతి 
(2) 884 తరువాత - 
ఆ.వె. “ఎపుడు వచ్చురాజ్య మపుడు చిత్తము వారు 
వ్యసనములకు గాన పొసగదెప్పు 
డరుగుదెంచు దలకు నభిషేకజలము దా 
నపుడ యరుగుదెంచు నాపదలును.” (1019) 
-పంచతంత్రి 
- పోణంగి శ్రీరామ అప్పారావు 


IIE 


మడికి సింగన 289 





గూ 
ణం 


శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


తెలంగాణ పద్యకవితా వైభవం 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 


Email: tsakademi.2017@gmil.com 


రచయిత వెల.రూ. 
గౌ. సంపాదకులు డా॥ నందిని సిధారెడ్డి 110/- 
సంపాదకులు ఆచార్య డా॥ జి. అరుణకుమారి, 

డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 

డా. గండ్ర లక్ష్మణరావు 50/- 


మూడుతరాల తెలంగాణ కథ సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి, డా.సదానంద్‌ శారద, 300/- 


తెలంగాణ సామెతలు 

తెలంగాణ నవలా వికాసం 

తెలంగాణ సినీ గేయ వైభవం 
మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం 
ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు, శతకము) 
తెలంగాణ శాతవాహనుల వారసత్వం 
తెలంగాణలో భావకవితా వికాసం 
తొలినాళ్ల సోయి 

గోండ్వానాలాండు ఎంత ప్రాచీనమైనదో 
తెలుగుకూడా అంతే |ప్రాలీనమైనది 
మందార మకరందాలు 

వాగ్భూషణం భూషణం 

రైతు బుణ విముక్తి 

బ్రిటీష్‌ గ్రంథాలయంలో 

తెలుగు పుస్తకాల పట్టిక 


డా.ఎ.యం. అయోధ్యరెడ్డి డా. బీ.వి.ఎన్‌, స్వామి 


సేకరణ: చైతన్య ప్రకాశ్‌ 100/- 
కాసుల ప్రతాపరెడ్డి 50/- 
డా. కందికొండ 125/- 
మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
డా. వెల్దండ శ్రీధర్‌ 60/- 
డా. పి.భాస్మరయోగి 70/- 
డా. ఈమని శివనాగిరెడ్డి 50/- 
సం॥ సామిడి జగన్‌ రెడ్డి 350/- 
బెల్లంకొండ సంపతుకుమార్‌ 50/- 
డా. సగిలి సుధారాణి 50/- 
డా. సి. నారాయణరెడ్డి 30/- 
డా, ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 
రాళ్ళబండి రాఘవశర్మ 25]- 


సేకరణ: చాడా సృజన్‌రెడ్డి 
కమలు కరుణనాయుడు, ఆదిత్య అల్లాడి 50/- 


రసార్థవ సుధాకరము సర్వజ్ఞ సింగభూపాల విరచితం - సంపాదకులు: దా॥శ్రీరంగాచార్య250/- 


సింహగిరి వచనములు 
నందగిరి ఇందిరాదేవి కథలు 
మాదిరెడ్డి సులోచన కథలు 
గంగాపుర మహాత్యము 


కృష్ణమాచార్య ప్రణీత 40/- 
సంపా; సి. సీతాలక్ష్మిపి. వి. సత్యమూర్తి 50/- 
మాదిరెడ్డి సులోచన 120/- 
శ్రీ రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయి 60/- 


సకలనీతి సమ్మతము 


28. 
24, 
25. 
26. 
27. 
28. 
29. 
30. 


31 
32. 
38. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42, 
48. 
44, 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
ర్స్‌ 


లోకమలహరి నవలలు (సంఘం, జగ్గనియిద్దె) సంపా: డా.వింజామర సరోజ 45]- 
ప్రతాపరుద్ర చరిత్రము (సంపా: డా॥సి.వి.రామచం[గ్రరావు) ఏకామనాథుడు ర్‌ర్‌/- 
గెలుపు మనదే ఫర్భా దుర్గాప్రసాదరావు 25]- 
తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు అడ్డూరి అయోధ్యరామకవి రచనలు 30/- 
తపఠీ సంవరణము (పరిషర్త: డా॥పాటిబండ మాధవశర్భ అద్దంకి గంగాధరకవి 80/- 
గజల్‌ గీతికలు పటేలు అనంతయ్య 30/- 
వజ్జ్ఞాలగ్గమ్‌ (తెలుగు: డా॥ కె. కమల) జయవల్లభుడు 70/- 
కాకతీయులనుండి అసఫ్‌జాహిల వరకు సంపా: ఆచార్య డా॥ జి. అరుణకుమారి, _250/- 
డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 
చన్న బసవేశ్వరుని వచనములు రేకలిగే మఠం వీరయ్య 45]- 
ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు _ ఉత్సల సత్యనారాయణాచార్య 75]- 
సుగ్రీవ విజయం _ (యక్షగానం) కందుకూరి రుద్రకవి 30/- 
శ్రీకృష్ణ సత్యభామా విజయం (యక్షగానం) సంగిశెట్టి మల్లయ్య శ్రీ0/- 
ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు అను; డా.బూర్గుల రామకృష్ణరావు 25]- 
జనని (తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం) వివిధ రచయితలు 35/- 
కాళోజి రామేశ్వరరావు తెలుగు రచనలు, ఉర్దూ అనువాద కవితలు 2గ్ర/- 
అక్కమహాదేవి వచనములు అనువాదం: రేకలిగ మఠం వీరయ్య _ 100/- 
కథాకళి బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి 40/- 
కథానికా గుచ్చం పది ఉత్తమ పోటీ కథల సంకలనం శ్రీ0/- 
హీరాలాల్‌రాయ్‌ కథలు (బ్రతుకు బాటలు, పరిష్కారం) మోరియా హీరాలాల్‌రాయ్‌ 75]- 
పూలపాటలు వివిధ కవులు 25|- 
శరధార ఊటుకూరు రంగారావు 25]- 
మనోరమ ఉదయరాజు శేషగిరిరావు 25/- 
ప్రత్యూష (పద్య, గేయ సంకలనం) వివిధ రచయితలు 50/- 
శ్రీ సిద్దేశ్వర చరిత్రము కాసె సర్వప్పకవి 120/- 
కాళిదాసు బుతు సంహారం తెలుగు: గొట్టుముక్కల రాధాకృష్ణరావు 20/- 
రాఘవరెడ్డి రచనలు (సావిత్రి, రతి విలాపం, గోపికావల్లభా, పరిదేవనం)గార్లపాటీ రాఘవరెడ్డి 25/- 
పసిడి మువ్వలు -పారాణీ నటరాజ రామకృష్ణ 90/- 
హైదరాబాద్‌ స్వాతంత్ర్యపోరాటం అంగ్లం: స్వామి రామానందతీర్థ 130/- 
ముకురాల రామారెడ్డి కవిత్వం (నవ్వేకత్తులు, దేవరకొండదుర్గం) 50/- 
తరం మారింది (నవల) మాదిరెడ్డి సులోచన Li 


మడికి సింగన 


రి 
54. 
ర్‌ర్‌, 
56. 
57. 
ర్‌ి, 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71 
72, 
78. 
74, 
75, 
76. 


77. 


78. 
79. 


80. 
292 


మల్లినాథసూరి జీవితం-రచనలు బి.రామానుజాచార్యులు, గుమ్మాశంకర్‌రావు 70/- 


హీరాలాల్‌రాయ్‌ కవిత్వం ఊటుకూరు రంగారావు, డా. దాశరథి ర్‌5్‌/- 
అమ్హద్‌ రుబాయీలు అనువాదం: యస్‌, సదాశివ 30/- 
తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావం కే. గోపాలకృష్ణ 90/- 
మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర డా.భీంపల్లి శ్రీకాంత్‌ 60/- 
జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్య చరిత్ర  సంబరాజు రవిప్రకాశరావు 70/- 
వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర కోట్ల వెంకటేశ్వరరెడ్డి 30/- 
నాగర్‌కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర గుడిపల్లి నిరంజన్‌ 40/- 
తెలంగాణ పదసంకీర్తనలు సంపా: డా॥ పీ. భాస్మరయోగి 200/- 
లకుమ (నవలిక) నటరాజ రామకృష్ణ 80/- 
ఉర్దూ సాహిత్య చరిత్ర మూలం:డా॥ ఎహతెషామ్‌ఉస్సేన్స్‌ అనువాదం: యస్‌.సదాశివ  180/- 
కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర దా॥ వి. శంకర్‌ 60/- 
నెల్లూరి కేశవస్వామి కథా సర్వస్వం నెల్లూరి కేశవస్వామి 160/- 
మహామంత్రి మాదన్న కె.వి.భూపొలరావు 150/- 
మెదక్‌ జిల్లా సాహిత్యచరిత్ర డా| బెల్లంకొండ సంపత్‌కుమార్‌ 40/- 
స్వీయ కవితానుజీవనం కృష్ణమాచార్య శతావధాని 45/- 
ఆది వరాహ అష్టోత్తరశతి వానమామలై జగన్నాథాచార్యులు 20/- 


దశరథరాజనందనచరిత్ర (పరిషర్త:శ్రీరంగాచార్య) మరింగంటి సింగరాచార్య (ప్రజీతఠం _ 125/- 
పరిసరాలు (34 గురు రచయితల కథలు) సంకలనం; వట్టికోట ఆళ్వారుస్వామి 120/- 


తెలుగువీరుడు (సదాశివరెడ్డి కథ) బిరుదురాజు రామరాజు 40/- 
సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర అవుసుల భానుప్రకాశ్‌ 40/- 
సిదిపేట జిల్లా సాహిత్య చరిత్ర పప్పుల రాజిరెడ్డి 40/- 
కష్టజీవి ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి 25|- 


అస్తిత్వ (35ఇంగ్లిష్‌ కథల సంకలనం) ప్రధాన సంపాదకులు డా॥నందిని సిధారెడ్డి 250/- 
సంపాదకులు: కె.దామోదర్‌ రావు, ఎలనాగ 
అస్తిత్వ (35తెలుగు కథల సంకలనం) ప్రధాన సంపాదకులు : డా॥నందిని సిధారెడ్డి, 250/- 
- సంపాదకులు: ముదిగంటి సుజాతారెడ్డి, 
ఆడెపు లక్ష్మీపతి, కె.పి, అశోక్‌కుమార్‌, డా. ఏనుగు నరసింహారెడ్డి 


సురవరం ప్రతాపరెడ్డి జీవితం-రచనలు ముద్దసాని రామిరెడ్డి 70/- 
పోతన కవితాసుధ డా.పాకాల యశోదారెడ్డి 60/- 
ఆదిలాబాద్‌ జిల్లా సాహిత్య చరిత్ర దౌ. ఉదారి నారాయణ 40/- 


సకలనీతి సమ్మతము 


